శ్రీ సాయీ నిలయ (పచురణము - 12 


శ సాంరూా నాథ బ్‌ వం 
(శ్రీసాయీబాబా అభయ పదానములు _ సూక్తులు 


SRI SAINADHA BODHAMRUTAM 


[Telugu Version of H, H, B. V. Narasimha Swami's Gospel of 
Sai Baba's Charters and sayings English original] 


తతి 





రచయిత!- క్రీ కే శ్రీ బాపట్ల హనుమంతరావు గారు . 


1 న్న, 
(సపచురణక ర్త :_ బాపట్ల వేంకటపార్ధ సారధి 
శ్రీ సాయీనిలయమ్‌, చెరువు (౧.0.). 
Pin. 522 113 


శ్రీ సాయినాథ బోధామృతమం 


(శ్రీసాయీోబాబజా అభయ పదానములు హు సూక్తులు) 


రచయిత : 
+ శ్రి బోవ ట్ల వ హనువుంతరావుగారు 





కం. సాయిమె సర్వము సర్వము 
సాయి సమర్పణము సలుపు సఖులకు సాయీ. 
సాయుజ్యము, సాక్షాత్కతి ఇ 
సాయము, సమకూర్చి సాయి సాంకును సతమున్‌ 
(వ్రచురణక_ర్త) 


(ప్రచురణకర్త :- బాపట్ల వేంఠటపొర్ధసారధి 
శ్రీ సాయీనిలయమ్‌, చెరువు (P.0.) 
Pin. 522 113 


సర్వహక్కులు మొదటి కూర్చు: 1988 - 100 
_పచురణ క ర్హవి, రెండవ కూర్చు: 1981 _ 1001 


శాస్త్ర గురు బోధలను మతి స్వానుభవము 
కలిమి నెద్దాని నరు డెడుగడంగ నమ్ము 
నదిర (శేష్తంబుల బరమమౌనదియ, య 
గంబునన్‌ వాని కవలంబనంబు, సాయి! 


మూల్యము రు 20/- 


ముద౦ణ ; 
మాతృ శ్రీ పంటకు 
బాపట్ల - $22 101, 


a 
WUT 
. 


| 





3 







ae? on a 





రర 





గురుడవు నీకే? సాయీ 

పరమాత్ముండవీ వె నాకు; పావనమౌ నీ 

చరణంబులె శరణంబని.. 

ధర నమ్మి కొలుతు€ గృవంగను తంది! హను మా!? 
(విచురణకర్హ 





నీ యందేకాంత భక్తి నిలుపంగ నిమ్మా! 
నాయీ(1) సాహితి వెలువడ 


సాయంవిడు ఆశితులను నత్క్బపం గనుమాః 


శ్రీ సాయినాథాయనముః 


తెలివలు కు 


కార లా 


“సుఖం మె భూయాత్‌, దుఃఖం మే మాభూత” 


(నాకు సుఖము కలుగుగాక. దుఃఖము లేకుండుంగాక) అను 
కోరిక సకల పాణి సాధారణము. సంసారమున సకల జీవులకును సుఖ 
మల్పముగను, దుఃఖ మధికముగను కలుగుట యనుభవమునం గన్స్పించు 
చున్నది. జీవులకు దుఃఖము తాము కోరినది లభించక పోవుటచేతను 
లభించినది నశించుటచేతను గలుగుచున్న ది. ఇట్టి దుఃఖము పర మేశ్వ 
రారాధనచే నుపశమించును, 


జ 


శ సంసార విషవృక్షస్య ద్వేఫలేహ్య మృతోపమే 

కదాచిత్మేశవే భక్తిః తద్భ ,క్తె ర్వాసమాగతమ్‌” 

Al హెతుసఠలనార మది విషవృక్షః మైన 

దాని కమృతోపమము ఫవద్వయము వెలయు. 
బద్మనాభపదాంభోజ భక్తి యొకటి 

తన్మహాభక్తసంగ విస్తరత యొకటి (నా యనువాదము 


సంసారమను విషవృక్షమున కమృతోవమగు రెండు వండ్లు కలవంట, 
వద్మనాభుని భజించుట యొకటి తద్భ క్త సాంగత్యము రెండవది . వీని 
వలన భకుు(డు తరింపగలండు. 


“యదాయదాహిధర్శస్య గ్లానిర్భవతి భారత 
2 వ అడ a ఆర ” 
అభ్యుత్తాన వధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్‌ 
ఎప్పుడెప్పుడు ధర్మమునకుహాని, అధర్మమునకు వేల కలుగునో అవ్వుడేి 
నవతరింకునని శ్రీక్యష్ణవరమాత్ముని సూక్తి. శిష్ట రక్షణమునకు దుష్ట 


శిక్ష ణమునకు పర మెశ్వ రుం డవతరించి దుష్టులను దునీమి శిష్ణులను 
రక్షి౦చును, దుష్టు బనగా కార సుంళ్ము శిస్టులనగా మునులు మా|తమే 
కాదు. “సత్యన్నాస్తి పరోధర్శ, అహి ంసాపరమోధర్శ” అను సూక్తుల 
పిెకారను జ మోంప ws లోకములో నమత మై సత్యాహింసలు 
తగ్గి పజలు బాధవడునున్న సమయమున పరమేశ్వరు. డవతారమంది 
వానిని సరిచెయును, అవకారమనగా శంఖ చక గదాదులతో నవత 
రించనవసరములేదు, మాననునిగా పుట్టవచ్చును, రామకృజ్టాద్యవతారము 
లట్లివేకదా! దశావతారములేకాక యింకను పెక్కు ఆగతారములున్న వి, 
కపిలావతారము,. దత్తా తేయావతారము మున్న గునవి. 


అదేవిధముగా ఆధునికకాలమున కూడ భగవదవతారములుగా 
పూజింపంబడుచున్న మహాపురుషులు శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీహర 
నాథబాబా, _శ్రీరమణమహార్షి, _ శ్రీషిరిడిసాయివాబా మొదలగు 
మహానీయులు, 


శ్రీ సాయిబాబావారు హిందూ _ద్రాహ్మణదంవతులకు జన్మించి 
మహమ్మదీయ సకీరుచే పెంచబడి యభటనా ఘటన సమర్దుండ్రై, జాన 
వైరాగ్య సంపన్ను డై, భకృమందారమై - సకలమతములవారిచేతను 
సుజనా నారాధింపంబకిన మహా ఇనీయుండు. . శ్‌ 


వ్‌ క్‌ అప లి శాం wa nN 
రే నుధామాం [0 ద్యంతే తాంస దెవ భజామ్యహం 
ముముసరో నువర రక మను౭ా ౩ బొ రసర్వశ కః” 
eu అట  అబనాల్‌ ia థి 


ఎవరు నన్నే విధముగా కొళిచిన వారి నావిధముగనే పొందుదును. లోకము 
లోని | పజలేయే కోరికలు కోరిన వారవి పొందుదురు అను గీతాచార్యుని 
సూ క్రి పకారము ఈశ్వరుండన్నను, “అల్లా యన్నను వేసు అన్నను 
ఒక్కండే, వివిధ జాతి కుల మతముల వారలకు వేరువేరు దేవుళ్ళులేరు, 
దేవుండొక్కండె, అతడు: సెక్కు రూపముల దాల్బగల సమర్దుండని 
_పత్యక్షముగా నిరూ పించినాండు శ్రీసాయి |ప్రభువు_ 


శ్రీసౌయి (పభుష్వు వై జామురాష్ట్రమున చ. క 
ద్రాహ్మణనంపతులకు 16535 | వొంతమున నలల - రెండ టనే 


జే ws అటి 2 గ వం నా కి అ ల మ్‌. 
ప, తిసమిపమునగల య షున్వాత్‌” (గామ ీహసిదరరక్క సాల ుతాసు 


కరువే పెంచబడెను. సుమారు 4 సంవత త్వరములా 'ఫకీరా' 
లుని పోషించి మంచి ప్రవర నమును భక్తిని సరిగూర్చెను, 


వై ల్‌ 
p 
©} 
ల 
శ 


అఫకిరనంతరము సాయిబాబా వేంకేశుని [2 సంవత్సరసులు 
సేవింప (1848-1855) గుర్వాజ్జచే సుమారు మూండు సంవత్సరము 
అటునటు సంచరించి తుదకు 10538 లో షిరిడినరముజేరి యచటగల 
మసీదులో నివాసమేర్చరుచుకొని యా మసేదునకు “ద్వారకామాయి. 
యును పెరు పెట్టి 1916 వఐకు సుమారు 60 సంవత్సరములు బాబా షిరిడి 
పురిలో భౌడిక తనువుతోనుండి అనేకమందిని తరింపంజిసి . అదివ్యాధు . 
లను మాన్ని, దుర్మార్గులను సన్మారులగావించి, దుష్టులను శిష్టులుగా 
నొనరించి నిర్ధనికులను ధనికులుగాంజేసి సంతానహీనులను. సంతాన - 
వంతులుగా నొనర్చి, a విజ్ఞానులుగా నొనర్చి, . స్వర్గమునగల వ 
కామదేనువు, కల్చవృ కమర. చిఇతావముణి ' షిరిడిలోనున న్న పోతయతాతా.”? 
రూపమేయని విజ్ఞులు. _పస్తుతింప, దీనులు దినత్వముబాయ,. రోగులు. .. 
నిరోగులుగామార అజ్ఞానులు విజ్ఞాన్నులె _గాలునట్లుగా నొనర్చి పిపీలికాది . 
_(బహ్మ పర్యంతము రానేయని "భక్తులకు ఫతూపితతిన. మతివయాంయ 
వ యీబాబా, ఉన్నత కోద్యోగులు. మొడలు నిరుపిదనజకు 
సమముగా నాదరించి వారివాంఛల దిర్విన సౌజన్యమూర్ని సాయిబాబా 
వాదా నిసా ్వర్ణపరుండై తనకుగల సర్వశక్తు అత కరకక్‌ రమే ౨ నిరా 
గించిన మహాత్యాగి శ్రీ సాయిబాబా. నాండేకాదు నేంటికిని భక్తి |పపత్తు 
లతొం దన్ను కొలిచినవారి వాంఛల నీడేర్చుచున్నాడు, 


పూజ్య థ్రీ 8. V. నరసింహస్వామి మహోదయు లాం గ్రమున 
రచించిన "58102025 Charters and sayings’ అని (వాసిన 
(గంథమును మహాకవి" శ్రీ బాపట్ల హనుమంతరావు మహోదయులు 
“శ్రీ సాయీోనాధ బోధామ్బతి మను DOs తియ్యని కేనుంగులో ననువ 
దించిరి. ఈ గంథమున వాబాభక్తులకు బోధించిన యమృత సమాన 
బోభనలన్నియు నొకదో టచెర్చి కూర్చుబడనటి, ఖై గక దితనలె పరము 
పవి మైనది, భక్తుల వాంఛలను బట్టి వారివారి మనస సతమ: న 


) 
సరిపడునట్లు లాబాచే నుడువబడిన వివిధ విజ్ఞాన భాండాగార మే) 
యీసాయీబో ధామృ తము  వతపెచాలగ విజ్ఞాన క్షీరసాగరము మధించి 
వెలికికి సినదీ సాయీబో ధామృతము. 


శీ సాయీబో ధామృతము నాంధ్రీకరించినవారు పూజ్యులైన 
శ్రీ బాపట్ల హనుమంతరావుగారు. వీరు తే 14_9_1902 దిని జన్మించిరి. 
ఆంధ గీర్వాణ హూణభా పార్ణనములు కుంభసంభవునివలె కడుపార 
(గోలిన మహానీయులు. సంస్క తాం కవిత్వము చిన్ననాడే ర్స్‌ రి 
కలవడినది. వీరు శతాధిక (గంధకర్తలు, 15t9r8d6 తెలుగు పండితు 
లుగా నుద్యోగించి పెక్కురు శిష్యులను తనంతవారినిగాంజేసిన యాదర్శో 
పాధ్యాయుండు, సంస్కృతాంధాంగ్త ములే కాక హింది మరాటీ 
మొదలగు భాషలు నేర్చిరి. తులసీదాసు రామాయణమును చాలవజకు 
తెనిగించిరి, కృష్టకర్ణామృతము, భగవద్గిత, శంకరభగవత్ప్చాదుల (ప్రబోధ 
సుధాకరాది వింశతి (ప్రముఖ సంస్కృత (గంధము అనువదించిన 
పుంభావ సరస్వతులు, వీరికి శ్రీసాయిబాబా 27121944 న 
స్వప్నమున సాక్షాత్కరించి, యాశీర్వదించి వీద్రిని నిజాస్థాన కవిగా 
జెర్చుకొనెను. అది మొదలు తెనుంగువారు కనివినని సాయిబాబాను 
గురించి వాయబడిన వివిధ (గంథము లాంగ మునుండి, మరాట్యాది 
భాషలనుండియు ననువదించి తెలుగువారి జీవితములు సాయీపద 
కమల భృ ౦గములుగాంజేసిరె, వీర్రి [గంథములు చదివి పెక్కురు బాబా 
భక్తుల దాబా కరుణకు పాతులై వెలుగుచున్నారనుట యతిశయో క్రి 
గాదు. భక్తి (గంథములు పద్యములలోగాని, వచనములలోగాని 
_వాయుటలో వీరు సిద్ధహస్తులు. బహుశా శ్రీపోతరాజామాత్యుండే మజల 
శ్రీ సాయిచరితమును నుడువ శ్రీహనుమంతరాయామాత్యుండై. బొడమి 
రనుటలోవీరి కవిత్వము చదివిన వారలకించుకయు సందేహముకేదు, 
“వీరు వచనములో రచించిన “వీమీనిన్ను పేక్షింతునా” యను భక్తుల 
వృత్తాంతములు రెండవ _ భాగవతమేయని చెప్పవచ్చును. వీరు 
711.18. న శ్రీసాయిలో నైక్యమగువజకు బాబాను గురించి గంథ 
మ్లులు ధచించుచునే యుండిరి, వీరు ఆదర్శపురుషులు, ధన్యజీవులు, 


చో 


ఆత్మావై. పుతృ9నామాసి? అను (శుతివాక్యము సార్ధక్యముం 
జెసినవారు శ్రీ బాపట్ల హనుమంతరావుగారి పధమ  పుతరత్నము 
శ్రీవేంకట పార్గసారధిగారు. వీరుకూడ తం డిగారివలెనే బహుభాషా 
కోవిదులు సరసకవులు, వినయసంపన్నులు, [గంథకర్తలు. వీరు 
శ్రీసాయిబాబా శతకము, మారుతీ తారావళి మున్నగు [| గంథములు 
రచించి పండితామోదమందిరి, వీరు పిత్వభక్తిలో శ్రీరామచం[ద 
మూర్తి తోయ దులతూగ గలిగినవారనుటలో నతిశయో క్రి లేదు. వీరు తమ 
తండిగారి ముదితాముడిత (గంథములను వెలువరింప కంకణము 
ధరించి యందు జాలమట్టుకు కృతార్దులై నారు. “శ్రుహనుమంతరావు 
గారు రచించిన “ఏమీ నిన్ను పేక్షింతునా? అను _గంథము చతుర్హ సంపు 
టము వెలువరించు సమయమున నేను (వాసిన పద్యముదహరించుట 
ఆ పస్తుతము కాదనుకొందును, 


“చ॥ జనకుండొసంగు భూములు, విశాలగృహమ్ములు, దొడ్లు తోటలున్‌ 
ధనము (గ్రహించు పుత్రికలు ధారుణినుందురుగాని, మీవలెన్‌ 
జనకుండము[దితమ్ములగు జాడను వీడిన (గంథజాలముల్‌ 
పనిగొని యచ్చుంగూర్చు గుణవర్యులు మృగ్యులు పార్ధసారధి 1౫ 


కాగితమునకు ముదణమునకు కట వేర్పడి, లక్షాధికారులు 
గూడ (గంథములు ముదించుట జంకి మిన్నకుండిన నేంటి కజవు దినము 
అలో వత్సరమున కొకగంథము చొప్పున  వెలువరించుచున్న 
మహానీయులు శ్రీ వేంకట పార్గసారధిగారు, a) a సద్గుణములు వర్ణింప 
వేనోళ్ళవాండు కూడ. ₹సారునన నల్బష్జుండనగు సనెంతవాండను, 
శ్రీసాయి (ప్రభువు వీరికాయురారోగ్య భోగభాగ్యము లొసంగుగాత మని 
గ్రార్థించు చున్నాను. 


ఇట్టి పవిత్ర (గంథమునప తొలిపలుకు (వాయమని 
శ్రీపార్థసారధిగారు నన్ను కోరిరి, 


“మనః కవియశ్య (పారి గమజ్యాూ మ్యపహాస్యతామ్‌ 
_పాంఛులభ్యేఫల లోభా దుడ్చాహుదివ వామనః” 


(గ 


అని కాళిదాస 'మహాకవియే పలికినాండు.. నే ననయెంతః అల్పజ్జుండనగు 
నేను: శ్రీ. పార్టసారధిగారి కోరికను బాబా యానతిగా భావించి కలము 
బట్టి = యో: నాలుగు. మాటలు. (నాకం సాహసించి సల ఆర్వథ నోట 
సోదరీమణు' లెల్ల రీగంధము 'నాడరించి పఠించి, తక్కుగల (గంధములు ' 
కూడ  వెలువరించుటకు ముధోచిత సాయము నొనరి ఆచి ధన్యులై.' 
శ్రీసాయి కరుణామృతమున నోలలాడుదురుగాత; ఇట్టి సద్ద్యింధమును' 
వెలువరించిన శ్రీ బాపట్ల వేంకటపా ర్ధసారధిగారికి!? సాహాయమువేసిన 
భ కృబ్బందమునకు త్త సాయిబాబా సరఃవిధముల కావాడుగాతముని ' 
_పార్టించుచున్నాను. 


రి 
\ Cu 
(2౪) 


ఉ॥ శ్రీ మహితాత్యులౌ నమరశేఖరు లబ్ది జనించి నట్టిది 
ee నిర్ణరత నయ్యమృు తత్త్వము నందినట్టుగని. 
భామిని సర ఏమానవులు పూజ్యతరమ్మగు సాయినాధబో 
ధామృతమానిపొ అదుండ+”జరామర సౌఖ్యము" గూ ర్చు ధామము న 


ర్తటు 
వ 
పం యుండు: 
విజ యన; గరము చరత) త్న క కిట వలా 
9-2-1981. మూత పెరన్న, శాస్త్రి, 


ఓ్‌౦0 


శ్రీ సమర్ధ సద్గురు సచ్చిదానంద సాయీనాధ మహారాజునకు 


శ్యామ సందేశము 


ల న 


సచ్చిదానందుడవు కాగోరుదువేని సదా * సాయీనామ ' సుధా 
మృతమును హాయిగా నాస్వాదించుచుండుము. 


భవబంధ విముకు డవు కాగోరుదువేని బాబా పవిత పదపద్మ 
ముల న్మాశయించి, నీ సర్వస్వమును, ఆ తం|డివర మొనరింపుము, 


నిష, సబూరులను గ్యపగాఢమగు విశ్వాసము, "ధైర్వోత్సాహ 
ములతో గూడిన ఓీర్ప్రని గలిగియున్న, నిర్భీతి నిన్నంటి 
యుండును _ నిజభామమును.. జేరగలవు- నిత్యానందము నందగలవు. 


పైన | వాయబడిన సందేశములు నిత్యసత్య ములని 'అనుభవజ్టు 
అగు “శ్రే ప పదా, గౌొకులు సదా వచించుచుందురు. దానికి 
కారణం _ “అవన్ని ౧;డిత న బిడ్డల _శేయమ:( అ కొరకై అన్ను గహ్విం 


చిన ఆదేశ క 


శీ సాయాబాబా చరితనె అదర౭రిదరో + పఠించుచున్నారు 
పారాయణ మొనరించుచున్నారు, కీర్త ంచుచున్నారు, ఇష్టకామ్యార్టముల 
బడయుచున్నారు, త రెంచ్వమున్నారు, 


“తెలుసుకోగలిగిన వారికి శ్రీసాయియే సకలదేవతా స్వరూపుడు, 
సకల సాధు స్వరూపుడు, సకల (పాజీకోటి స్వరూపుడు, సర్వాంత 


ere a 
( 


లా 


విమర్శలకంతు దొరకడు, వివాదముల కఠీతుడు, విచారముల 
కనంతుడు, విజ్ఞానమున కాధారుడు, వివేక వెరాగ్యముల కథినాధుడు, 
విశ్వంభరుడు_ శ్రీసాయీనాధుడు, _ 


శ్రీసాయి - లోకహితార్ధమై శరీరమును ధరించి సర్వజనులకూ, 
చక్కగా బోధపడు రీతిలో అనుభవముల కత్యంత సన్నిహితముగా, 
ఆలోచనల కందుబాటులోనుండురీతిగా తనసందేశములను అను గహించి 
నాడు. ఆలోచింవజేస్తి ఆచరించి, ఆనందించి, తరించునటుల |బోచినాడు, 
సర్వజాతిి మత, కులు వయో, లింగ భేదముల కతీతుడై, సకల 
జనామోదుడై , సమ్మోహనుడై నిలచియున్నాడు, 


తనవారల నన్ముగహించుటకై తలకు గుడ్డనుగట్టి, చేత 
సటకానుబట్టి, మళశీదున ధునిని బెట్టి, శరీరమునకు సాయిబాబాయను పేరు 
బెట్టు కున్నాడు. శరీరము సమాధిగత మైనది కానీ, పేరుమ్మాతం (వణవమై 
పొవనమై, (పభంజనమై, పమోదకరమై, | పపంచమందంతట వ్యాపించి 
యున్నది, 


ఇంతట ఉత్కృష్టమగు శ్రీ సాయీబాబా అవతారధారి 
బోధామృతము నాస్వాదించి తరించుటకు ఒకింత అలోచింతము, 
ఏమని? బాబా సందేశములు, ఆదేశములు కొత్సవా? పాతవేనా? పొత 
వె నచో యింతవరకు వాటిని అమలు పరచిన వారెవరున్నారు? [కొత్త 
వై నచో, భగవానుడేల (కొంగొత్త నుపదేశముల బేయవలసివచ్చెను? 

ముఖ్యముగా శ్రీసాయి తనవారినందరినీ నిష్టసబూరులను 
గలిగియుండమని ఆదేశించినాడు, 


దై వమునందుగాన, సమర్దసద్దురునియందుగానీ, ధ్యేయము 
నందుగానీ నిష్ట సబూరులను గలిగియున్న సతృలితముల నందగలరని 
బాబా నువడేశించినాడు. 


యుగయుగాలుగా భగవద్ధర్శనాసక్తులగు వారందరూ గలిగి 
యుండినవి _ ఆరెండింటినే, 


కః 


హిరణ్యకశ్యపుని ధ్యేయము త్త విష్ణువును దర్శించి, కదన 
మొనరించుట, కలియబడుట - దానికి కారణం - తానే అధికుడనన్న 
అహంకారము, స్వజన, పక్ష పాతములు, 


మరణము  లేకుండునటుల జేసుకొను ధ్వియమునందుగల 
ధ్యాసతో, శారీరక, మానసిక బాధల సరకుగొనక నిష, సబూరులతో 
శ్రమించి, చివరకు సులభ మరణము లేకుండునటుల వరమును బొంద 
గలిగెను, 


హరిని దర్శింవనలయుననెడి కొంక్షతో, తపించి, తపించి, తన 
కుమారుడే తనకు శ తువుగామారిననూ మానసిక క్ష శమనంత మైననూ, 
పరిస్థితులతో రాజిపడక, పరిస్థితుల కనుగుణ్యముగా తన ధ్యేయముల 
మార్చుకొనక ఏనాటికై ననూ తన కోరిక నెరవేరగలదనెడి |పగాఢమగు 
విశ్వాసముతో, ఎంతో ఓర్పుతో, ధై ర్యోత్సాహములవీడక అనేక రీతు 
లలో _పయత్నించి చివరకు దర్శించి ఆ దివ్య తేజములోనే లీనము 
కాగలిగినాడు, 


ఇక | వహ్హాదునిధ్యియము -_ విష్ణువునుదర్శించి, కౌగలించు 
కొని, కడదేరుట - దానికి కారణం - నిరహంకారము, నిజధామగ 
మనము, నిర్మల చిత్తము, నిరంతర భగవన్నామ సంకీ రృనానంద 
ప 


“హరి ఎక్కడ?” . అన్న తండి పశ్నలకు విసుగుజెందక, 
శారీరక, మానసిక, కే శపరంపరలకు లొంగక, “హరి ఎక్కడ నై ననూ 
గలడనెడి” సమాధానముల నొసంగచూ, తన ధ్యేయము నందుగల 
నిష్టసబూరులతో భగవానుని దర్శించి తరించెను, కానీ పరిస్థితుల 
కనుగుణ్యముగా తన ధ్యేయముల మార్చుకొనడయ్యెను, 


' శిబిచకవరి రి పరోపకార పరాయణత్వ ధే్యయముతో, నిష్ట 
బూరుల గలిగియుండి తనశరిరనునే కోసి యిచ్చిన కారణము . 
ఇంతవరకు కీర్తింప బడుచున్నాడు, 


లా 


విమర్శలకంతు దొరకడు, వివాదముల కతీతుడు, విచారముల 
కనంతుడు, విజ్ఞానమున కాధారుడు, వివేక వై రాగ్యముల కధినాధుడు, 
విశ్వంభరుడు-_ రహో 


శ్రీసాయి - లోకహితార్ధమై శరీరమును ధరించి సర్వజనులకూ, 
చక్కగా బోధపడు రీతిలో, అనుభవముల కత్యంత సన్నిహితముగా, 
ఆలోచనల కందుబాటులోనుండురితిగా తనసందేశములను అను గహించి 
నాడు, ఆలోచింపజేసి ఆచరించి, ఆనందించి, తరించునటుల |బోచినాడు, 
సర్వజాతి మత కులు వయో లింగ భెదముల కతీతుడై, సకల 
జనామోదుడై , సమ్మోహనుడై నిలచియున్నాడు. 


తనవారల ననుగహించుటకై తలకు గుడ్డనుగల్టి, చేత 
సటకానుబట్టి, మశీదున ధునిని బెట్టి, శరీరమునకు సాయిబాబాయను పేరు 
బెట్టు కున్నాడు. శరీరము సమాధిగత మైనది కానీ, పేరుమాతం (వణవమై 
పొవనమై, వభంజనమై, | సమోదకరమె, పవంచమందంతట వ్యాపించి 
యున్న ది, 


ఇంతట ఊత షమగు శ్రీ సాయీబాబా అవతారధారి 
బోధామృతము నాస్వాదించి, తరించుటకు ఒకింత అఆలోచింతము, 
ఏమని? బాబా సందేశములు, ఆదేశములు [కొత్తవా? పాతవేనా? పాత 
వై నచో యింతవరకు వాటిని అమలు పరచిన వారెవరున్నారు? (క్‌ త్త 
వైనచో భగవానుడేల (కొంగొత్త నుపదేశముల జేయవలసివచ్చెను? 

ముఖ్యముగా, శ్రీసాయి తనవారినందరినీ నిష్టస బూరులను 
గలిగియుండమని అదేశించినాడు. 


దై వమునందుగానీ సమర్దసద్దురునియందుగానీ, ధ్యేయము 
నందుగానీ నిష్ట సబూరులను గలిగియున్న సత్సలితముల నందగలరని 
బాబా నువదేశించినాడు, 


యుగయుగాలుగా భగ వద్ధర్శనాసక్తులగు వారందహూ గలిగి 
యుండినవి - ఆరెండింటినే, 


షా 


సత్య_వతవాలన యందుగల ధ్యేయము నిష్టసబూరులను 
గలిగించి హరిశ్చందుని చరితార్జుని జేసినది, 


బలిచక్రవర్తి, కర్ణుడు దానగుణ ధ్యేయమనస్కుల్తై నిష్టస 


బూరుల గలిగియున్నందున యింతవరకు వారి నామములను స్మరించు 
చున్నారు, 


అలాగే ధృవుడు, మార్కెండేయుడ్కు హనుమంతుడు 
మొదలగు వారెందరో చిరంజీవులుగానున్నారు, 


- వారెవ్వరూ పరిస్థితుల కనుగుణముగా తమ ధ్యేయముల 
మార్చుకొనలేదు, ఆ ధ్యేయముల యందుగల ధ్యాసలే నిష్టసబూరులకు 


కావున పరిస్థితుల కనుగుణముగా ధ్యేయముల మార్చుకొనిన 
నిష్టసబూరులభివృద్దిజెందక సతృ్సలితముల నందరనియే శ్రీ సాయిబాబా 
తనవారికి బోధించినది _ ఇదిసనాతనమే _ ఆధునాతనముకాదు = 


“శ్రీసాయి. సశరీరులుగా నున్నప్పుడు ఆతండిని సేవించిన 
వారెంతటి ధన్యులో! 


(పస్తుతము శ్రీసాయీ సచ్చరితముల జదువుచూ బాబా 
భక్తు ల అనుభవములననేకముల వినుచూ ఆతండిశ క్తి మహత్తు లను 
గురించి ఆవగాహన గలిగిననూ, పకిపూర్ణనుగు నిషసబూరులు నాలాంటి 
వారి మనస్సులలో నెలకొనుట కష్టముగా నున్నది, ఇవన్నియూ 
ఏమియూ దెలియక అతం| డియందు నిషసబూరుల గలిగియుండి, 
సేవించిన వారిని మించిన భాగ్యవంతులగు వారెవరుందురు? 


ఎందరెందరో బాబాను దర్శించిననూ, ోభక్తుడా?" యని 
మహల్సాపతినొక్కనినే పిలిచినాడు. జీవన్ముక్తు గాజేయనెంచి వివేక 
వై రాగ్యముల గలిగించి, లౌకిక సంపదల ననుభవించనీయక, కడు 
శర్చుగా నడపించినాడు మహల్చాపతి తనకు గలిగిన దానితో తపి, 


లం 


పడి జీవించి, వభుని అనుగహమునకు పొతుడై నాడు, బాబాభిక్షకె. 
వెడలియుండినపుడుు, 72 జన్మలముందునుండి సరబిరం వగల 
యుండిన “శావమరో (మాధవరావు దేశపాండే, ఒకసారి బాబాపేర 
వచ్చిన రెండు రూప్యములను బాబాకీయక తమాషాకై మసీదు 
ముంగిటనే గుంటలో దాచియుంచెను, క నెలలవరకు బాబా దానిని 
గురించి అడుగనందున బాబాకు దెలియక తాను దాచగలిగితినని 
భావించిన శ్యామాయింటిలో, దొంగతనము జరిగను. దొంగతనమును 
గురించి బాబాకు విన్నవించుకున్న శ్యామాతో బాబా “నీయింటిలో 
జరిగిన దొంగతనమును గురించి నీవు చెప్పుకుంటే వినుటకు నేనున్నాను 
కానీ నా రెండు రూపాయలు 8 నెలలకిందట పోయిన విషయము 
నేనెవరితో జెప్పకోగలనని” అన్నాడు. అంత చిన్న తప్పుకు యింతటి 
పెద్ద శిక్షయా? యని పశ్ని(చిన శ్యామాకు “రిక 250 రూ॥ లెంతో 
ఫకీరునగు నాకు 2 రూ॥ అంతే” అని జవాబిచ్చినాడు. అప్పటినుండి శ్యామా 
బాబాతో పరాచికము లాడుట మానివై చెను. మహాత్ములతో పరిహాసము, 
తమాషాలూ, చేయరాదు, ఇతరుల సొమ్మును తనవద్దనుంచుకొనరాదనీ, 
ఎవ్వరై ననూ తప్పుకు తగిన పికిఫలము ననుభవించనల యుననీ"” 
బాబా ఈ లీలద్వారా బోధించినాడు, 


వీదవాడై.న పురందరేను ఇల్లు కట్టుకొమ్మని జెప్పగా విననందున 
శిరోవేదనను గలిగించి, గృహహావేశ మొనరించు సమయమునకు దానిని 
మాయ మొనరించెను. తన బిడ్డల శే]యముల కొరకై బాబా అనేక 
స్వల్ప శిక్షణల నిచ్చుచూ కావలసిన దాని నందించు చుండును, శ్రీ 
బాబాయ్‌ సర్వస్వమని నమ్మిచరించిన పుళరదరి అరువు బాధ్యతలను 
పిభువే భరియించెను, 


దాసుగణు మహరాజు బాబా ఆజ్ఞానుసారముగా వోలిసు 
కాని సైబులు వుద్యోగమునకు తపనమానతున దున అనేక అడ్డంకులను 
గల్పించి చివరకు తనంత తానుగా రాజినామా నిచ్చునటుల జేసి బాబా, 
పర్‌ కర్రి చందికలను త తననావుమిలలో స్మరింపబడుదనుక సల 
యు౦ండునటుల అనుగంహెంచినాడు, వారివారి యిచ్చానునా దశగా 


షు 


గాక్క సమర్థ సద్గురువుల ఆదేశానుసారము చరియించుట కేయస్కరము, 
బాబా అందరియొద్దనుండి దక్షిణల స్వీకరించువాడుగాడు. ఒకపరి 
దక్షిణ నొసంగబోయిన నొకనితో “నీ ఉంపుడుగత్తె కిచ్చుకొమ్మని” 
(గహింప నిరాకరించెను, బుజుపివర్శన గలిగియుండిననేగాని సద్గురువుల 
అనుగంహమును బొందుట దుర్త ను 


౦టి భావనలు పితియొక్యరికి కలుగ గలవు. అలా కలగ 
డానికి కావలసిన దొకింత ఆలోచన మాతరమే. శ్రీ సాయినాధునితో 
భక్తు లకుగల సంబంధములను, వాటివలన గలిగిన అనుభవములను 
ఆలోశించగలినచో వారి వారి మనోభావముల కను గుణ్యముగా, శ్రీ 
సాయూశ్వరుని సంకల్పానుసారముగా  అనేకములగు ఆదేశములు, 
సందేశములు దెలియుచుండును. | 


ఠీ సాయీ ప్రభువు బల కుచుండిన విషయముల నన్నింటినీ, 
యధాశక్తిగా బడేబాబా గంథస్థ మొనరించెను. తనవద్దకే దేని 
సమస్యలతో వచ్చిన వారికి ఆ గ్రంథమును దెరచి స్రావం బాబా 
వాణిని వినిపించు చుండెను. చిత్రకి చిత9ముగా, సమస్యల కన్నింటికే 
పరిమ్మారములు సందేశముల్క నుపదేశముల రీతిలో లభించుచుండెను, 
తా. శ్రీ సాయీ చరితంములను చదివిన వారినికి శ్రీ సాయిబాబా 
గురికుదురును. తమకేవేని ర పుడు ఆ తండ్విని స్మరించి, 
భక్షి విశ్వాస, శ్రద్ద, గ గౌరవాదులతో శ్రీ సాయీనాధ బో థామృ కమును 
దెరఠచినచో తగు నలహాలనూ , పరివా డర మార్గములనూ, సంవెశవయిలనూ 
బొందగలడు, 


ఎవరికెయ్యడి శేయమో, దానినే పిభువానరించెను. తాను 
ఫకేరై ననూ అందరిని ఫకీరులగమ్మని ఆదేశించలేదు, సంసారులను 
సన్నా్యాసుల గమ్మన లేదు, బహ్మచారులె_నా, సన్నా్యసులె నా, ఏ 
ఆశమధర్శ మార్గా వలంబకులే నా ఎాటాొ శా దేరిన దొక్కటె - అదియె 
కర్మఫలత్యాగము - శ్రీ కృష్ణ సందేశమె! సద్గురువు యందు నిష 
సబూవల గల్‌గియుండి. తనకు పిసాదింపబడిన ఆశిమధర్శవ:: ను 


తి9కరణ శుద్ధిగా ఆచరించమనీ, తరంచమనీ, ఉపదెశించిన బాబా, తాను 
పాటించి భక్తులకు మార్గముల నిర్లేశించినారు. 


అన్న దానము నొనరించమని, తాను స్వయముగా వండి 
భక్తులకు సంతుష్షగా దిన బెట్టినాడు. 


తన నాశియించిన, ఆర్థాసక్తు లగు భక్తులకు పే9మతో, 
అనేకార్థము ల ననుగిహించినాడు,. 


ఎవరినుండి ఉచితముగా ఏ సేవనూ గొనక, తగురితిగా 
బహూకరించినాడు, 


తనను శిష్యునిగా పరిగణించిన “జవ్ష రలీ” ఫకిరునకు, శిష్యుని 
వలె సపర్యలజేసి నిరహంకార తత్త్వము నువదేశించినాడు. 


పంచ పిదేశముల దెచ్చుకున్న ట్టి భిక్షాన్నమును ఏకొద్దిగనో 
స్వికరించుచూ, తనకు సనుర్పింపబడుచుండిన సమస్త రుచ్యములగు 
పదార్దముల యందే మాత్రము ధ్యాసలేక, జిహ్వ చాపల్యమును గలిగి 
యుండకుడని బోధించినాడు. పొపజీవనులై  నూ....,.. పళ్చాత్తావషము 
నొంది తనను శరణన్నవారిని పాప విమ. కుల గావించి, సన్మార్గవర్తనుల 
నొనరించి, సద్గతులనందించినా డు, 


మానవ, జంతు, పశు, పక్ష్యాది భేదము లెంచక, అణువణువులో 
తననే దర్శించినాడు. 


తనను _ దర్శించినవారికి అవ్యక్సానండాను భూతులను 
_పసాదించినాడు. 


_పీమామృతమును వంచినాడు. అందరిలో పెంఛచినాడు, 
కరుణను బరపి కన్నీరుల దుడిచి లోక కల్యాణమొనరించినాడు. 


దయను |పసరించి దినులకు దికె ౫, ధర్మబదమగు కామ్వముల 
= 6 ర వీ 
సరఎర్బినాడు, 


థి 


అభయ పదాతయె, తన భక్తులకు నిర్భయత్వముల పొదు 
గొలిపనాడు, 
.. శరిరముము ధరించినందున, శారీరక బాధలను భరించి [పకృతి 
ధర్మము ననుసరించి శరిరములకు బాధలు సహజములనెడి సత్యమును 
తన బిడ్డలకవగత మొనరించినాడు, 


ఏ పాఖీనీ నిరాదరించలేదు, నిరాకరించలేదు. వారి వారి 
భావముల ననుసరించి అనుభవముల నను గహించినాడు. 


ధనాసక్తులకు ధనమును, సంతానాసక్తు లకు సత్స్సంతానమును, 
ధర్మాసకు లకు, ధర్మ బుద్దిని మోక్షాసక్తులకు మోక్షమును |పసాదించినాడు. 


సర్వకాల సర్వావస్టలయందు తానుందుననీ, తన భక్తుల 
యోగక్షేమములను  విచారించుచుందుననీ, నిదర్శనా వూర్వకముగా 
అనుభూ త మొనర్భుచున్న కలసాలు నామరూప ధ్యాన మె “ధే్యయ 
ముగా గరిగినచో” సదతినందుట సులభసాధ్యము. 


అనంత విశ్వములో భూమి ఒక అణువుగా నుండునేమో! ఇక 
మానవుడెంత?!? 

సృష్ట స్టీతి లయ కారకుడగు భగవానుని దెలుసుకో గలుగుట 
మానవున కనాధ్యము. 

“భగవంతుడొక పంచదార పర్వతమగునేని, వ్యాస్క శుక, 
నారవాదులుు గండు చిమలవంటివారని” శ్రీరామకృష్ణ పరమహంస 
విశదికరించిరి. నారాయణ స్వరూపమగు వ్యాసుడే గండుచీమయైనచో 
యిక నాలాంటి అల్చజ్ఞుడు....? ? 7 


దై వతత్వమును విశదికరించుటక్కు వివరించుటకు వీలుకాదు. 
దానిని ఎవరంతట వారు అనుభూత మొనర్చుకొనవలసినదే: ష్మడుచులు, 
అరిషడ్వర్గములు, తదితరవాసనలు _ ఆత్మ శరీరము నంటి పెట్టు కొని 
యుండునంతవరకు, అనుభూతమగుచుండును, హావభావ (పళటనలను 
చర్య (ప్రతిచర్యలను బట్టీ మాత%మె అవి అవగతమగుచుండువెగాని, 
శరిరమునందెక్కడనూ అవి కనుపించవు, 


౧ 


ఆత్మ శరీఠమును వదలిన క్షణముననే అవన్నీ మాయమగును. 
అలాగే భగవత్స్యరూపుడు శ్రీ సాయీ ప్రభుని పము దయ, కరుణ 
అనుగహములను ఎవరంతట వారే అనుభవించి తెలుసుకోవలసినదే 
గాని, వ్య క్రీకరించుట కసంభవము, ఒక్కొక్క భక్తుని అనుభవములే 
ఒకొక బృ హద్ద(ంధము కాగలదు, కోట్లాది భక్తుల అను భవములు....??? 


శ్రీ సాయీ | పభువు | పతి యొక్కరికీ స్వంతమే! ఆ తర్మడిని 
స్మరించుటకుు దర్శించుటకు, అన్నుగహము నందుటకు యితరుల 
సిఫార్చులనవసరము, భక్తి భావమే భగవానుని భక్తు నకు వశపరచగలదు, 


వేదశాస్త్ర, ఉపనిషత్‌, పురాణాదులను మధించి, శ్రీ సాయీ 
పభువు నిష్ట సబూరులను రెండు అమృత ఫలములను అనుగ౦హించి 
నాడు. వాటి నారగించి, జిర్ణించుకోగలిగినచో, ఆనందారోగ్య సౌభాగ్య 
వంతములను సూకలు. 

ఆలోచనలు _ సాయియే, ఆచరణ _ సాయియే, ఆవేదనా 
నందానుభూతులు _ సాయియే, అణువణువూ - సాయియే, క్షణక్షణమూ 
-సొయియే, ఇక ఈ దీనుడెక్కడున్నాడు? వీనిదేమీ గలదు? 


boss సూత్రధారి _- తన యిచ్చవచ్చినేటుల 3 జరిపీరచు. 
చుండును, 
అసాధ్యమని ne అర్హరహితమని అర్జించి 
నమా, అంగీకరించక “శ్యామ సందేశమని” వారిాయుమని సరు లె 
_ మహితాత్ములగు సోదరులు పూజ్యశ్రీ బాప ట్ల వేంకటపౌర్దసారధిగారి 


ద్వారా పో 9ద్భల మనరిలలి: తన సంకల్పమును సంఘటింపజేను 
కున్నాడు. 


తెరవెనుక నుండవలయుననెడి కాంక్షను ఆమోదించక, మెడ 
బట్టి ముందుకుదోసి ఆటల నాడించుచున్నాడు బాబా. 


ప్రభునిచేతి ఊపకరణమగు ఈ జీవిని నిమిత్త మాతుినిగా 
నుంచుకొని ఏమి జేయనెంచెనో :! ప౦శంసనములు _ నృశంసనములు 


౧౬ 


సమముగా నెంచమని, మదిలో నుంచమని తదనుగుణముగా శిక్షణ 
నొనగుచున్నాడు, కోధించుచున్నాడు బాబా, 


శ్రీసాయీ స్వరూపులగు భక్తులందరకూ పాణామశత సహసానే 
కంబులు, 


“బాబా? ఈ జీవిద్యారా వాయించిన సందేశము సత్సలితముల 
నానగి, భర క్రి పేమ, నిష సబూరుల నొక రిలోనై నా గలిగించినచో 
ఆనంద మే!- లెకుండిననూ!- “తండి? సంకల్పమే! యని దలంచవలసినదే! 


ఎవరి నమ్మకము వారిని నడపించును, అపనమ్మకము. 
ముంచును, 


త్యాగపూరితమగు పేమయే దైవము, అటువంటి | పేమగలిగిన 
దైవస్వరూపులే ఈ లోకములో ఎవరెంతటి సంపద, ఆరోగ్యము, 
గౌరవము, అంతస్థులను గలిగియున్ననూ!.... ఎప్పుడో ఒకప్పుడు 
మనశ్శాంతి. Bee ఎన వక్‌ తప్పదు. అప్పుడు దానిని పిసాొదించగల 
శక్తి ఒక్కదై వమునకేగలదు. పితియొక్కరూ, ఏదో _-ఒకరీతిగా 
ఆదె వము నాశ్రయించక శాంతిని పొందలేరు, దై వమవాజ్ఞ్మాః సగోచరు 
డె నందున శరీరధారియగు సద్దురువే శాంతిని ప్రసాదించి మానవులకు 
ఓదార్చుల నందించగలడు, 


మానవుడు సద్గురువుల నాశియించి వారి బోధనల నాచరించి 
హాత్ముడు కాగలడు, మహాత్ముడు పరమ్మాతతో తాదాత్మ్యమునందగలడు. 
ae నున్న ంతవరకు - మహాత్ముల నాశియించక తప్పదు. 


ఎవరంతట వారాలోచించుకొని_ నిర్ణయించుకుని _ఆచరించుటయే 
=D ఎవ నిర్ణయము, 


సర్వేజనాః సుఖినో భవంతు ! 


ర్యామచరణుడు, 
£4 _ఏ_ 191 


[(పశంసలు 





(1) 


In this world where rank materialism reigns Supreme, 
the effort to bring out books on God is really laudable, 
Every spiritual aspirant who wants to drown himself in the 
sea of Sri Sai Baba's benevolence, knows the selfless 
endeavours of Sri B. V. Pardhasarathi to spread the message 
ofthe Great Master. Devotion to Bhagavan Sail Baba runs 
inthe veins of the Bapatlavari family. 


The father of Sri B. V. Pardhasarathi, Late Sri 
B. Hanumantha Rao was the poet laureate of Shiridi. His works 


on sri Shiridi Saibaba are commendable, He stood in the 
van of Sri Sai devotees. He was the blessed son of Sri 
Sai Baba. He presented the profound philosophy of God in 
an easy vein. His writings show his sincerity and utter 
devotion to Sri Sai Baba. This pen finds it self quite incom- 
patent to depict the complete picture of that great devotee, 


Whenever | read the books on Sri Sai Baba by Sri 9, 
Hanumantha Rao, my heart is 111166 with joy and tears 


well up in myeyes. Words canot describe the greatness of 
Sri Sai Baba. His Kindness is boundless and His greatness 
is limitless. If we pray to Him surrendering our body, 
mind and soul, He is always ready to give His guidance 
and blessings. This is the experience of millions of peopel. 


The author did great service to the seekers of Sri Sai 
Baba's blessings by presenting this book to the world. | 
sincerely pray to Bhagwan Sai Baba to shower His benisons 
on Sri B. V. Pardhasarathi and his family. 


Markapur In the service of Sri Sai Baba 
25-9-80 Ramachandra Rao. R 


(2) 


Dear Sri Parthasarathi Garu, 


Though | am not blessed to have had the personal 
acquaintance with your father, Pujya Sri Bapat!a Hanumantha 
Rao,before he shed his mortal coil, so as to have the unique 
benefit of his spiritual influence and blessings directly and 
personally, yet his ౪౦౯౧6, which at least | am fortunate to 
come across and go through and which reflect and bespeak 
of his divine personality, have given me considerable fillip 
and inspiration on tha spiritual! path. However feeble and 
inadequate may be my words in expressing what | actually 
feel about him in the core of my heart, yet | cannot refrain 
myself from trying to express in my own humble way what 
little ! can from the vast insxpressible. To be apt and 
brief, | would ౦0౧ say that I find In him a God-intoxicated 
person, a saint, aseer, an ardent ravotee, a self-surrendered: 
and dedicaied soul, a Karma Yogi and, above all, an instru- 
ment of God (Sri Sai 8808). tl find all these at once in him. 


At first 1 happened to read his poéms in ‘Sri Sal 
Mananam’'. The poems are superb and thrilling, full of 
svotional fervour, and tha impression they left in me was 
profound. | felt they are more intuitiona! and spontaneous, 
because of his total surrender and dedication to Lord Sri 
S31 Baba, than a mere literary coniposition 088364 on his 
learning. In course of time, | could secure his some other 
books and read them one by one. All his works are eqally 
inspiring and elevating. While reading his books, | invariably 
remember Bhakta Pothana, the famous author of Srimad: 
Andhra Bhagavatam, with whom Srl Bapatla Hanumantha 
Rao can be wae!l compared, since. it is only a divine person- 
ality like Pothana who sees only God, God's action, and 
God's will in everything and attributes and dedicates 
everything to God, that can write such thrilling poetrv. 


౧౬౯ 


| have no doubt that the present publication viz,, 
“Sri Sainatha Bodhamrutam'’’™ will be a crowned master 
piece among his works and will shine forth as an invaluable 
gem in the hearts of all devotees and thatit will inspire 
and embrace hundreds and thousands of people into its 
divine fold. 


| am also very happy to iindthat you pnssess the 
same nob!e qualities as your father, treacing closely on the 
footsteps of your father, thus proving yourself an ideal son 
worthy of veneration. 


ALL GLORY & PRAISE 


To him who has thrilled many a 646౪701866 with. 
divine rapture through his immortal 
works ; 


To him who has sown seeds of devotion, faith 
and love in the hearts of many a seeker; 
and 

To him who actually lived the life that he 
taught and spoke, worthy of the precious 
human life. 


TO HIM, IN GREAT REVERENCE, 
WE BOW AGAIN AND AGAIN: 


MAY HIS DIVINE SPIRIT CONTINU! TO GUIDE US... 
With many regards, 


Yours sincerely, 
In the service of Sr Sal Baba, 
1-10-129 N.Vernigopal 
Ashok Nagar 
Hyderabad-20. 


ఆ నీ సం అం 





(1) 


శీశీశీ బొపట హనుమంతరావు గారిచే వాాయబడిన గంధ 
ములు ఆమూలాగ9ముగ చదివితిని, ఆపదుద్ధారక శతకము, హనుమాన్‌ 
చాలీసా, శ్రీ వేంకటేశ్వర సువిభాతమ్ము శ్రీ లక్ష్మీనృ సింహస్తోత9ము, 
శ్రీ మద్భగవదితామృ తాంధ్రీకరణము, ఇవి ఒక దానిని మించి ఒకటి, 
చాల రసవ_తరముగను మృదు మధుర శై లిలోను వ్రాయుటకు వారికే 
తగినది. వారి యొక్క కేర్షి ఆచందా9ర్క్మముగ వెలయుటకు సర్వదా 
శ్రీ సాయిబాబావారిని పార్థించుచు అనేక వందన శతంబులర్చించు 
చున్నాను, 


వారి కుమారుడు చి, శ్రీ బి. వి. పార్థసారధిగారు తండి9గారి 
అముది9త గింధములను ముదించుచు ముదితగ్రంధములను 
పునర్ముద్రణ చేయుచు పిత్సాణము తీర్చుకొనుచు వారిని మృత జీవులుగా 
చేయుచున్నారు. వారికృషి అనన్య సామాన్యము. వారికి శ్రీసాయిబాబా 
కరుణవల్ల చిరాయువులు గలిగి సిరిసంపదలతో తులతూగుటక్షై శ్రీసాయి 
బాబాను పోర్థించుచున్నాను. 


ge lays[e ఇట్లు, శే0యోభిలాషి, 
ఎ-ల౪44 నూతులపాటి సత్యనారాయణశర్మ 
విశాఖపట్టణము 


కల లా 


(2) 
© బాపట్ల వెంకట పార్థసారధి గారికి, 


మీరు శ్రీ సాయీనాధ బోధామృతము పునర్శ్ముదణ చేయు 
చున్నబట్లు, ఆశీస్సులు వలతపనున్‌ (వాసితిరి, చాలా సంతోషము. స్వర్గీయ 
అన్న గారి రచనలన్నియు పునర్ము దణచేయు మహాద్భాగ్యము కలిగి 
అసమానమైన సేవచేస్తూ, తం్యడిగారి బుణము తీర్చికొంటూ జన్మసార్థకం 
చేసికొనుచున్నందుకు మా ఆనందంతో కూడిన అభాశీర్వాదములు, 
ధన్యుడవు, శ్రీ సాయీనాధుడు నిన్ను, నీకుటుంబమును సర్వదా 
అనుగహించి, ఆశీస్సులను నిరంతరం నీపై వర్షించు గాత, 


కొప్ఫూరు శుభాశీర్వాదములతో, 


18-2-1901 మంచిరాజు నూర్యనారాయణమూ రి, 


(3) 
My Dear Pardhasara dhy, 


చాబూ! శ్రీసాయీనాధ భోధామృతమునకు ఆశీస్సులుగా ని, 
తొలిపలుకుగాన్సి పరిచయ వాక్కులుగాని [వాయు అర్హత నాకు లేదు. 
అందలి బోధలు సాక్షాత్‌ సర్వనమర్ధ సచ్చిదానంద సద్దురు శ్రీసాయానాధ 
మహారాజువి. (గంథక రా, షిర్డీ సంస్థాన ఆస్టానక వి, మహాభక్తా గగణ్యులు, 
బహుభాషాకోవిదులు, సద్దురువు, నా ఆత్మీయ సోదరులు, శ్రీసాయీ 
దేవుని అంకిత బిడ్డయు నగు కీ. శే, శ్రీ బాపట్ల _హనుమంతరాయకవి. 
శ్రీసాయీనాధుని అపరావతారమైన శ్రీ భగవాన్‌ సత్యసాయిబాబా 
వారిచే “ఈతడు నా భక్తుడు” అని (పశంసింప బడిన నా గురుదేవులు 
శ్రీ హనుమంతరావుగారు. ోబాబూ! పార్ధసారథి: నీవు ధన్యుడవు, 
మహాకవి, భక్తా_గగణ్యుడునగు నీ ఎతృపాదుల రచనల సన్నీంటిని 
శ్రీ సాయీభగవానుని అన్నుగహంతో (పచురణగావించి, తోటి సాయీ 
భక్తు లకు అరదించుచున్నావు. ని తం|డ ఆకాంక్షను నెరవేర్పుచున్న 
అవృష్టశాలివి.. జ్రీసాయీనాధ బోధామ్వతము చదివిన వారికి శ్రీపాయీ 
_పభుని దర్శన భాగ్యము తప్పక కల్లునని నా విశ్వాసము. నా అనుభవము. 
నీ యీ సత్కృషికి స్వామి శ్రీసాయి ఆనందించి, నిన్ను తన వానిగా 
చేకొని, నీచే అన్నగారి రచనలన్నియు పునర్ము దింప చేయుటయే 
కొక్క నీ చేతను శ్రీసాయీ లీలాను భూతులు వాయించి, సోదరీ సోదర 
సాయీ భక్తుల కందించుచ్చు ధన్యులనుచేయ శ్రీ సాయీ బాబాను కోరి 
(వార్ధిస్తున్నాను. 


ఇటు, 
రా 


Gy 


9. ఇల్లి ందలప్నరు శ్రీ యీభక్త పాదరెణువు, నీబాబాయి, 


18_2_ 1901 హొదిల విశ్వనాధశర్మ 





అడయుండె? ఇరువది యేండ్ల కె 
వదిలముంగా నిన్ను పీలువంబంపెనె శివుండుస్‌ 
నదిలో యసువుల బౌయంగ! 

సుదినము “శివరాతి9ొనా౭డు సుబీహ్మణ్యా 





అతిదుఃఖితుల్లై మాతా 
పితరులు సుతుమరువలేక పీగ్గిమవెలార్చన్‌ 
న్మృతిచిహ్నాంబుగ యాస 
త్క్బృతింబోషించి రవురః కృ తకృ త్యులు వారల్‌! 

వగషిచురణ కర సొ 


అ 





ఇడ 
మ్య్‌ 


నారు లది ధర్మ 


సాంబమూరి 














ప్రకృతి పురుషో త్తమాది దంపతి విలాస 

జలధి జలకేళిందలపించు ! చోడవరము 1. 

చోళదేశ చూడామణి ! చోడవరము | . 

శుభము ! చంద౦చూడునిభూతి ! ఛోడవరము ! 
అష్టమూర్తి ! చతుర్చ్పురుషార్ధమూ ర్తి ! 
ఇష్టసాయి కావ్యార్థ నారీవండతండు ! 
మాయవరర్తి ! శ్రీసాయాసమర్ధగురుండు ! 
మూర్తిగాన్స తింమూరాది మూ _ర్హితలంవ | 

అభవశివమూ ర్తి 1 శీమూ రి! సాంబమూర్తి 1 

బృండగోపాల రాధికాక్న్ళష్ణ్షమూ ర్తి | 

భూతి శిరిడీశనవతార మూ ర్తింగొలిచి 

సాయి శరణొందు భక్తుల స్వానుభూతి ! 
ఆర్తిభ కావ నాహృదయాంతవ. 
పుట్టప_ర్రీశుండవ తారపురుషవరర్తి 
సత్వకరుణాంత రంగ విశాలమూ ర్తి ! 
సాయిభ_క్ట ! చోడవరపు సాంబమూ రి 


అలవాట్లో 


bo 


& 
జాత 
ల్‌ 


పీణవ బుగ్యజు. స్పామస్బట్‌. బగిహ్మమూ ర్తి | 

ఆది ఆర్థియౌ శివమూ ర్తి ! అష్టమూర్తి ! 

అర్హతనువిడె సతిగ అర్జాంగి యడుగ 

అర్జులకు సకలార్తంబులడుగ నొసల 
ద్వారకామాయి ! భదసంధాయి ! సాయి ! 
దన్య భక్రాభయ సుఖవిధాయి ! సాయి; 
పిణవ సంరాధ నామృత పాయి! సాయి 
ధర్మ సమ్మితాభయ వరదాయి 1! సాయి ! 


హరిహరాత్మ జగన్మయి 1 శిరిడిసాయి 
వేయినూటపదారు రూపికల నిడిన 
అ శలు చోడవరపు సాంబమూర్తి 
నాలుకలో గక భోగభాగ్యముల బోగోచు | 


ఆనీ 


శేషగిరి వల్మికావాసు ! శ్రీనివాసు 1. 
ఎంచి నుతులసేవించి, తరించు పూర్వ 
పుణ్య పురుషుల వంశము పూర్వమగుట; 
“శేషగిరి వంశనామ విశేషమండు) ! 


శ్రీయె కానోపు ! సత్యనారాయణునకు, 
సన్నుతమకి ! కస్‌సన్నన్‌ *పిసన్నలక్ష్మి” ; 
రేపు, మాపు “సాయిి నెదన్‌స్మరించువారు 
“సాయి నిలయముినకు వచ్చి సంతసమున 
సాయి నాథుండు పి3రణంజేయు కతన 
సాయినాధ బోధామృతా స_క్తి కలిగి 
ముదవ్రిణము సేయుడని మునుముందు పలికి 
యిచ్చ గొలువ, థర్మసతియు నిచ్చగింప 
వేయినూట వడారు రూపాయలిడిద 

వీరి, సుతు, సుతలను వంశవృద్ధింగూర్చి 
ఉన్నతోద్యోగములుు నాయు రున్నతులును 
భోగ భాగ్యములిడి “సాయి? | బోచుగాత | 





చి శ్రీ శేషగిరి సత్యవ్నా రాయణగార 


వీరిధర్మవత్ని ల॥ సౌః విసన్నలక్ష్మై. 


wie 





రాపర్గ తారామయ్యగారు, వీరి ధర్మపత్ని 
ల॥[ సౌ॥ సాగిణగి0 





“వీరి తల్లి"న్వకి 


sie MM mes 0 ల యా. | a 








poe 


అరయ తెలుగునాడున “భోగపురము” నందు 
వరమ పావనమైన “రాపర్ల” వంశ 

సరునను “వెంకటస్వామి,” “సముద్రలమ్మ"” 
అనెడు పుణ్యదంపతులకు జనన మంది 

పదవి కతన “ఖర్లపురి” నివాసముండు 
సాయి పదభక్తి రతుడు. నిస్వార్థపరుడు 
మాతృ పితృ నాజ్ఞపొలనా మతుండనంగ 
సీతరామయాఖ్య నవని. జెలగు నితడు t 


0 09 వ్‌ 0 


ఏజననమందు సంబంధ మిదియొ కాని 
సహజ సోవరు పగిది వాత్సల్యముంచి 
పీ9తి పతృ కర్మ ఖర్చు పంపించు చుండు . 
అంత యింతొ, కొంత పత్తి వర్దంతి కితడు! 


0 అ 0 Oo 


తండి) గతియించె ముందుగ; తనయు వీడి, 
మాతృమూ.ర్రియు స్వర్గ ధామమును. జేర 
బుణము తీర్పుకొన నిది తరుణ మటంచు 
“సాయినాధ బోధామృతి సంకలనము 
గ్రంధరూపం బొనర్బు ముదిణము కొటికు 
Glew రూప్యముల్‌ పయిషష్ట వింశతినిడె ! 
0౦ 0 0 0 
పూర్వ సుకృత ఫలంబున పుట్టుకతన 
పరమసాధ్వి “సావితి” యు పత్నికాగ, 
“అరుణ,” “సాయినరేందు౨డుూ ననగ పొలచు 
సుతయు, సుతుడును వీరి సంతకియుంగాగ్య 


ఆయురారోగ్య భోగ భాగ్యముల నిచ్చి 
సాయినాధుడు వీరల సాకు గాత 1! 


అల్‌ కు 


గో తకీలకు సురభితాన్‌ గ్మోత నంప, 
హరితంబూరిమేయం౭గం గల్పతరువు పెంప, 
హరి హరుని కృపన్‌ “హరీతుండ” నెడు గో త 
_(పవరుండొదవ “చదలపాక* వంశమలరె, 
కన్నవారెటు లరసిరో! మున్నె సుతను 
“రుక్మిణి” యటంచు ముద్దు'పే రు ననె పిలువ 
“కృష్ణుండిననాప్పు ప పెం వెమంగొనియె, 
0 0 0 
రాజరాజేశ్యరియని ఆరాధనమున 
వింశతీ లక్షనామ దేవీ జపంబు 
(తులు “రుక్మిజీకృష్ణ” దంపతు లొనర్ప 
వ. “పుష్పగిరి” “శంకరార్యు” భీక్ష 1 
షిరిడి” గురుని “శ్రీసాయి” ఆశీస్సు లమర 
అరువదారేళ్ళు మని చేరె నమర సీమ 
“కృష్ణమూర్తి "ని విడి *రుక్మిజొమ తల్లి 
“రౌడి” కాలాక్ళ తిని “ఉత రాయణ” పధి 
“జ్యేవ్ష నిజమాసిియు "బహు శ్ర” సక్కుతి కొరఘ్ము ని 
శీధిం దోడుకా “నేకాదశిన్‌” దివింగొనె, 
“సాయినాధ బోధామృ తి” సార మరసి 
త్యాగి, పట్టభ్మదొన్నతోద్యోగి, “కడప” 
నున్న వాడిద్దరన్న య్యలున్న వాడు, 
అక్క సెల్లెం|డ నాజ్లుర నసవురు. కోరకు 
ముగుర తల్ల కి కుక ముద్దుకొడుకు 
అచల మాతృ భక్తుండు “సింహాచలుండు.” 
సప్త సంతతులన “రూప్యసప్త శతిని* 
అష్టమహిషులన్‌ “రూప్యు దశాషకముోను 
రూప్యముల. నాలుగిడెం జతుర్భుజున' రటుల- 
ధనసహాయు.డీ క గంథము దణమో కొజుకు 
ఇతని వంశము (జోచుత సతము సాయి? 


జ్‌ - 


త్తి, చదలపాక రుక్మి 








ea 





చి॥ శ్యామ చరణ్‌ (తుర్లపాటి బాలగురువాధ్‌) 






రార! వణవబోధనుండు! గురుడు! 
నుల కువదేశ మంత దక్షిణల నానంగ 
తనతనువు నర్ధమిచ్చె నర్జాంగి యడుగః 
శ్యామచరణ తలాసీనుండాది అర్ధిః 

శ్యామ చరణము కర్మసాక్షి మహత్తు: 
శ్యామ చరణము చల్ల ని చాయవట్టు! 
శ్యామ చరణము మానినీ ధీమతమ్ము: 
శ్యామ చరణము మిత సంచార గోష్టి! 


Ss 


ఫో 
| 





౨2 


శ్యామ చరణము మాన్యుల ధిమతమ్ము! 
శ్యామ చరణము ముని అనుక్ఞాన గతము! 
శ్యామ చరణము లోక బంధూ మరీచి! 

శ్యామ చరణముల్‌ ఓం కృతీ జ్ఞానపధులు! 
శ్యామ చరణు బోధలవిను నా శితులను। 
శ్యామ! శరణన్న బోచు. గృ ప్టపరమాత్మ! 
శ్యామ! శరణన్న యమునాంబ చల్ల గంగను! 
శ్యామ! శరణన్న పికము పంచమము వినుచు? 
శ్యామ! శరణన్న మేఘదౌత్యమ్ము పొసంగుః 
శ్యామ! శరణన్న మనుంగాళికామత ల్లి ! 

శ్యామ చరణుండనెడి బిరుదాంకితుండు! 

బాల గురునాధుండను సాయి భక్త గురుడు! 
సాయి చరణ్యాశయణ నిజా చరణసరణి; 
పణహిత శ్యామ చరణ్యాశయణ శరణుండు! 
ఆశీతులు, భక్తు లనుయాయు లభినుతింప 
పాయకను భ క్తినిచు ఉపాయనముల 
చేతంగాను హితకృతుల(జేంజే త నిడునుt 

బాల గురునాధుడను సాయిభక్తు డితడు! 
శ్రద్ధ సెకరించెను నహ[స్రద్వయంబు 

నంత అష్టోత్తర శత తయంబు, మరియు 
రొజ్టి మెకాదళార్చిత రూప్యములను 

సాయి భక్తులనుండి సహాయముగను 

శ్యామ చరణుండు యీతని నేమమే మొ! 
“శ్యామయొ _పమకు రూపము! 

శ్యామయె మూలంబు భక్తి సంభావనకున్‌ 
'కైమము, యోగము, చేకుజ 

శ్యామను రక్షింపుః స్వామి! సాయీ! సతమున్‌, 


థ్రీ సాయీ నిలయ పిచురణములక్షు యిప్పటి వరకు 


మొత్తం రు, 1116/- లు సమర్పించిన రాజపోషకులు 


శ్రీ 6. ఓ. నరసయ్యగారు, కర్నూలు, 


ఇ 





ఈ గృంథ ముద9ణకు రు. ₹2%/- లు సమర్పించిన రాజపోషకులు 


చి! శ్రీః అంబటి రా పెశ్వర రెడ్డి, భీమవరం. 








రాజ పోషకులు 


1, పూజ్య శీ, చోడవరపు సాంబమూర్తి పంతులుగారు 
శ్రీ షిరిడీ సాయీ పేగిమమందిర్‌, హైదరాబాదు రు 1118/- 


బి చి, శ్రీ. శేషగిరి సత్యన్నారాయణ, శి. కి. సాలూరు రు 1110/ 
లే చి శ్రీ. రాపర్ల శీతారామయ్య ఖరగ్‌పూర్‌ రు 10206/_ 
4 చి శ్రీ. అంబటి రామేశ్వరరెడ్డి భీమవరం రు §24/- 
లి, మాతృశ్రీ స్వర్గీయ చదలపాక్ష రుక్మిణమ్మగారి 

జ్ఞాపకార్థముగ ర్స్‌ ద్ర కుమార్లు 

చి. శ్రీ. సింహాచలం శి. E. కడప, రు 784/- 

పోషకులు 

l, (శీ సల్ల గట్ల లక్ష్మీనరసింహులు, నంద్యాల, రు న్‌ఫ్‌0/- 
హై! శ్రీ ప్యావలి పార్వతీశం, భూస్వామి, శిరువిళ్ళ, రు 166/- 
ఏ. శ్రీ 1. రాధాపతిరావు, కొవ్వూరు. రు 155/- 
4, థ్రీ 5. రామకృష్ణ, పాము రు .128/- 


రూ 116/- లు యిచ్చినవారు 


శ్రీ బి. వి. సు[బహ్మణ్యసాయి, M. tech. కోయంబత్తూరు, 
9 బి. యస్‌, రామచందసాయి, M. tech. బొంబాయి. 
ibs 9S. నరసయ్యగారు, కర్నూలు, 

ఎ యం. జయ్మపకాష్‌, హనుమకొండ, 

39) మంగిన సత్యనారాయణమూర్తి, లక్కవరం, 

ws నా ఇ. సుబ్బరామయ్య, నందన వనం. 

9 యన్‌, వెణుగోపాల్‌, హైదరాబాదు. 

నానా, మైలారమ్‌పల్లి , 

3, ఆర్‌, రామచందరావు యం, ఎ. మార్కాపురం, 

3) టి. నారాయణరెడ్డి ఇ. ఇ. కడపు 


స్సు 


ఆం 


శ్రీమతి శె, సుమి తమ్మ హింది పండిట్‌ పలుకూరు, 
+ మంచికంటి వరలక్ష్మి ౪//0 వెంకట శివరామయ్య, పాకాల, 
౫ యస్‌. వాగమభెమ్మ టీచరు, గొడ్డుమృరి, 
శ్రీ జి. రామారావు. ఖరగ్‌పూర్‌ 
(శీమకి బి, జయలక్ష్మి అనంతపురం. 
(శీనుతి అండ్‌ [ఖీ మం గోపాలరెడ్డి L.E.E. అనంతపురం 
శ్రీ డి. మోహన్‌, బి. ఎ. అనంతపూర్‌, 
99 కిశిరాజు నరసింహారావు, బి. డి, ఒ నరసాపురం. 
౩9 టి, రామమోహనరావు విజయవాడ, 
39 బి (శీనివాసులు, రాజమండి. 
wri స నారాయణాచార్యులు, ఎ. ఇ, కొవ్వూరు 
39 వై* విశ్వనాథం, అనంతపూరు, 
3 టి, వెంకట శివయ్య ఓ. ర. ౬. సెక్షన్‌ ఆఫీసరు (18 P ర) 
నంద్యాల. రు 
3 ఆర్‌, గోపాలనాయుడు అండ్‌ బి, గోపాలనాయుడు 
మదఫ వల్లి రు 
39 ఆర్‌, రాఘవేంథదరావ్వ జె, ఇ, చీమకురి.. రు 
39 ప మహబూబ్‌ సాహెబ్‌ అనంత్తహూరు. రు 
రు 
రు 


క =. 


(శీమకి కలుగు సూర్యం ౪/0 రంగారెడ్డి, కందివంస 
క్‌ దిగుమరి, సూర్యకాంతమ్మ, సాలాపువానిపాలెం. 
శ్రీ ములుకుట్ల రాధారమణ, కి. A., 8. Ed., H.M. 
నంద్యాల రు 
9 జీ. రోశయ్య, (పొద్దుటూరు, సెక్షన్‌ ఆఫీసరు (1 & గిర) రు 
3 గంగరాజు వెంక బేశ్వరసాయిశర్శ, నాగులపాడు, రు 
5) టి. వి. వేణుగోపాలమూర్తి అడ్వకేటు, నల్గొండ, రు 


115.00 


10400 
100-006 
100-00 


100.00 


100-00 
90-00 
88-00 
79-80 


72.00 


70-00 
౧0-00 
61.00 
50.00 
59-00 


౪-00 
55-00 
౨0-00 
51-00 


3౧. 
రు, 50/. లు యుచ్చినవారు 


అత బి. అశ్వద్ధ నారాయణ చెట్టి జె. ఇ, అనంతపురం 
స్ట 00 బాలకోటిరెడ్డి, బళ్ళారి, 

ss ఈశ్వరయ్య అనంతపురం, 

౫3 సి రమెష్‌, అనంతపురం. 


,. C.M. Sahu. Sub. Asst Engineer, Benjanagar ORISSA. 
3 డీ, వెంకటరమణ, కనికల్‌ 4 


5) దీం శీరామ (పసాద్స్‌ కర్నూలు 

+ గుదేపెడిరావ్కు సాలాపువానిపాలెం. 

5) బిం మల్లీ థార్జున రెడ్డి, మల్యాం 

న క. సదాసాంబశివ రెడ్డి, అనంతపురం... 

. (శీనివాసులు ౬. 0. E., సెక్షన్‌ ఆఫీసరు (1 6౧ D) నంద్యాల, 
. నాగేశ్వరరావు 5/0 సూర్యారావు, సిద్ది పేట. 

వెంకటరెడ్డి, L.M.E. సెక్షన్‌ ఆఫీసరు | ఊలి. €; మార్కాపురం, 
9 ఆర్‌. యెరికలరెడ్డి, అనంతపురం. 

9 యస్‌. ఈశ్వరరెడ్డి. 1058091 

3 టి. సత్యన్నారాయణ, వి, ఎ., బి. యల్‌. అనంతపురం. 

(శీమతి బూదరాజు వరలక్ష్మమ్మగారు, హైదరాబాదు. 


s 
ప! 
ml యే 


ge 


శ్రీ జి. రామకృ ప్ల కొవ్వలి. రు 45-00 
3 ఎ, వి. సుబ్బారావు, సికిందరాబాద్‌. రు 40-00 
న. సుబ్బారెడ్డి B. tech. A,E. ([& PD) నంద్యాల రు 40.00 
ర చం్యదశేఖరదత్తు, 5. Ccm., 0. A. Tenall దు 40.60 
3, యస్‌. రామకృష్ణయ్య, వెంకటాపురం. రు 40-00 
9 క. రాజేశ్వరరావు, 4/1! (R&B) నంద్యాల, రు 37-00 
* కిలారు వెంకట కృష్ణారావు తు: 5.00 
3, యమ్‌, రామమూర్తి 5- 7. 0. సిద్ధవటం, రు 35-09 
ఇం M. ౪ |. |వసొద్‌, హైదరాబాదు. రు 2-00 


ఎ బి, వెంకటరమణమూర్తి, రాజమం।డి, రు 80-00 


3.౨ 


శ్రీ Ch. లక్షి నారాయణ, 5: B. |. ఉలవపాడు. రు 80-00 
౫ గిరిరాజు శేషగిరిరావు, కరణం, గుండ్లపల్లి, రు 0-00 
౨ 5. గి. నబి సాహెబ్‌ L.C.E,, సెకన్‌ ఆఫీసరు నంద్యాల. రు'80-00 
౨ మి హరనాధ్‌బాబ్బు సౌభాగ్యమ్మ, (పొద్దుటూరు, రు 30-00 
౫ మాధవపెద్ది లక్షీి నరసింహ్వం, బరోడ బ్యాంకు, 

నం Ea పెదనందిపాడు . రు 30-00 
33 నాయక్‌ ఫకీరు నాయక్‌, భూస్వామి, నంద్యాల. రు 28-100 
| శీమతి మిరియాల శ్యామసుందరమ్మ, నంద్యాల రు 26.00 
>» Sl శ్రే బచ్చు చం దకళావతి, నంద్యాల రు 23.00 


రు నిర్‌ /- లు యిచ్చినవారు 


శ్రీ A.V.sS.R. జోళ్యులు, గుంటూరు, 
. ౩ చోడవరపురాజు 5/6 క ఫప్టారావుగారు, విజయవాడ, 
నం. వెంకటిశ్వరశర్మ M. A., M. 50. 

3) M.S. నాయుడు, తిరుపతి. 

4 5.5.1, గోపాల్‌, B.E.J.E. (శీతైలం' 

౫ తిరునగరి వీరవెంకట సత్యనారాయణ. చెరుకుపల్లి 
౩ తుట్టగుంట సత్యనారాయణ, Sang3igudem. 
ము సుబ్బారావు నిడదవోలు. 

3 వి, బి, చారి, వరంగల్లు, 

9 వై. మారెవ్స, టీచరు, అనంతపురం 

కుమారి ఎ. హైమవతి, మండపేట. 

(శీమతి ఒ. మీనాక్షమ్మ, అనంతపూరు, 


(శీమతి అండ్‌ జ్‌ రస్‌ మాణిక్యం మరియు రాజు, విజయవాడ, 


388 
ర న౦0/- లు యిచ్చిన వారు 


శ్రీ &ీ. 5. కిషోర్‌, హైదరాబాదు, 

ఖు డిగుమ్యూరి సన్యాసిరావు, సాలాపువానిపాలెం. 

ప్రజా రామకృష్ణ, నందిత వారె 

తము పిళ్లై L. 0. 5. Supervisor 1 & ౧. ౨. , అనంతపూర్‌ 
గ్‌ వ సోభారాంటేంగు, మచిలీపట్టణము 

నం. కృష్ణానందం, గుండవోలు 

సంత్‌. నరసింహమూర్తి, Khargpur 

అరుం. శీంఠామారావ్వు కదిరి 

ఎ నారాయణం శీంనివాసాచార్యులు, సంగం జాగర్ల మూడి ౦ 
నార్పల మృత్యుంజయరావు, Land Lord, నార్పల 

9 నిడదవోలు సత్యనారాయణ, వినాయక్‌నగర్‌ 

4, నూతులపాట సత్యనారాయణశర్మగారు, విశాఖపట్టణం 

9 నెక్కంటి కృష్ణమూర్తి, నందితవారె 

ys PV కుంరావ్ను AE, ఉయ్యూరు 

9 ఆర్‌. పురుషో త్తమరెడ్డి; B E.A.E. (1 & P.D) కడవ 

9 ఆర్‌, బుకారి, విశాఖపట్టణం, 

39 సెంకురాతి9 నాగేశ్వరరావు, నందితవారె, 

ఎ వి భరతుడు. జె. యి. తాడేపల్లి గూడెం, 

pee స్టైరావు, 0. R. గుంటూరు. 

,) వి, సుబ్బారాయుడు H.C. (1 &P. 0) కడప, 

ఎం తు ర పొటి శీరాములు గారు, పుత్తూరు 

శ్రీపతి తుర్లపాటి వరలక్ష్మమ్మ, ,, 

కుమారి చెంచులక్ష్మి (కల్యాణి) హిందీ పండిట్‌ పుత్తూరు 

కుమారి నాగమణి On 

కుమారి శివకామాక్షమ్మ on 

శ రామకృష్ట (జితింది) B. $6. T.C. (RIy) నిజామాబాదు 
కుమారి తుర్లపాటి గాయత్రీదేవి పుత్తూరు 0 


5 
ప! 


తళ 


శ్రీ తుర్త వాటి వెంకటసుబిహ్మణ్యం అ 

శ్రీమతి మేడం విజయలక్ష్మి, ఎమ్మిగమారు 

ఫ్‌ చెన్న శెట్టీ పద్మావక్కి గుంటూరు 

39 రాజేశ్వరమ్మ అండ్‌ శ్రీం వెంకటసత్యం, కర్నూలు 


K. Khyrooplappa-Samgala Rs, 18-00 
99 టి. రామచంద్రయ్య, హొిద్దుటూరు రుు 18-00 
కుమారి జేబిసాయి సరితారాణ, నంద్యాల రు 17-00 


రః 15/-— లు యిచ్చినవారు 


శీ బి, సి. కృష్ణమూర్తి, కడప, 
౨ భది మహదేవ య్య, నెల్లూరు, 
3 కె. వి యన్‌. రామచం! దరావు, మచిలిప సట్టణం. 


99 కె వెంకటస్వామి, ఓ.90.06.)! & P.D. ) నంద్యాల. 
, మద్దులేటి చౌదరి, యం. ఎ. లెక్చరర్‌, సంర్యారః 

3 So కృర్ణానందం, గుండవోలు, 

99 సి సోమిరెడ్డి చం దశేఖర్‌, విజయవాడ, 

33 వి. వెంకయ్యశర్మ, మచిలీపట్టణం, 

99 డాక్టర్‌, వి యన్‌, శర్మ, మదాసు. 

sro సుబహ్మణ్యం, గూడూరు, 

3, చలమయ్య W1(1&P.D ) నంద్యాల 

శ్రీమతి. లక్షీవరసమ్మ, నారాయణపురం, 

:, Devakamma, Banglore. 


శ్రీ మురారి పుల్లయ్య, 71806 (18 P.D) నంద్యాల. రు 14-50 
కుమారి ఎ. నిర్మల, హుజూర్‌నగర్‌, రు 1£.00 
శ్రీ డి. యస్‌, శివకుమార్‌, రాజమం। డి. రు !£-00 
33 క పుల్ల య్య, కోట, రు 11.00 
౨ మల్లెపూల బాలస్వామి, భీమవరం. రు 11.00 
అ ఆర్‌, వి. నుబ్బారావ్కు అడ్య కేట్‌, హైదరాబాద్‌, రు 1'=00 


శి 
రు 10/-— లు యుచ్చీన వోరు 


శ్రీ ఎ. మాధవయ్య, బి. ఇ. ఎ, ఇ. రాజాం. 

53 ఎ. కౌరిరెడ్డి హెచ్‌, యమ్‌, చాగలమ్మరిం 

3 లి. తిరుపతయ్య, బి. ఇ. ఎ, ఇం _పొద్దుటూరు. 

,, బీ. మాలకొండారెడ్డి, (| ఈ . 0.) కడప, 

,, బచ్చు రామయ్య శెట్టి, నంద్యాల, 

3, జి. యస్‌, కొండయ్య, H.D. (16.0) నంద్యాల. 
3, యం, శివశాస్త్రి, L. 6.౬5.0. (18౯ 0) నంద్యాల. 
,, శివరామరెడ్డి 0“ Man (1 &P 0) నంద్యాల 

3 డి. నారప్ప, సిండికేట్‌ బ్యాంక్‌, నంద్యాల 

3 డౌ! సుమితారెడ్డ, నంద్యాల 

3, సి యస్‌, రావు, మదా?సు 

సి. శివారెడ్డి, కంటాగిక్టర్‌, దడివాం డవ గి 

9 సి హెచ్‌, బుచ్చిరాజు, ఖరగపూర్‌ 

3 దిగును ర్రి సాయిరాంపంసాద్‌, సాలాపువానిపాలెం 

3 గుండెడ్డి భూపాలరెడ్డి. హెచ్‌, యం. చిలకలగూడూరు. 
స? వెంకటరెడ్డి, (L. C.E;S.0. (I&P, 0.) బిల్ల లాపురం. 
ఎం జి. సుబిమణ్యం, పొరుమామిళ్ళ 

,, మ నాగభూషణం, ఖరగ్‌పూరి 

5) బెం వెంకటేశ్వరరావు, కొ9వ్విడీ 

9 బొ స్తే సూర్యనారాయణ, జారిపూడి, 

ఎ కె, నరసింహులు అటెండరు లై బి) పుత్తూరు. 
ఎ, కోడూరి వెంకటసుబంహ్మశర్మ, కబ్బళ. 

క్ట ఖగ్గారామయ్య, స జిల్లె శృమూడి, 
)) మానేపల్లి నరసింహరావు, భట్టిపోగలు, 


శబ 


శ్రీ యం, సీశారామిశెర్తీ 1 &క రి) కడప 

si ఆర్‌, జోగారావు, ఖలనీపూద్‌ 

33 పెనుబర్తి వెంకటశేషయ్యగారు కె, యం. కొండమీది కొండూరు 
_ యం, యం, మదనకుమార్‌ !&P. 0). కడవ 

ర్త పిచ్చయ్య శే9ష్షి ఒంగోలు 

3, యస్‌. మస్తాన్‌వలి (1 &P. 0) కడవ 

లే! వెంకటస్వామి కమలాపురం 

ఎ సావడి సుబ్బారావు నందిత వారె 


gh Ee 


౨) వి యస్‌ నారాయణ యస్‌, యం. రాజగంగహూర్‌ 
9 వి. నారాయణశర్మ హైదరాబాద్‌ 

స్ట యార్హ గడ్డ వెంకటప్పయ్య కారంచేడు 

sa we రామకృష్ణయ్య ఖరగ్‌పూర్‌ 

9 ముద్దా వెణుగోపాలరావు సోదరులు ఆలూరు 

ఆకెళ్ళ సుబ్బారాయుడు కణినే బెళచి 


3 


శ్రీమతి బాపట్ల అలివేలుమంగ ద్వారకామాయి విజయవాడ 
ంం బచ్చు సుజాతమ్మ నంద్యాల 

4 కందుకూరి సావిత్రమ్మ గుంటూరు 

Mave ap పద్మజ కు యం. కొండూరు 

అ నొలాపు పైడమ్మ - సొలాపువానిపాలెం 

కుమారి ప. ప్రభావతి క. యం. కొండూరు 

4 నావితి అనంతపురం 

33 బి. అరుణకుమారి, నంద్యాల 


3) టి. విజయలక్ష్మి తిరుపతి 


వి న ముర 
త్రీ కసిరెడ్డి ఓబులరెడ్డి భూస్వామి కొత్రపల్లి రు; 9-00 
9 టి. యస్‌ నారాయణ రిమ్మనపూడి క | 


క్ర 


శ్రీ ఎ. నారాయణరావు, ఖరగ్‌పూర్‌ 

9 బొడ్డపాట నరసింగరావు ఖరగ్‌పూర్‌ 

9) యన్‌. సూర్యారావు ఖరగ్‌పూర్‌ 

ఎ టీ, ఆర్‌, నాయుడు, ఖరగ్‌పూర్‌ 

9 తోట వెంకట్రావు ఖరగ్‌పూర్‌ 

శ్రీమతి తోట విమల వై ఫ్‌ఆఫ్‌ వెంకట్రావు ఖరగ్‌పూర్‌ 
శ్రి అలకుండ వరాలమ్మ, సాలాపువానిపాలెం 

33 అలకుండ సత్యనారాయణ, సాలాపువానిహాలెం 
ఎ అప్పికొండ చిన్న, నాలాపువానిపాలెం 

శ్రీమతి గెడసాల అప్పలనరసమ్మ, సాలాపువానిపాలెం 
3 సొలపు పెంటమ్మ, సాలాపువానిపాలెం 

9 సిరసపల్లి అమ్మాజ్‌, సాలాపువానిపాలెం 

ag రామలక్ష్మమ్మ, చాగలమరి? 

9 కొప్పోలు లక్ష్మమ్మ, పా9ద్దుటూరు 

3 యల్‌, థాకూర్‌ బాయి, మచిలీపట్టణం 

,౨ పట్నాయక్‌ అమ్మాజి, సాలాపువానిపాలెం 


హైక్‌; చంది శేఖర్‌, విజయవాడ 


(Go 


ts - డ్‌ ee . య్‌ 
ఎ, నాయక్‌ మహబూబ్‌ నాయక్‌ H.M. వురుదూస్కూలు, నంద్యాల 


పురి రు, 2_00 


> 


ర 
యి 
0 
a 
ol 
అథ 
న్‌ 
అ 
0 
tn 
అర 


wee 


థ్రీసాయీ నాథాయనమః 
DE 9 


అ -- 





సోదరీ సోదర సాయీబాబా భక్తులారా ! 


శ్రీ సమర్ధ సచ్చిదానంద సద్దురు దేవడగు శ్రీ సాయీ ప్రభుని 
సంపూర్ణ కరుణాకటాక్ష పిభావమువలన మీ అందజి సహాయు సంపత్తి 
పిసాదము వలన ఉభయభాషా పావీణుల్కు శ్రీ సాయీ పసన్న బిరుదాం 
కితులు పూజ్యులు, కీర్తి శేషులునగు మా తండి శ్రీ బాపట్ల హనుమంత 
రావు పంతులుగారు రచించిన ఉ శ్రీసాయీనాధ బోధామృతము” ను 
పునర్ముద్రణ చేయించి మీ కందజికు అందించు భాగ్యము నాకు సం_పొ ప్ప 
మెనది. 


సర్వజ్ఞుడు, సర్వశ_క్రియుతుడు; సర్వ వ్యాపకుడునగు శ్రీమన్నా 
రాయణుడు యీ విశ్వమును స షంచి, సమ_స్తము చక్కగ కొనసాగుటకు 
వేదములందు సనాతన ధర్మమును ప%సాదించి, కలియుగములో ఈ ధర్మం 
క్షీణగతి పట్టిన కారణంగ *“యదాయదాహి ధర్మస్య.... ...” అని శ్రీకృష్ణ 
భగవానుడు గీతలందు పలికినట్లు త్రీ సాయీ విభువు రూపంలో మహా 
రాష్ట్రంలో అవతరించెను. 


శ్రీ న సాయీబాబా ఆచరణలు, పంబ "ధములు, విశ్వ జనినములు. 

జాతి, మతు కుల, శాఖాదుల కతీతములు, వివిధజాకి, కుల, మతాను 
యాయులైన తన భక్తుల నందజను సమాన డృషితో సమాదరించి లౌకిక 
విషయములందు తన పిత్యక మహాద్భు తశ మహిమముల.జఅపుచు 
న. గాఢ విశ్వాసవ గ. ప కసా ఓర్పు (నిష్ట 
- సబూరి కలిగి అశంయించి, సెవించు జీవులను బాబా అనుగ్రహించి 
తీరును ఈ విశ్వమున గల సకలశా సషములలో పికిపాదింపబడిన వివిధ 


ప? ok 


Ey 


మతాధ్యాత్మిక విజ్రానాంశములను వ్యాఖ్యానముల పివచనములకతోకాక 
ళా 
ఆయాభ కల నిత్యానుభవములలో ద్నజాంత పూరణకముగ పరమ 


a) 
సత్యమును ఎముికపజడిన వాక్కులు, “శ్రసాయానాధ బొ ధామృతము” 


86౯ 


రూపము దాల్చినది. ఎల్సరకు నెలైడల ఈ పరమార్గమును ప౦త్యేకాను 
భవములద్వారా బాబా బోధలందు విశద పఅచినాడు, ఇతరులద్వారా 
కాబా మహాత్శ్మ్యములను తెలిసికొనుట సహింపక ఎవరికివారు స్వయముగనే 
యెజుంగ వలెనని బాబా బోధించెను, (405 చూడుడు. జీవకోటిని సత్య 
మార్గమున నడపించుటకే బాబా మూ ర్రీభవించెను. (చూడుడు 591_61 
62) “బ్రహ్మము నా తండి౨ - మాయ నాతల్లి ౨ మిరిడి నా నెలప్పు'= 
విశ్వమంతట నుందును. వయస్సు లక్షల కొలది సంవత్సరములు.” 


శ్రీసాయీ ప౦భువు అత్యద్భుతమైన భగవదవతారము. దుష్ట 
హృదయ పరివర్తన - ధర్మ సంస్థాపనము, భగవదవతార క_ర్రవ్యములు_ 
భక్త హృదయములను సంతుష్టి సంతృ ప్రులం బఅపుట కొరదు ఆ భగ 
వానుడు వివిధరూపముల తన అద్భుత లీలలను బజపును. భక్తులకు 
సేవలుచేయును. *మై.అల్లాహూం” అని బాబా చెప్ప కలిగెను. ఆయా 
భక్తులు వారి వారి దృక్పధముల - అశయముల ననుసరించి _ వారి వారి 
యిష్టదె వముగ  సద్దురువుగ - భగవానునిగ _ రక్షకునిగ _ శ్రైరామ _ 
శ్రీకృష్ణ - శంకర_ గణపతి _ విఠోబ - దత్త - మారుతి - అకల్‌కోట 
మహారాజు - ధోలప్‌ మహారాజు _ ఇత్యాదులుగ బాబాను క కితలు వలి, 
ఆ తండి) రక్షణకు, కృపకు పాతు లెరి. 


ఆ విశ్వమునగల పతి జివియు _ ఆత్మ స్వరూపమని బాబా 
పికటించినాడు. ఎ జీవిని సంతృప్తి పజచినను తనను సంతృ ప్రి పరచి 
నటీ _ ఏజీవిని బాధించినను తనను బాధించినటే అనుభవ పూర్వకముగ 
బాబా తన బిడ్డల కెబుక *పజిచినాడు, పతి మతమునగల పాాధాన్యముల 
.నాదరించి అపాాధాన్యముల విసర్జించుటయే బాబా ఆచరణ బోధలలోని 
సారాంశము (చూ. కిక్‌) శే)యస్క్మాముడగు సాధకుడు తన మతము 


గాని యిష్టదెవమునుగాని, గురువునుగాని విడనాడందగదని తెలిపినాడు, 


అవతార పురుషులగు సద్దురువుల బోధలనుగూర్చి తలంచుట, 
పలుకుట, కీర్తించుట, రచించుట్క ఆలకించుట, వ్యా ప్తిపజిపుట మహాదా 
నంద కములు - సౌభాగ్య వర్ణనములు య్‌ ఆయావ్యక్షు లకు ఆధ్యాత్మిక 


ళాల 


పృబోధ కల్పించి, వవికులగావించి, ఉ క్తేజపఐచి, సముద్దరించిి దైవ 
ప బె ప సమర న 
సొక్షొత్మృతియబ)సాదింన సమర్థము లై నవి 


బాబా జీవిత చరితిమంతయు “త్యాగ-_సేవలకో(ంగూడినది - 
బాబా కావించిన పికికార్యము నిస్వార్ద పూరితము _ లోకోద్దరణ దక్షమై 
యున్నది. ఆశ్రిత కోటికి లౌకిక కామితములం బిసాదించుచున వాడ 
య్యును, శ్రీసాయీనాధుడు తన బిడలకు జీవితాశయము-లక్ష్యము 
ఎణుకపరచి, పి్పయవస్తువునుండి, పరమ, శేయోవస్తువు వణికి = 
పరమాత్మదజీకి వారా జీవితమున. బుకోగమించగల యంతదనుక 


moO సర్వవ్వా పక త్వ సర్వజత్వసర్వసమర్షతలను నిలుపు 
[డూ ధు (అ 
కొన గలడు, 


“ఆసలీసులు _ లోభము _ అన్వచింత 
కపటము, నసత్సు మును కాముక ప పవృ శి తి 
అగి హ ౦బను యెనిమిది రువ గుణములు 


అవల దో9ియునౌ సాము పదాంకితుండు,” 


మాయావరణ బద్దుడగుజీ వి యా అవగుణములు దనకుదా వదలజాలడు. 
శ్రీసాయీ విభుని కరుణా పిభావముచే దొలగవలసినదే ! దాని నిక 
నిష్ట - సబూరి _ రెండు కానుకలు మ త్యతచ్ని “ఊరక యెకూర్చుండు 
విచారంబులం. దకి,” అనివాడు, “నా ఆశి9తుని సకల భారంబులు 
నెనే వహించి, వానిని సక్రమ మార్గమున నడపించి గమ్యమును చేర్చ 
గలను,” అని అభయ పందానము గావించెను, 

దురహంకారము కలిగి, దుర్వ్యుస సనములకు ల్‌ మ. “బాబాదేవుడా?” 


"అని సందెహించు భక్తులను పైకము బాబా తనను చేరరమ్మని పిలుచు 
చునే యుండెను. 


“బాబా-తవ రక్షకడు” అను గాథ విశ్వాసముగలిగి, ఆస్టానము 
నుండి తొలగని వానికి భనముముగాని, వ్యసన ముగానిలేదు, “స్వామీ 


సాయీ! నా సర్వస్వము నీకు సమర్పణ గావించు కొంటిని. నా సకల 


కోరా 


సంకల్పములు నీకు విడచితిని, నిన్నుంగాక అన్యము శరణుగోరను.” 
అని సంపూర్ణ శరణాగతి నాందు భక్తునికి సర్వకార్య ములు సానుకూల మై 
శాంతి, సుఖ సంతృ ప్తులు కరతలామలకములగును, వానికి విశ్వమున 
భయ బాథావ్యసన కారణములుండవు. వానికి దృశ్యప్రిపంచము దైవ 
స్వరూపముగనే గోచరించును, అట్టివాడు “బాబా! నీయాజ్ఞ పరిపాలిం 
తును” అని తి)కరణశుద్ధిగ వచింప జాలును. 


మనకు గలుగు సుఖలేశములు బాబా అనుగ్ర హలబ్ధ్బము 
అనియు, పొ్పప్పించు కష్ట నష్టములు వ్యసనములు, మన ప్రవర్తన 
మునగల లోపములను జక్క బెట్టుటక్రై దై వసంఘటితలగు శిక్షలనియు 
దృఢ విశ్వాసము గలిగి యుండవలెను. “నాది అనుటయే బంధ హేతువు, 
“నాదికాదు? అనుటయే ఆనందహేతువు, 


“శీసాయీనాధ బోధామృతము” ఏక కాలమున ఒకే ప్రదేశ 
మున _ ఒక వ్య_క్తినిగూర్చి పలుక బడకున్నను యూ సార్వకాలికి సత్య 
పిబోధములు మన కందరకు వినబడచునే యున్న వి. అందఅనుద్దేశించినవి, 
ఇవి శ్రీసాయాబావా శ్రీ ముఖోద్దతము అగుటచే తి)కాలసత్యములు, 
విశ్వాస కృతజ్ఞతా పూర్వకముగ స్వీకరింపదగును. ఇవి మన బంథ 
విముక్తి కొరకు మనశ్రేయస్సు కొజకు నుద్దిశింపబడి పలుకబడినవి, 
కావున సాయీభకక్తులెల్లరు హృద౫ు ఫలకమున భదిపర్చు కొనదగునుః 


పే)మామృత పూరితములు దయా కలితములునగు యీ మధుర 
సూక్తులు మనల మెలుకొలిపి మనకల్శ్మష పూరిత హృదయముల పరివ రన 
చేసి బాబా దటికి చేర్చుచున్నవి. “మీరు నాబిడ్డలు - మీ సకలాఖిష్టము 
లను నావలన మీరు పొందవలయునుళలి అని బాబా బోధించినాడుం 
(చూడుడు-31_301_331_ 171309) | 


_....... అేసాయి పదాశ్రితులమగు మనము ఆ తండి బహూకృతులను 
స్వీకరించి పిశాంతి బడయుటకు బాబాను జేరవలయును, మనకొఅకు 
సిద్ద పజచిన పె్యమామృతమును తనివిదీజి నాస్వాదింపవల యును, 
మన ఆలోచనలకు, ఆచరణములక్కు సంశయములకు సంకటములక్షు 


pg 


సంబంధమగు సమాధానము లన్నియు “*శ్రీసాయీనాధ బోధామృత ము” 
నుండి ఎజుకపర్చుకొని, సందేహనివృ త్తి బడయుట _సుసాధ్యము. 
కావున మీరెల్ల రు యా సత్యమును: గుర్తించి స్వానుభవమును సంవాదించి 
యీ అమృతమును గోలి సంతృప్త, శాంతిని బడయగలరని నా ఆకాంక్ష, 
ఇట్టి పరము మధురామృతమును విశ్వమానవులకు ఆంగ్న మున అందించిన 
మహర్షి పూజ్యశ్రీ బి, వి. నరసింహస్వామిగార్చి, అంధ్రిదేశమున మన 
కెల్లఅకు తీట తెనుగున అనువదించిన గురువర్యులు శ్రీ షిర్షిసాయీ 
సంస్థాన పండితులు, మార్గ దర్శకులు నగు పూజ్యశ్రీ బాపట్ల హనుమంత 
రావు పంతులుగారికి మనము నిత్యము పిణమిల్లి కృతజ్ఞతలు చెప్పుకొన 
వలెను, 


సాంయా సుువభాతము 


“శ్రీసాయీ పిసన్న” పితృపొదులువారు శ్రీసాయీ సుప 
భాతము” పలుక పొొరంభించి 15 గీతములు రచించి ముగించక నొకచో 
యుంచిరి, అద్భృష్టవశమున యవి లఅభ్యమగుటచేత, కనీసము “తారావళి” 
గనై_న వెలువరించు భాగ్యము పుసాదించుమని మన ప్రభుని పొ%ర్టించి, 
నిత్యము నా మనోవీధిని మసలు మక్చితను వారి ప్రేమం జూరగొనిన 
కొందణు భక్తవర్యుల నాధారముగంగొని !£ గీతములు రచించి యిందు 
జాలుత్ర చేర్చితిని. ఇందలి దోషములమవము పాఠకులు మన్నింతురని నా ఆశ, 


“ఏమీ! నిన్ను సెక్షి 6తువా 


పుణ్య జనకులు “ఏమీ 1! నిన్ను పేక్షింతునా” జీవితచరిత్ర) 
గ్ర్రుంధమునందు పంతి ప్రకరణము చివర బాబా శవధమును ప్రకటించుచు 
నొక్కాక్క భక్తుని చరిత కొక్కొాక పద్యమును రచించిరి, ఆయాభక్తుల 
చరిత) మనాఫలకమున చితి9కరించుకొని ఆనందించుట కవకాశముగ 
నొక్కచో జేర్చుడని సోదర భక్తులు త్రీ వి. వెంకయ్యశర్మగారు - టీచరు. 
మచిలీపట్టణమునుండి వారిసిరి, ఇది బాబా అనుజ్ఞగ భావించి, 48 
పద్యములు తుదిని చెర్చుట జరిగినది, వారికి నాకృతజ్ఞతా పూర్వక 
నమస్కృతుల నందించు కొనుచున్నాను, 


జాత 
గంధముదణ వ లల తకః 


*శ్రీసాయీనాధ బోధామృతము” పునర్ముద౦ణ గావింపుడని 
సోదర భక్తుడు, ప్రస్తుతము సాలూరులో అసిస్టెంటు ఇంజనీయరుగ వని 
చేయుచున్న చి॥ శ్రీ! శేషగిరి సత్యనారాయణగారి ద్వారా శ్రీసాయోా 
పిభువు పేరణగావించిరి;ి. 1979 లో “శ్రీసాయీ సుభాషితములందు. 
ప౦కటించినరీతి 


షం అయ ముదంణకై ఫీవు కుందనేల? 
సాగిపొమ్ము నాయందు విశ్వాసముంచి!” 


ఆని బాబా అభయపిదానమును సైతము, మానవత్వపు పాయుాలురభం 
చిక్కి, గమనింపక, గమనించియు, పిభుని బోధావిధానము ననుసరిం 
పక, గ్రంధముదిణకు వలయుమొ_త్తము నెట్లు సెకరింప కలుగుదునా 
యను సందియమునొంది, ముందుగ ముద్రణకు యివ్వక్క ఆలసించుట 
నాస్వయం కృతావరాధమే యగును, బాబా వలయు ధనము మై అందలి 
నుండి సేకరించి, స్వీకరించి అందించినను అనుకున్న రీతిని 1880లో 
విడుదల చేయుటనాకసాధ్య మైనది. శ్రీసాయీ ప్రభుని యందు సంపూర్ణ 
విశ్వాసముంచి, శరణొంది, క్రమశిక్షణకు కట్టుబడని భక్తుడు ఎప్పుడు 
వేదొక అనిష్ష సంఘటనము నెదుర్కొనుచుండుననుట  కిదియొక 
తార్కాణము. ఆలీలా నాటక సూత్రధారి యీ జివికి యింకను స్వానుభ 
సుర నెబుకపర్చుటకే యీ అవరోధములు కల్పించి, మనస్సును కలత. 
జెందించి, తుదకు అమృతమును చిందించి, యీ గంధమును మీకు 
అందించి యుండెను, 


ఈ గ్రంధముదిణకు మీరెల్లరు బాబా యందుగల భ_క్తితోను, 
పితృపాదుల యందుగల పవితం గురుభావమునను పే్రామతత్వమునాకు 
పిబోధించుటకు విరివిగ విరాళములు పంపి పోషకులనుంబెర్చి బాబాకు 
పీ9తి పాతుిల్లె_రి, 15-3-1881 వరకు భక్తులు పంపిన మొ త్తములను 
పొందువరచి పోషకుల జాబితా యిందు ముది)ంచబడియుండెను, 


జాం 


నా యందుగల సహజ వాత్సల్యమున గ౦౦ధముద9ణకు 
చేయూత నొసంగిన సోదర భక్తులు 1. పూజ్యశ్రీ చోడవరపు సాంబమూర్తి 
గారు _ హైదరాబాదు. 2. చిరంజీవి శ్రీ శేషగిరిసత్యనారాయణగారు - 
సాలూరు, లి, చిరంజీవి శ్రీ చదలపాక సింహాచలంగారు - కడప. 
4. చిరంజీవి శ్రీ రాపర్ష సీతారామయ్య గారు - ఖరగ్‌పూరు క. చిరంజీవి 
శ్రీ శ్యామచరణ్‌ _ నంద్యాల 6. మహాశివరాత్రినాడు పట్టి సింహాచల 
కిత9ము న గోదావరి హృణ్యనది యండసువులు బాసిన ప పసివాడు, చీమల 
కొండ సుభిహ్మణ్యశాస్త్రి తల్లి తండులు. బాబా వీరియెడ పలికించిన 
కృతజ్ఞతా పూర్వక భావములు వారి వారి చిత్తరువుల యెదుట ప్రకటించి 
సంతృ పింబడసితిని. 


నాయందుగల పితే్యకాభి మానమున కోరినంతనే “తొలిపలుకు” 
వాసి పంపిన “మధురకవి” పూజ్యశ్రీ, మూలా పేరన్న శాస్త్రి, ఆశీస్సులు 
అందించిన పూజ్యశ్రీ నూతులపాటి సత్యనారాయణశర్మ; పూజ్యశ్రీ మంచి 
రాజు సూర్యనారాయణమూర్తి; పూజ్యశ్రీ వొదిల్మవీశ్వనాధశర్మగారల 
పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కార సవా స యం 
ర్పొంచు కొనుచున్నాను. 


ప్రశంసలు వారసిన యన్‌. వేబుగొపాల్‌ _ హైదరాబాదు; 
చి॥ శ్రీ! ఆర్‌. రామచంద౦రావుయం. ఏ, మార్కాపురం గారలకు 
నా క్వ ఎత జ్ఞతాభినందన అను పికబించుకొను చున్నాను. 


శేసాయీ ప్రభువు పోషకమహాశయుల నెల్లరను సుపూర్త 
కటాక్ష వీక్షణములతో తన అంకిత బిడ్డలుగ తీర్చి దిద్ది, ఆయురారోగ్య 


ఐశ్వర్య సుఖశాంతులు వరిని సాదించి సరదా సంరక్షించ నా పొొరన, 
)ర్హీ 


శ్రీ షరి చిరువామా; 


© 


భక్తులెందరో శ్రీ షిర్డి చిరునామా కొరకు వారియుచుండిరి. 


we న వారు నువమువించినవ ఎడు కి డికె తాన 
మ్మ. అనుగరపి Oz, అనుమతించినహ్సుడు ఇర్జికేబళ్ళి ద్యారకావంాయిుి 


రలు 


మాహాసమాధి మందిరము సందర్శించి శ్రీ సాయీ ప్రభుని స్పర్శించి, 
సేవించి యెల్లరు తమ జీవితములను, సార్థకత బడయవలెను, వారి 
వారి గోత నామములను, చిరునామాలను స్పష్టముగ మనియార్లరు 
కూవనుమీద అంగ్ల మున తెలుపుచు, వె పైకము వగా అడ సు నకు పంపెన్క 
థ్రీషీర్తి సంస్థాన "వితుతఅదిలా వారిపేర పూజజరిపి, శ్రీసాయీ 
ప్రభుని అఖండ ధుని యందలి “ఉఊధి” మరియు నివేదిత ప్రసాదము 
కవరులో పంపుచుందురు. యీ అవకాశము (పతి వాక్కరు వినియోగించు 
కొని బాబా అనుగ్రహమునకు పాతు9లు కాగోరుచున్నాను, 


అడిసు:-_ 


06010176 Officer 
Sri Sal Sansthan 
(P.0O.) SHIRDI 

Pin 423 109 


శ్రీసాంయానిలంయయమున నిత్యవూజా విధానము 


శ్రీసాయీ పిభువు నన్నొక “వ్య క్తిగు తన అంకిత భక్తునిగ 
జేయు కోరిక కలిగి కాబోలు, చెరువు గొొమమున శ్రీసాయీ నిలయము 
(చిన్న పెంకుటిల్లు న గల చిన్నగదియందు 31.1. 1980 న ప వెశించి, 
నిత్యపూజాదులను చేయించు కొనుచు నన్ను భక్సి పథమున పయనిం 
చుట కను గహించు చుండెను, బాబా భక్తులు వారి కుటుంబ సభ్యులు 
వారి వారి గోత్ర) నామములు, జన్మతిధి, నక్షత౦౨రాశిి గహాదులను, 
సంకల్పములు తెలుపుచు వారి జన్మకిధులందు, గురువారములందు, 
ఇతర పర్వదినము అందు శసాయోీ (పభునికి అభిషెక, సహ్మసనామార్చ 
నలను సలుప గోరుచు వారము ముందుగ తెలిపిన, ఆ |పకారం వెదపండి 
తుల సహకారముతో పూజాదులను జరిపి ఊధి, కుంకుము, (ప్రనాదము 


శ 
ల్‌ో 


ON అ - న ల్‌ నతి 
పోస్టుద్వా రా పంపుటకు శ్ర సాయీనాథు డనుమకించుచుండెను, 


అద 
“సాయిళభక్త” చిరంజీవి శ్యామచరణ్‌ పరిచయము: 


శ్రీసాయ్యీపభువు పేమ స్వరూపుడు, అట్టి పేమ స్వరూపుని 
అనుదినము, అనుక్షణము ఆరాధించి, అనుసరించి, ఆకర్షించి, ఆవేసించి, 
ఆనందించి, ఆత్మానందము నొంది _పెమామృతము స్వాదించు భక్తులు 
పమ స్వరూపులగునని మనమందజకు అనుభవ యోగ్యమగుటశే 
శ్రీసాయీ నాధుడు భక్తజన కోటికి అమూల్య భక్త రత్నమును (పసా 
దించినాండు. “శ్రీసాయీ సుభాషితముల”కు తొలిపలుకు వాయించు 
కొని తన అంకిత తనూజుడై న “శ్యామచరణ్‌”ను శ్రీసాయీ పిభువు మన 
కందరకు యిదివరకే పరిచయమువచేసి యున్నాడు.. శ్రీ పోతనామాత్యుని 
పోలిక; శ్రీ త్యాగరాజునకు తగురీతి; భ_్రరామదాసు వికారము; 
శ్రీ హనుమకవివలె బాబాయందు స్వాతంతాళ్యధికారము సంపాదించుకొని 
నాయీ ప్రభుని తన మనోఫలకమున వివిధరీతుల చితి)ంచుకొని పూర్వ 
జన్మ పుజ్యార్దితము, సద్గురు భోదానుసరణ ఫలపా9 ప్టము సజ్జన సాంగత్య 
సేవా సంవా9పిత సహజ భక్తి సంజనిత పొండిత్యమును ప౦కటించి, పెక్టు 
రీతుల స్వామిని కమ్మని గాతిముతో కీ _కంచుచ్కు పవలనక, రేయనక 
నిజనివాసమనక్క, పరవిదేశమనక, సర్వత శ్రీసాయియే కనుదోయిని 
కనిపించుగకిని మెలంగుచు, “శ్యామచరణ్‌ొపలుకు భజనగీతములు,కీ ర్రనలు 
రాగయు క్రమై మాధుర్యము చిలుకుచు సహజస్థితి నె_లరను మెమజపించు 
గతి ఆనందా్చి నొలలాడకేయుననుట అతిశయో క్రి కానేరదు. ఈ తన్మయ 
స్థితిని వివరింప వర్ణింపనేనశక్యుడను, వారి వారి స్వాను భనమున 
నెబుంగ వలసినదే. ఈతండు రచించు ఒకి గక పాట వజాలమూట. 
వీరు అనుసరించు బాట సాయీ ఆశి?క భక్తకోటికి రక్షకకోట, శ్రీసాయీ 
వుభున్‌ ప్లై భక్త్యావేశమున యెలుగె క్తి పాడందొడంగెనా! షర్షియందలి 
ఠీ ద్వారకామాయి మందిర వాల స్తంభములే కదలి మహాసమాధి 
యందున్న మన త౦ండి*ని మేలొ లిపి ఆరానాదము వినిపించి, కరుణా 
సు తే _క సామర్ధ్యము. కలిగి యుండెనని 
ందేశము:ను, భ_కకోటికి అంది-చు 


COC, గ “యుకె aay ద్రి వై క శ of 
మస న కల క య అయత షు 3. cu డ్‌ mers లు రె 
rn] 


జ్ర 


లెల్ల రు అవకాశము దొరుకు నప్పుడెల్ల యీ భ_క్రరత్న ముతో పరిచ 
యము నేర్పరచుకొని, వారి భక్తి పాభావ సంజనిత మృదు ముధురో 
క్తులు వు_త్తర ప౦త్యు తరముల ద్వారానై న హింది, ఆనందించుటకు 
అవకాశము కల్పించుటకు వీరి చిరునామా యిందు పికటించు చున్నాను. 


చి॥ &n తుర్శ పాటి బాలగురునాద్‌ (శ్యామచరణ్‌ ) 


1751 విం 
నంద్యాల _ ఫ్‌10501 


వీరు రచించిన కీర్తనలు ముదింపించి “శ్రీ సాయీభ క్తుల 
కందించవలెనను ఆకాంక్షతో శ్రీసాయీనాధుని అనుగిహము కొలకు 
నిరీక్షించు చుంటిని, ఇందుకు అందరి సహాయము సర్వదా అపిక్షణీయమే। 
మన అందరికి ఆనందము నందించు యీ కృతులను ముది9ంపించుటకు 
సోదరుడు “శ్యామచరజ్‌” ఆమోదించ గలడనే ఆశించుదము. ఈ కారణ 
జన్ముని శ్రీసాయీ పిభువు సర్వదా సర్వథా రక్షించి శ్రీసాయీ భక్తి 
ప్రచార సాధకునిగ, బోధకునిగ మహోన్నత శిఖరములనందు కొనునట్లు 
ఆశీస్సులు అందించుటకు మన మెల్లరము ప్రభుని పారిర్ధించుదమ్మః 


మరదు కార్యక మము: శ్రీసాయీ నాధుడు యూ జివిని 
కడందెర్చు మార్గ మెద్దియా అని ఆలోచించి, ప్రయత్న పూర్వకముగ భక్తి 
పిబోధక గంంధముల ముడదిణ ధారా వాహినిగ సాగించదలచి పిచురణ, 
పీచార శాఖలందు నన్ను నియమించుకొని యుండెననియే నాతలంపు, 
నాతర్యడిగారి రచనలతో పొటు శ్రీసాయీభ క్తులు రచించిన గంధము 
లను సెతము వెలువడజేయ బాబా ఆజ్ఞగా భావించి ఉముధురకవమి” బిరు 
దాంకితులు ఉభయభాషా పివీణులు; ద్విదశానేక గింధ రచయితలు 
నగు పూజ్యశ్రీ. మూలాపేరన్న శాస్త్రిగారు రచించిన 1, శ్రీషిరిడిసాయి 
శతకము, 2. శ్రీ కరావలంబన స్తోత) కదంబములు, 1981 లోనె ముద9ణ 
చేయ సంకల్పము శ్రీ సాయీనాధుడు కలిగించెను, మరియు పూజ్యులు, 
పితృపాదులు రచించిన శి. “గోమాతృస్మృతి” అను కృతియు త్యరలో 


కోరా 


విచురించ బాబా అనుగిహించెను. 4 శ్రీసాయీపూజా_స్తవములు 
భి, శ్రీసాయీ దేవశతకము పెక్కురు భక్తులు కోరుచుండిరి. శ్రీసాయీ 
వ౨భువునకు తికాలపేవలు, అష్టోత్తర, సహసినామావళితో కూడిన 
శ్రీసాయీ బాబా పూజాస్తవములు పునర్ముద్రణ గావించి భక్తులకుచితముగ 
అందించుట మన విద్యు క్త ధర్మమని నాఖావన, 


ఈ 5 పుస్తుకములు సకాలమున వెలువడ జేయుటకు శరీ 
సామర్థ్యములను శ్రీసాయి మనకు పఠసాదించగలడని, యా కృషిని 
మీరెల్లరు సహృదయముతో గుర్తించి, పూర్వమువలె పూర్తి సహకారమును 
అందించి పోషకులనుచేర్చి, విరాళములు పంప్కి నన్ను కృతకృత్య్యుని 
గావింపగలరని నాదృఢ విశ్వాసము. వికి బాబాభ క్షుడు గం; పోషకుడే! 
ప్రతి పోషకుడు శ్రీసాయోనిలయ పిచురణములందు భా గస్వామియే! 
కనుక నావద్ద లభ్యమగు గొంధములను సోదర భక్తులకు అందించుడు, 
ముందు జరుగు ముద౦ిజములకు ఆదుకొనుడు. ఇదియే నా ఆశయము, 
ఇదియే నా ఆలోచన, ఇదే నాకు బావా అందించిన ఆదేశము. 


ఈ గంథమును బహు* 9ద్దతో దోషములు లేకుండ ముదిణము 
గావించిన శ్రీ మాతృశ్రీ ముదుణాలయము, బావట్ల వారికెల్లఅణకు నా 
కృ తజ్ఞతాథధివందనములు తెలుప్తకొనుచున్నాన', శ్రీ సాయీపభువు వీర్ర 
నెల్ల సంరక్షించ నా పారిర్దన, 


"కుషి క్యతార్థమగును సాయి కృపను(బడయ” 


ఈ ఆవని అందరూ మహానుభావ్లలే।ః అందరికి వందనములు! 
భక్తకొటిని సర్వదా సర్వథా శ్రీసాయీ నాధుడు సంరక్షించ 
ర 0 


ఇటు 
శ్రీసాయీ భక్త పాదరేణువు, 
బాపట్ల వేంకట పార్ధసారధి. 


చెరువు 
క ర. 


శ్రీ సాయీ నాధాయనమః 
శ్రీ సాయీ సం పభాతమం 


త్రీ సమర్ధ సద్దురునాథ ! వాసుదేవ! 


పూర్ణ విభవావతార ! తమోవిదూర | 


వేగు జామయ్యెం దూరుపువెల్ల ంబాజె 
నుదయ విధుల దీరుపలెమ్ము ! సదయ £$ సాయి ! 


లేవగదవయ్య * అప్ప ! లీలా వినోద 
విగ్రహా ! సదాను గహ ! విశ్వవంద్య ! 
సకలభువన భద|[పద ! సాయిభ్యద t 
మెలుకొనవె ! ఆశి9తుల మ మ్మెలుకొనవె ! 


పూర్ణ కరుణారస_స్టన్యములను జగతి. 
బా9ణికోటిదన్న వివృ తద్వార వతివి, 
ఆశింతావన సాయి నాధాను యాయి t 
ద్వారకామాయి | సువాభాతంబు నీకు 1 


స్వాశితప్రజాదుష్కర్మ సమిధ లొగిని 
నా స్వదించి కూర్తువు వివాతార్థతతిని 
హ్లాదినీ ! శ్రీధునీ ! భువనై కజనని ! 
సుప్రభాత ౨బ్రు సాయీోపిభుపాణయిని ! 


శరణుంజొచ్చినవారల జాడగనక 
నిదనొందెద వేమి? నిర్జిదమతివి 1 

ఈవు నిదురింప |శితుల కింకెవరుదిక్కు ? 
మేలుకొనుసాయి ! కరుణ మమ్మెలుకొనవె ! 


11 


దవులనుండి నీవీడ్డలెంతయును శమల 
సైచి యరుదెంచి వెలుపల వేచినారు, 
నీదు దర్శనకాంక్ష, తండి ! సమర్థ ! 
సుపిభాతంబు దేవ ! సాయీ పిసన్న ! 


ఇరుకెలంకులం జేరినిది)ంచు మేన 
యల్లుడగుతాత్యయు భగత్‌ మహల్సపతియు 
లేచి నీయానలొగి దీర్చ వేచినారు 
సుప్రభాతంబు దేవ ! సాయీపిసన్న ! 


తలగడగం చేర్చు దివ్యోపధాన మైన 
గురువపదాంకిత మిటుకను చిలువసనము 
భదంపజపంగదవె ! వెలిపా9ణములవి; 
సుపభాతంబు దేవ ! సాయీపీినన్న ! 


బాబ ! లక్ష్మణబాపుసాహేబు జోగు 
అెలమి నీపాభాతార్చనల్‌ సలుపగోరి 
వచ్చినారు పూజావ9వ్యపటలితోడ 
సుప9ిభాతంబు దేవ! సాయీపిసన్న! 


చావడిని మొదల్కొని వకసలను దిక్సి 
ద్వారకామాయి భవనంబు వరకు - క్స్‌ రె _ 
నీదుబిడ్డలు నిల్చినా రాదరింపు; 
సుప౦ంభాతంబు దేవ ! సాయీవిసన్న ! 


అప్ప ! చాపధ్వజాంకితమెన నివ 

దాంబుజ స్పర్శంగొా6 పుణ్యావనీమ 

తల్లి యుత్స్కంఠంగను; గృపం దనువగవవె ! 
i 


నువాభాకంబు దేవ? సాయీహుసన్న ! 


౧౧ 


(11 


చజచి చిజుతల్‌ నటించుచు శ్రావ్యఫణితి 
లావజీఛందమున నివిలాసగీతి 

కలను గీ_రించు చున డు గాదా సు”: 
సుపిభాతంబు దేవ! సొయీపినన్న ॥ 


ప్రభు ! భవత్సచ్చరిత్రి మరాటి కావ్య 

మున బురాణించుచున్‌ శోంకలను పహ 

దాబిం దేల్చుచున్నాండు “హామాదింపంతు” 
థి 

సుపంభాతంబు దేవః సాయీవిసన్న ! 


ద్వారకామాయి మందిరా వరణమెల్ల 
పొసగనూడ్చినీరముజల్లి ముగ్గులునిచి 
“రాధికాకృష్ణ ఆయి” ద్వారమున నిలిచె 
సుపంభాతంబు దేవ! సాయీపిసన్న 1 


ఫలకుసుమ భూజములను బొంబాయి నుండి 
యిదె పురందరు తెచ్చె నాటించ (బనుపు- 
“తెండి” వనవిహారము సేయ లేవగదవె! 

సు పభాతంబు దెవ! సాయీ ప్రసన్న! 


(గింథకర్స) 


నీదు లీలలు, సూక్తులు మోదమంది 

వాసి వినిపంప వచ్చె “బాపట్ల హానుమ"” 
కరిడి సంస్థాన పండిత శేష్లు డడుగౌశ 
సుపభాతంబు దేవ! సాయ్యాపసన్న ! 


సర్వమీవ యనుచు మనసార నమ్మి 
నిత్యపూజ లర్చింపగ నిలచి యుండె 
ప్పరపు రామయా గణి కొలువు నందు 


నా 
ఎ 
అట్లీ 
00 


పభాతంబు, దేవ! సాయ్యీపసన్న ! 


౧౩ 


Iv 


గురునిపాదము లొక్తి నిద్దురను బుచ్చి, 
భక్కి బోధలు పాటింప వచ్చె, మంచి 

రాజు సూర్యనారాయణ (పవరు డితండె! 
సుప్రభాతంబు | దేవ! సాయీ పసన్న 1 


సకల భూతహృదంతరగ్ఞాయి నిన్ను 
“సత్యసాయి”గ కొలుచు నాసక్తి కలిగి 
హొదిలవిశషనా ధుండు నియెదుట నిలచె, 
సుుపభాతంబు, దేవ! సాయ్యాపసన్న ! 


_పీమరూవ మీవని, నీవ (పమ యనుచు 
తోడివారికి పలుకుచు చోడవరపు 
సాంబమూర్తి చూడుమిట సాష్టాంగవడియె 1 
ss దేవ 1 సాయీ|పసనన్న ! 


“ద్వారకామాయి” పేర “విద్యానగరి” ని 
క ందరయు (గ దివన అందంగోరి 


. ఎక్కిరాల భరద్వాజ డెచట 6జేరె 1 


స్మ్నువభాతంబు దేవ! సాయ్యీపసన్న ! 


“షిరిడిస్తో తలహరి? యావ స్వేయకవిత 
తెటతెనుగున రచియించి కెచ్చినాడు 
మూల సేరన్న కా రివాలకింపు 


అడ ఇది _ ద 
pr oe చ అక అ 
సు ప్రభాతంబు Cot To పప న్న! ! 


ణ్‌ 


ఖా 


(పజలపనులందు ర్రొరిక్ర బడయలేక 
పరుగులిడి వచ్చిరి “వవలపాకి” వారు 
“శేషగిరి” వారు బడలిక చెందినారు, 
సుపభాతంబు డేవ! సాయ్యీపసన్న ! 


కషదశలను దలచి సౌఖ్యముల విడక 

భక్షి నిష్టల నెగడు రాపర్హ సీత 
రామయాఖ్యుండు సలుపు _పార్టనలువినగ 
మెలుకొనవయ్యు సాయి ! మమ్మేలుకొనుమ ! 


దినజనుల పాలిటి కామదేను వీవ ! 
శరణుంగోరి యేతెంచి “విస్సావధాన్లు' 
నిదు చరణాబ్దముల _మోల నిలచి యుండె ! 
మెలుకొను సాయి! కరుణమమ్మెలుకొనుమ ! 


శరణు జొచ్చిన వారి కాశయము నిచ్చి 
మనుచు నీకు సహస నామార్చనలను 
సలుపవచ్చె "వేంకట పార్ధనారధితండు! 


సుుపభాతంబు చవ! సాయీ పసన్న : 


(ఆ 


శ్రీ సాయీోనాథాయ నమః 
శ్రి సాయీ ప్రభువునకు వినతి 
పకా - 

శ్రీవరాత్పరః! సాయీ! కృపాపయోధి! 
నావలుకు సాహసంబును సే 6పంగద వె! 
స్వల్పమతి యెజుంగునె? నీ యహారకరుణ 
నిన్ను నీనామమును నమ్మి నెమ్మినుందు 
నరునివలె తోయచుదివ, యీశ్వరుడవీవ 
కర్పవీవు తియయు నీవు కర్మ మీవ 
పొవను(డ వీవ, యుత్తమవ్యక్షి వీవ 
సర్వజగముల (ప్రభు రవ; సాయిదేవః! 
జయము _ శీర్దినివాస! శ్రీసాయి! నీకు, 
జయము - శ్రీద్వారకామాయి సా సాయి! నీకు, 
జయము _ సర్వదేవాత్మక! సాయి! నీకు, 
నం చలం భక్త కల్చ(_దుమః సాయి! నికు. 


వీరలేయెడ మరణించువారు కారు 

వీరెపు “డపాంతరాత్మ”యై వెలయుచుందు, 
వారికరుణా సావాహముల్‌ వజపుచుం[దు, 
సిద్దకరముల శి]కుల స్పృశించుచుం[దు. 
దిక్కు లెనివారలకెల్ల దిక్కు నగుచు 
నొసంగుదురు దినులకును జేయూంత సతము; 
తమ్ము సేవించు వారి. గష్టమ్ములందు 
విడంగనాడరు; రక్షణంపడుచునుందు9, 


పెరునకుమాత న్‌ మనుజులు వ కాని 


దర+శనవం మాత కక ds 


కనంగ _ “లీలావికోడ గ లర్‌ 


(బ్‌ జస్టిస్‌, ర Ss OM Os ONO TOS 
హైకోర్టు జడ్జి, ఇ౦డూరు, (రిటైర్డు) ] 


శ్రీ సాయీనాథబోధామృతము (శ్రీ సాయీ బాబా అభయ 
పిదానములు _ సూక్తులునకు తొలిపలుకు బలుకు ప్రయత్నము 
సూర్యుని నొక చిన్న మైనపువత్సి పీపముతోంజూప నుద్యమించుటే 
యగును, ఈ విషయము నాకంటె నితరు లెజుంగ జాలరు, కొని 
శ్రే సాయిబాబా అభయ పదానములను సూక్తుల నేర్చికూర్చు 
భాగ్యము గడించిన నా పియసోదరుండు పూజ్యశ్రీ బి. వి, నరసింహ 
స్వామి యీ కృతికి దొలిపలుకు రచించు గౌరవమునకు నేను తగనని 
తెలిపిన సహింప(డు. బాబా దివ్యానుగహమున ఈ చిన్న మైనపువత్తి 
దీపము సంసార కుహరమునుండి జీవిని వెలుపల దివ్యజ్యోతి స్వరూపుః 
డైన సూర్యుని దగ్గజకుం గొనిపోవ మసక మసక వెలుంగు ప్రసరించిన 
_పసరింప వచ్చునేమో! అటులం బిసరింపంజాలిన “అభయపదానములి 
కీంకొక దానినిం చేర్చుట యగును; 


మతముయొక్క నిగూఢలక్ష్యము ఆత్మజ్ఞానము. గమ్యము 
నకుంజేర్చు మార్గ మాయా వ్యక్తికిం దగినదిగ నుండవలయును. భౌతిక 
దేహమునందున్న బాబా -సాధకులగు భక్తులకు పలుకులచేత పనిచేత 
వెలుగు పిసరించుచు మూర్తీభవించిన పరమాత్మయైనాండు, భౌతిక 
తనువు మాత 9మిపుడు తొలంగినది. కాని, యందధివసించిన బాబో 
అచ్చుతాత్శయె, తన శరణొంది సుఖశాంతులం బడయంగోరు లక్షోవ 
లక్షల భక్తులకు పూర్వమువలె వెలికింగానరాకయే మౌనముగం దోడ్చ 
డుచున్నా (డు, కాని సాధకునకు తన విశ్వాసమును పాదుకొలుపుకొను 
టకు ఇందిియగోచరమై మూర్తీభవించిన సత్యవస్తువు కావలయును, 


vill 


స్వామి (పూజ్యశ్రీ బి. వి. నరసింహస్వామిచే _ఏర్పికూర్చంబడిన 
“శిసాయీోబాబా అభయపాొదానములు _ సూక్త లు” గింథరూపమున 
మూర్వీభవించిన ఆ పరతత్వ మగుచున్నది. శ్రీ కృష్ణమహాప్నభువు 
భగవద్గీత లందు వ భవించినట్లు శ్రీసాయిబాబా - యో - “అభయ 
ప్రదానములు - సూక్తు “లందు న రీభవించియున్నవాండు. 


ఈకృతి సాధకులగు భక్తుల మార్గమునకు వెలుగు ప్రసరించు 
దీపజ్యోతి యగుటయేకాక, బాబా భౌతిక తనువు నందుండంగ ఆ తండి, 
పాదముల. చేరుభాగ్యముం గనిన నా యట్టి స్వల్పులకు ఆ తొంటిదేశ 
కాలానుభూతులకు మజీయొక మాటు గానిపోయి నా పేంముస్వరూప్తండగు 


స్వామితో. గడిపిన అనందపుద మధురస్మృతుల. దిరిగి హసాదింవ 
దక్ష మైనది. ‘3 

ఈ “అభయ[పదానములు -_ సూక్తులు" భౌతిక - అధ్యాత్మిక 
(వ్రపంచముల రెంట ధర్మనియమ బోధకములగును. బాబాను దేహిగా - 
జీవింగ _ పరమేశ్వరునింగ భావించి సేవించు భక్తునకు సాయీ, పభువ 
నందు సహజ, పేమను పెంపొందింప సమర్థములై యున్నవి. బాబా - 


ఒర స్థితియందు “ర్‌ సేవకుని సేవకుడను” _ అని పలుకును, 


' బకట.- క 
నేను “అల్లా? సేవకుడను” 


_ అనును - అటులనియు మరల “నేనే అతండ 
(అల్ల్రాను- అని యనును. బుద్దికిట నగమ్యముగ తోచును. కాని మనో 
బుద్ధుల కతిత మైన “ఆత్మ” యిట వ్య క్తమగుచున్నది. దేహిగ గోచరించు 
బాబా ఒక అనామకుడై న, సామాన్య మానవప్య క్తి. ఆస్థికికే - పరమేశ్వరు 
నకు_మధ్య అతడు జివి _ ఆ మహాయంతమున నొక చక్రము, ఈ 
రెండు స్థితుల నధిగమించి తానే పరమేశ్వరుడుగ నిలిచియున్నాండు. 
శాస్త్ర పరిజ్ఞానము పురొవృద్దినాందు కొలం౭ది "యో _తివిధావస్థల కే దొక 


నాయడు బుద్ది! సమయందు సమన్వయము కుదిరితీరును. ఈ|గంథమున 


సూచింవండిన అద్భుతానేకములు సంశయ గస్తుని ఆశ్చర్యచకితునిం 
చేయవచ్చును. అవ్యయాత్మయైన బాబా అనుయాయులకు భ క్రులకు- 
పరిణామ. విధానమున నవి కేవల మానవుల కద్భుతలీలలయ్యు, కశ 
_పేమల వెలుగున సమర్ధనియములే యగుచుండును, 


1x 


బాబాయొకక దివ్యవ్య కి క్రి తము ఊఈకృ్ఫతి రూపమున మూ కార్తి భ 
వింపంజేయంజాలిన శ్రీ నరసింహస్వామిగారి (పేమ (పపూర్ణకృషి కెవ్వ 
రును తగినరితిం గృతజ్ఞతం దెలుపుకొన. న. గురుదేవుండగు 
శ్రీసాయీ మహా ప్రభువునకు - బాబా యొక్క వ్యాసుడై (న శ్రీనరసింహ 
స్వామిగారికి జయనమోవాకము అర్చించు చున్నాండను, ఈ [గంథము 
పపంచమునందంతట భక్తి విశ్వాసముల పాదుకొలిప్కి పెంపొందింప 
జేయుంగాతమని (పార్థించుచున్నాండను, 


యం. బి, రేగే, 
ఆంగ మూలమునకుం౭దెనుగు తరుమా -రచయిత 
( 

na జ 


పరిచయ ము, 


“క్రీ సాయీనాథ బోధామృతము” (శ్రీసాయీబావా 
అభయ పదానములు _ సూక్తులు అను ఈ (గంధము “అఖిల భారత 
సాయీసమాజు సంస్థా సొపకులు పూజ్యశ్రీ కు పిః నరసింహస్వామిగారు ఆంగ్ల 
మున రచించి he Gospel of Sai Baba (Sri Sai Baba‘s 
Charters and Sayings) అను కృతికి ఆం్యధీకృతి. దీనినిందెనిగించిన 
వారు శ్రీ బాపట్ల హనుమంతరావుగారు. 


శ్రీ హనుమంతరావుగారు ఈ గంథమునే 190 లో *శ్రీసాయీ 
కరుణ” అను పేర రచించి [పచురించిరి, అది సంపూర్ణముగ లేక గద్య 
పద్యాత్మిక ముగనున్న కారణమున ఆంధసోదరీ సోదర భక్తులకు సులభ 
_(గాహ్యముగాక యున్నది, ఇపుడు శ్రీ సాయీబాబా 50వ మహాసమాధి 
స్వర్ణోత్సవ స్మృతి చిహ్నముగ అఖిల భారత సాయీసమాజము మైలా 
పూరు - మదాసువారి (పేరణమున వీరు సంపూర్ణముగం దెనిగించి, 


x 


దక్షిణ భారతముననేగాక భారత దేశమున, [ప్రపంచముననంతట శ్రీసాయి 
భ క్రి వచారము గావించిన పూజ్యశ్రీ. బి. వి. నరసింహస్వామిగారికి దీని 
నంకితము గావించిరి. ఇది (గంథరూపముననున్న '*శ్రీసాయీబాబా 
యని పాఠక [శోతలు గుర్తి ౦పనగును, 


ఈ గంథము సరళమైన తెనుంగు వచనమున రచింపంబడు 
టచే ఆం|ధసోదరీ సోదర భక్తులు శ్రీ సాయీబాబా అభయ [(పదానము 
లను సూక్తులను బాబా తన అంకిత సంతతిని చక్కదిద్దిన విధానము 
అను గురి రించి యనుసరించి, తమతమ జీవితములను సార్థకము చేసి 
కొందురని ఆసించు చున్నాండను, 


ఈ కృతిని రచించిన శ్రీహనుమంతరావుగారినింగూర్చి నేనిచట 
_వత్యెకించి తెలుపందగిన పనిలేదు. 1957 నుండి వీరు రచించి (పచురిం 
చిన బాబా భక్తి (ప్రచార రూపములగు [గంథములు _ (శీసాయీలీలా 
(వచురణములు) *సాయీసుధి యందు _పచురింపబడుచున్న వ్యాసములే 
భల న 


ఆంధ సోదరీ సోదర భక్తులెల్ల రీ గంథము నాదరించి, పఠించి, 

తమ తమ జీవిశములను ధన్యము చేసికొందురుగాతమని, యీ (గంథ 

న. పాఠక కోతలను శ్రీ సాయీబాబా సర్వవిధముల అను, గ 
హించి రక్షించుగాతముని _పార్థించు చున్నాండను. 


డి. భీమారావు. 
President : 
All India Sai Samaj, 
Mylapore, MADRAS. 


ఓమ్‌ 
మః శీంకృష్టాయ భగవతే 
శ్రీ సాయీ సద్గురవేనమః 


వి 


BE 


త 
pr. 
పోదరిసోదర భక్తు లార 1 


శ్రీ సాయీ మహాప్రభువు 27-18-1944, వేకువజామున 
స్వప్నమున గోచరించి, తన ఆస్థానమునకుం జేరంబిలిచి ఏవియో రచింపు 
ఎని ఆజ్ఞాపించుటయు, మజునాండు £8-12_*44న పూజ్యశ్రీ బీ. వి. 
నరసింహస్వామిగారిని చీరాలలో సందర్శించి వారి యాళీస్సుల(బడసి 
వారి ఆనతి పీకారము బాబాను గూర్చిన కృతుల రచించుట మొదలగు 
విషయములు “శ్రీ సాయీ మననము” “శ్రీ సాయీ కరుణ” గ9ంథము 
అలో దెలుపుకొని యుంటిని. శ్రీ సాయీనాథుండు పూజ్యశ్రీ 
నరసింహస్వామిగారిద్వారా వీనినొక ఉపకరణముగ వినియోగించుకొను 
చున్నాండు, 


ట్ర్‌ 


గురువర్యుండై న నరసింహస్వామిగారు ఆంగ మున రచించిన 
Sri Sai Baba's Charters and Sayings. అను గ9ంథమును 
“శ్రీ సాయాకరుణ” అనుపేర రచించి 1980 లో పిచురించితిని, బాబా 
అభయపిదానిములు _ సూక్తులు సత్యస్మరబేయములను తలంపున 
కొంత ఖాగము పద్యరూపమున కొంత వచన రూపమున  రచించుట 
జరిగినది, పలువురు సోదరభక్తులు గింథమంతయు వచన రూపమున 
నున్న వాగుండెడిదని వారి అభివాాయముందెలిపిరి, వారి ఆశయము 
దిర్చుపని బాబాకి విడిచిపెట్టితిని. 


9_5_1963న శ్రీ యస్‌, శేష్నాదిగారు (Hon Secretary 
A.|.S.S. Mylapore, Madras.) TES సాొయీదాచా 56వ మహో 
సమాధి స్వర్ణోత్సవ స్మృతి చిహ్నాముగ 5/ 581 Baba's Charters and 
Sayings వీలైనన్ని భాషలలో అనుభవదింపించి ప్రచురించ వలయు 


XII 


నని మన సమాజమువారు సంకల్పించినారు. మీరీ గింథమును 
తెనుంగు వచనమున రచించి పిచురించు పని పూనంగలరా? యని 
(వయస్సు కారణముగ్ర) సందేహించు చున్నాండను” - అని ఉత రము 
పా?సినారు, సమాధానవుగ శనాయనా! ఇదినీ _ నా సంకల్పముకాదు, 
బాబా సంకల్పమే. “శ్రీ సాయీ కరుణోను పఠించిన సోదరభక్తులు 
పలువురి గొంథము పూర్ణముగ తెనుంగువచనమున నుండిన తేరికగ 6 అర్థ 
మగునని తెలిపినారు. కన బీడ్డలకోరికను బాబా అనుగిహించినాండు. 
ఇది బాబా ఆజ్ఞగా శిరసావహింతును” అని తెలిపి ఈ పనికిం బూను 
కొంటిని. బాబా కరుణలేక ఆకేని అల్లాడదుగదా! ఈ 5 నెలలలో బాబా 
యో పని పూర్తి కావించినాండు, 


ఈ కృతికి “క్రి సాయీనాథ బోధామ్యతము” అను పేరెం 
తయుం. దగునని బాబా అభయ వి దానములు _ సూక్తులు ఎల్ల 
దేశముల _ ఎల్ల కాలముల _ ఎల్లరు చక్కగ గ్రహించి అనుసరింపం 
తగనమహః న ఇది అమృ క్రస్వరూవమగు బోధ _ బాబా ఎటుల 
అమృత స్వరూపుండో ఆ స్వామి బోధయు అమృతమే. ఇందు 
బాబా తన ఆశితులను పురస్కరించుకొని కావించిన బోధలు - పలికిన 
పలుకులు వాది మాత్రమే నిర్రశింపంబడినవిగ తలపరాదు, పతిభకు (డు 
తనకుందెలువంబడినవిగ వా! శ్రీమద్భగవద్దితలవలె స్తూ 
గింథము నిత్యము పఠించి స్మరింపందగినది, ఇందు బాబా నిర్షశించిన 
మార్గమనుసరింవందగినది. 


పూజ్యశ్రీ నరసింహాస్వామిగారు మహర్షుల సాంప్రదాయము 
నకు జెందినవారు, పెక? వ్యయ ప “యాసల లకోర్చి భాతికముగ సాయీ 
బాబాతో అత్యంత సాం సంబంధముగల భక్తు లను గలిస్కి వారివారి 
యనుభవముల నేర్చి కూర్చుటయేగాక “సాయీ లీలామాసిక్‌” EE 
పతి9కలలో వచురిరవంబడిన' విధాంశములను సమగ9ముగ సేకరించి 
ర్‌ని నన్నిటిని ఏర్చి కూర్చి అంగ్న భాషలో Life ot Sai Baba, Sri Sai 
Baba’s Cine. and Savina "మొదలగు గ్రంథముల రచించినారు, 
ఇట్టి మహనియ నిస్వ్వార్ధ ౩ గువకావించి బాబా — 'అందజకు మహా పకారము 


111 


బాబాయొక్క దివ్యవ్య క్తి క్రీ త్వము ఈకృతి రూపమున మూ కార్తీ భ 
వింపంజేయంజాలిన శ్రీ నరసింహస్వామిగారి (పేమ (పపూర్ణకృషి కెవ్వ 
రును తగినరికిం గృతజ్ఞతం దెలుపుకొనం జాలరు, గురుదేవుండగు 
సాయీ మహ్మాప్రభువునకు - బాబా యొక్క వ్యాసుడై ౧న శ్రీనరసింహ 
స్యామిగారికి జయనమోవాకము అర్చించు చున్నాండను. ఈ [గంథము 
[పపంచమునందంతట భక్తి విశ్వాసముల పాదుకొలిపిి, పెంపొందింపం 
జేయుంగాతమని _పార్థించుచున్నాండను. 


యం. బి, రేగే. 
ఆంగ మూలమునకుందెనుగు తరుమా” రచయిత” . 
( 

oa జ 


పరిచయము, 


“క్రీ సాయినాథ బోధామృతము ” _ (శ్రీసాయీబావా 
అభయ పదానములు _ సూ సూక్తులు అను ఈ గంథము “అఖిల భారత 
సాయాసమాజ సంస్థాపకులు పూజ్యశ్రీ బి, వి, నరసింహస్వామిగారు ఆంగ్ల 
మున రచించి తట Gospel! of Sai Baba (Sri Sai Baba’‘s 
Charters and Sayings) అను కృతికి ఆం ధీకృతి, దీనినిందెనిగించిన 
వారు శ్రీ బాపట్ల హనుమంతరావుగారు. 


థ్రీ హనుమంతరావుగారు ఈ గంథమునే 18౯0 లో న 
కరుణ” అను పేర రచించి [పచురించిరి. అది సంపూర్ణముగ లేక గద్య 
పద్యాత్మికముగనున్న కారణమున ఆం[ధసోదరీ సోదర భక్తులకు సులభ 
(గాహ్యముగాక యున్నది, ఇపుడు శ్రీ సాయీబాబా 50వ మహాసమాధి 
స్వర్ణోత్సవ స్మృతి చిహ్నముగ అఖిల భారత సాయీసమాజము మైలా 
పూరు - మృదాసువారి (పీరణమున వీరు సంపూర్ణముగం దెనిగించి, 


పు తా సు 


విషయము. పరిచ్చేదము _ సంఖ్య 


యె 





“శాల ఇ తనదని = 


ద్వారకామాయి (మసూది ఆయి దూపనరన 


బాబా అభయ పదానములు- 1-8 
శ్రీసాయీబాబా అభయ పదానములు, రఫ్‌ 
బాబా నియమములు, 55.57 
బాబా సూక్తులు, 90-69 
దాబా సర్వవ్యాపకత్వము. 66-79 
బాబా - ఇతర సాధువులు, 74-89 
బాబా - కొర్యములు, Y0_107 


ఆత్మవిచారము. 108-109 
భేదము అసత్యము, 110112 


సంసారము 119 
సత్యసుఖము (లెక్క ఆనందము, 114-119 
సంసారమున వర్తి అమ గం సా. 116 
రా. 
భక్తి _ నవవిధభ క్తి a 117 
జ్ఞానము ప ర 118 
[బి వవయను? ఎందున్నా డవు? 19 
1న నవల మల మసన వలదాం 120 
111 మనమెజుంగవలసినవె ఆత్మ మ్మాతమే, శ్‌ 
Iv సివవండవో అలోచించుకొను ము, [21 
+. దివ మెవరు? అతండెటుండును? [2 
“కరా poy 
ఆత6౦డెకం డనునా? డు దె వనుంవెటు చూడంగలమ-? 123 
డ్‌ ck దడ లా 
ద అప గాన షః 


3 


V! దైవమును పొందుట . విధానము 124 


(1) వివేకము, (2 వై రాగ్యము. (శ్ర) శమదమాదులు, 

(4) ముముక్షుత్వము. 

మోక్షమననేమి? దానిని హిందుటయెట్లు? 125 
శుద్ధవై తన్యము _ మాయ- | 


మాయ ఎవరు? (శ్రీ. భాగ. ౫1-11 ) (55-58) 126 
లై వము నెజణుంగుట _ (సాక్షాత్కారము) దైవ మెవరు? lI 
దాస్‌ గాణూ-_ 129 
సాధారణముగ సాక్షాత్కారము క్షణికము 160 
హ. సి _ దిక్షిత్తు 
ఆత్మజ్ఞానము =. అధికారి, 
| స్వీకరణము, 191 
1! అర్థ తనుపొంది పిదప అడుగుము. 192 
[|| _(బహ్మమును తెలిసికొనంగోరిన అయిదు సమర్పింపుము 199 
బాబాను జేరువారందణు ఫలమును బడయుమురా? 1౪4 
V1! బాబా కోరునది సంపూర్ణ శరణాగతి 

(సర్వ సమర్పణము గో. బూటీ 199 
అన్నాసా బాబ్‌ దభోల్మర్‌ 166 
రాధాబాయి దేశముఖిన్‌, 137 
“నిష్టి అంటూ కరి గ గున ను సమా శయింపుము, రీ 0 
(శవణ - మనన - నిధి ధ్యాసలతో ధ్యానము చేయుము. 139 
బుణానుబంధము. | 440 

సాధనములు 1 
1. విశ్వాసము. సహన సంతృప్న. బాబా విశ్వాసము పరీక్ష. చేయుట 11 
ఊదా హరణములు. జ he oth 


బాబాకు హైందవ దై వహ్వుంలుదుంగుబు అదరణ_= . శ 148 
నూరుతి, మోహినీరాజ్‌ _ శ్రీరామ శ్రీకృష్ణ విఠల్‌. ఏన ఆక క్యా 


4 


బాబా - హైందవ దైవములు _ అవతారములు 147 — 148 “5, 
భగవానునిగూర్చి మయొజబుంగవలపినదేకాని పలుకరాదు, 149 _ 101 
ఈదినములందు విశ్వాసము క్షీణించుచున్నది. మొ॥ 152 _ 154 
సాధనము !! వస్తువులను పూజించుట. 
(2) విగహములు, (0) పొదుకలు, (0) నాణెములు, ) 195 
(ర) సమాధిపూజ, (6) పటము (f) పటముపూజ, | 166 
దెవమునందు విశ్వాసము బాబా పాదుకొలుపుట ॥ మొ॥ 10 _ 171 
వి గహారాధనము 172-170. 
పురాతనములను నిలుపందగును. వి గహముల మార్చరాదు, 174 
సాతనఘమము.!!! 
సాయీ పూర్వగురు ప యేం (వనజారి) 175 
గురువు అవసరము 176. 177 
ఈపుట్టువున గురువై న “వేంకువని”ంగూర్చి - బాబా, 178 - 180 
తొంటిగురువు కలీరు _ ఉపాసనమ-, 18] 


భక్తుడు తనకు దానే నిర్ణయించుకొని గురువును హొందవలయును. 182 
_ద్రహ్మము (లేకు జ్ఞానము యొక్క స్వభావము, 


గురువుద్వారా దానినింబడయు విధానము, 189 
సాధనము IV 
(గీ) గంథములు - (పోటీ) పారాయణము. 189 A _ 190 
చదువ వలదు _ ధ్యానింపుము _ చెగే 191 
(8) నామజపము, 
(1) రామనామము, (2) సాయీనానుము. 192 _ 198 
నాధనము, ౪ 


సకలమునందున్న దై వముగ బాబాహూజ, 199 


నాధనము. ౪! (పకృతి దృశ్యములు. సాధనము. VI! నంగీతము_ 
(గానము) లయ - |బహ్మ సంబంధమైన విద్య- 


బాబా సంగీతము, 201 _ 202 


ర్‌ 


నైతిక బోధలు - చక్క దిద్దుట. 


శతుషట్క ము _ జోగ్‌నకు బోథ 203 
1. కామము (8) దేవదాసు_ 204 
కామవ్యా మోహమును జయించుట, 
(b) నా. గో, చందోర్యర్‌ బి05 
(0) హెచ్‌. వి, సాతే. 2౧6 
2, కోపము (8) రామదాసి (b) జోగ్‌, (9) పురందర్‌. 

(d) |వధాన్‌సతి, e207 — 2ll 
(6) బాబా కోపజయము. 212 _ 218ఎ 
ర గ ర్వ ము 219-232 


(2) హాజీ (b) హెచ్‌. వి. సాకే (60) డాస్‌గాణూ (6) కులగర్వము, 
ద, ఆ, డాక్టరు (69) మూలేశాస్త్రి 


(1) బయ్యాజి. (బాబా బలగర్వమడచుట) 224 
మత్సరము (ఈర్ష్య) 225 
లోభము (పేరాశ 226-230 
న్యా నో చందోర్కరు; జయగడి; అబ్బాయీ; జోగ్‌, [సాదు శేయము 
కోరుకొనెను- బడేబాబా-అటులకాదు 231 
యస్‌, ఆర్‌ _ సహస్ర బుద్దే- 232 
సంపద. (కాంచనము) 
(ఎ) దక్షిణ-ఆర్‌. బి, పురందర్‌, 599205 
యస్‌. ఆర్‌, వి, జయకర్‌, 238 
పీ, ఆర్‌, ఆవ స్తే_ 297 
తుస్‌, బరు మతాల, 298 
యన్‌. డి, నిమోన్కర్‌, 299 
దక్షిణ-భవిష్యత్స్యూచకము_నిర్థ్ణయము ఆర్‌. యస్‌, దేవ్‌, 240 
నాచ్చే_శంకరరావు_ 24] 


దక్షిణ-తొలిఫలముగై కొనుట-దాజీహరిలేలే, 242 


6 


దక్షిణ-తగనిధనము పరిహరింపంబడుట. యస్‌, బీ. ధుమాల్‌. 


దక్షిణ-సంకల్చ సిద్ధికొటికు స్వీకరి ంపంబడుట_పి ధాన్‌ 
దకిణ_మటియొక అర్థము. బి, వి, దేవ్‌, 


39 3 బి, బి, శారా 
ఖ్‌ 3, ఆర్‌, బి. పురందర్‌, 
స్తే ఫ్‌ తార్కాడ్‌ సతి, 


దక్షిణ-నిడింగఅపుట - యం, బి, రగ; 

సంపదలయెడ బాబా నిర్హత్యము, 
బాబాకు ఇచ్చుట నష్టముకాదు. బా. గో, ఉఊపాసనీ, 
వై రాగ్యమును పెంపొందించుట, హ, సీ, దిక్షిత్తు- 
వెండిపాలకి- వెండిగుట్టిములు- 

లాభములలో భాగము- (దా-రసానే) 

కుండనిండుగ నాణెములు-_ 


243 
244 
249 
246 
247 
248 
243 


ఇరువురు దక్షిణదేశ బాాహ్మణులు- (గోవానుండి) రు.15/_రు,లిఫ్‌/_ 255 


ఆస్తే - సంపద- మార్వాడి గడ్డివామి- 
ఆవు- (సంపదలగూర్చి బాబా నీరూపణము) 
దురదృష్ట విత్తము-జయకర్‌, 
పేదరికము-ఫకీరు_అవక్ష పాదుషా, 
(వై వము-విధి. 

నైతిక బోధలు 
బాబా వివిధభావములు - దై వభ క్తుండుగ. 
సంతృ వ _ శరణాగతి, 
సకలజివములను పే”మించుట, 
అలసత-సోమరికనము, 


ఇతర నై తికబోధలు (అద్వేషము) 
తల్లి దండు్రలయెడ విధేయత 
మితు9లను విడువరాదు 
ద య్యుములు-భూత ములు 


257-599 
260 
261 
న్‌్‌ 


26 3-266 
£b7 
268 
269 
270 
దగ! 
ఇ 
as 


అమానిత్వము- » 274 
సహనము-_ఓ న్చు- 279 
సందేహము పట్టున విశ్వాసమును మ్మ ల 2 .- 276 
విపరీత వితనియమము- ర © 
హ, సీ, దీక్షిత్తు _ ఉపవాసము 278 
గోఖిత్‌ సడతి- ఉపవాసము 219 
యస్‌, బి. నాచ్నె - ఉపవాసము 280 
యో గము_ ఉల్లి భక్షణము- యో గాభా్యసి, నర 
వాబా-దాస్‌గాణూను ఉ బ్రిందినిపించిన విధము 202 
కుశభావి _ ఉలి 289 
దాదా కేల్కార్‌-ఉ ల్లీ 284 
ఆదరణము_ అతిథిసత్కారము- 285.288 1 
(ఎ) సంభారే- (బీ) దబోల్కర్‌- (సి నా. గో. చందోర్కర్‌) 
ఐకవమత్యము-పొందిక ద్‌రల 
పరిశమము-స హనము_యోగయాగ తపోజ్ఞాన సమువార్ణన- 290-299 
తాగుడు దురభఖ్యాసమును బాబా తొలగించుట డం ఇ. 
మసీదున బల్లపలకపై బాబవాతపస్ను-జాగరూ కత 2998 
సాధకులకుబో ధ-అబ్బు ల్‌కు కావించినబో ధ- 234294 ఎ, 
పరనింద. ప. 
అహింస (2) మహల్చాపతి-కుక్క 297 
(0) హా, సీ. దీక్షిత్తు_ సర్పము, 298 
(0) పిచ్చి కుక్కయెడ దయ 299 
కీడునకు పితిఘటనము తగదు- ((&) అట్టాయీ 
(0) హ. వి. సాతే- (6) జవర్‌ ఆలీ 300 
బాబా అడరువ-_ (గురుబాబా_దై వము అగును _ కాండుఖ) 
కుమార్‌ తార్కాడ్‌ - dU! 
అ కొందజు భక్తులు, ఏ01 ఎ. 
53 తన భక్తులతో ల02 


స బరి స్‌ రాక dy 
య 


శ్రి టవర్‌ అలీ 
క నానావాలీ 
అన్న దానము _ బిచ్చము పెట్టుట. 
(2) మంచితనము_సరళ భావముతో పెట్టుట, నా, గో, చం, 
(0) గర్వము కోపములేక బిచ్చము పెట్టుట ,. ,, 
(60) విచక్షణ పాటింపక బిచ్చము పెట్టుట , 
( అతిథి (శబ్ద) వివరణము ) కర్మ సిద్దాంతము. పూర్వకర్మ 
సత్సృంగము-యమనియమములు, మొదలగునవి 
బాబా-(పేమను పిసాదించుట_ 
ప్‌ విశ్వాసమును పిసాదించుట 
వై తికబోధలు-_ (వుట్టుక-చావులు) మృతి 
జననము (పుట్టుకు 
8 ఖము-స్వార్థపరత 
పుత్ర పుతి9కామరణములు మొదలగునవి 
జ్ఞాని-నిర్వ్యాణము_ 
బాబా మ్యతిని(దప్పింపబోని(ంనమయము.: 
(ఇ) బెండేేక్కు (b) సర్పదష్టుండై న బాలునితల్లి కి, 
(6 (పిదివిన పెవవిగల పిల్ల తండిికి, 
(06) అప్పాకులకర్ణికి బాబా హెచ్చరికచేయుట, 
నృుతినిందప్పించుయత్నము. _ (నిగోజ్రి విఫలమగుట, 
మృతివిషయమున ఓదార్చు 


(a) అభినవమార్శం డే యుడు_ 
(b) బాబానిర్యాణము. పాయత్నము | 1688 లో 
1 ii 1916 లో 
బాబా తనమహాసమాథిసమీపించుచుండెనని తెలుపుట 
1/ మహాసమాధి _ దేవాలయము 


(ల 
510512 
d1g 
ల1ల ఎ, 
91ల బి. 
914 
915 
915 
917-918 
919 


లే2ి0_లే2లేఎ 


y 


(క) విజయానందస్వామీ _ (4) యస్‌. బీ, ధుమాలీసతీ 994_995 
(5) వుపాసనీమహారాజు _ సతి _ (9 జంతువులకు సదతి_గేదె లి8ి6_శి8ి? 
(7) రగ బిడ్డ _ సద్దతి లలి ఎ 
శకులు 3 సమర్థతలు 

యోగమార్గము, సిద్దులగూర్చి బాబా అభిపాాయము ఏ86 
బాబా దృ షిని పసాదించుట. వి, వై, దేశపాండే / 999 
బాస్పేను కాంతకు తాత్మా లికి దృష్టి 
కాబా - తుపానురాక గుర్తించుట _ తుపాను తన 
అధినమందుంచుట, ల40_34] 

అగ్నిని ఆధీనమందురంచుట. 
(a) కొండా జీగడ్డివామి (b) ధునిలోనిమంట. 341 ఎ-343 
(6) ఎండవెడిని అదుపుననుంచుట,. 244 
బీవాత్మలను అధినమందుంచుకొనుట- మార్గము 245 
నిర్హేశించుట-_ 
అనుగిహ నిదర్శనము-గాడ్లిల్‌_ ఉ ధి_ ... 
కుశభావ్‌ - ఊధిపసాదము, 947 
దాస్‌గాణూ_ వాబాపాదముల గంగోద్భవము- 948 
శక్తిని పాసాదించుటకు శక్తిం (నా, గొ. చం 949 
రాతినుండి నిరుపుట్టుట. హరిశ్చాందినగము / ఏ5) 
గింజలుగలదాగిక్షలు గింజలులేని దాక్షలుగమార్చు 
జతభాయ్‌ (1) దక్షిణ. విషయము. dll 
(1) పులుపు_పులుపుకాదు. 
మూ_ర్రభవించుట - పిత్యక్ష నిదర్శనము. 
1. జజూరిలో మహల్చాపతికి. లవ 
2. మూలెళాస్త్రికి ధోలప్‌మహారాజుగ 
పః నిర్గుణోపాసకునితండిి క .ఠధ్వని, ఏఫ్‌ 
ఇతరసాధువులు తానువికమనీ బాబానిరూపించుట,. | 

యస్‌, బి. నాట్నె - } 54 


Dr వమహాసని 955 


10 


బోర్కర్‌ సతి. ఫస్‌ ఎ 
బాబా _ అనసూయ - దత్తస్వామి, అభేదస్థితి_ 056 
బాబా ఇతర సాధురూపముల దర్శనమిచ్చుట. | 357 
క ది దగ్గజికు సన్యాసిగ_ 
అదం దలాలీదగ్గజకు మార్వాడీభిక్షువుగ-_ ఫర 
కుక్కరూపమున బాబా- (జి. యస్‌, కపశ్చేసతి) లీలల 
బాబా - భవిష్యత్యూచనము _ నియంతృ త్వము ఆధిపత్యము, 
శీరిడ్తి థ్యాతినింగూర్చి- 060 
యల్‌. వి. నాద్మర్‌ - రైలు ఆలస్యము, ౪61 
డి, వి, సంభారే - నా. గో, చందోర్కర్‌. లరడ 
మహల్పాపతి - విందు అవమానము రల 
$9 పొరాయణము _ కలహములు 364 
సింగ్వేకర్‌ పరిక్షలోగెలుపు. 965 
యన్‌. ఏ సామంతు, 5 రూపాయలు అపహరణము, 966 
బెండల్కర్‌ జ సపక్ష్నేకర్‌ మితు9(డు Jb? 
పార్మ్శివర్తకుని తప్పిపోయినబిడ్డ_ 968 
మతిచెడిన పార్శిబాలుని ఆరోగ్యము : 369 
న్యాయవాదిసోదరుని వున్నాదము, 970 
శ్రీ ఏ. మనశ్చాంచల్యము, d70ఎ. 


అద్భు తములు-_భ విష్యక్‌ జ్ఞానము- భేదము 


బాబా వివరణము (నా, గో. చందోర్శరర్‌తో 371 
నారాయణరావు-జానీ- 372 
1! నాచ్చే బొంబాయికి బదిలీ - పిచ్చివారలను నమ్మకుమ్ము 379 
శంకరరావు _ నాచే రు. 64/_ లు ల74 
దిక్షిత్తు కుమారుండు-_ 9 
జొగినికు గోదావరిజలము-_ 376 
జిగ్‌ పితృశాిద్ధము - బాంహ్మణులు - 977 


జోగ్‌ ఇచ్చిన అప్పు రు. 1400/- లు di 


11 


నార్కేవుద్యోగము - సంతానము- ధర్మక _ర్హృత్వ్యము 
వాధాన్‌సతి-బిడ్డమూర్భ. 
కల్యాణ్‌ కార్డి క్‌ _ సావుకారు_ 
శ్యామావదిన - ప్పేగువాధి 
బల్వంత్‌ _ జి, కపర్ష జ షేగువ్యాధి 
ఆదందలాలీ _ అపరాథ ఆరోపణము 
హెచ్‌ _ యం, పెన్సే నేరముతీర్పు _ అపీలు 
ఒకబాహ్మణునకు మరణదండనము - (తొలగింపంబడుట) 
విద్యార్థులకు (పరీక్షలలో) బాబాసహాయము 
దాబా - సంస్కృతము బోధించుట 
బాబా బొషధయోగములు. (నిరేశించుజాషథధములు 
i 39 డాక్టరు సిశ్ళె - నారకురుపు - 

శరణాగతుండు కర్మము నతికమించుట 

ఫీనూజి పటేల్‌ - క్షయవ్యాధి. 
పొ౦రబ్బము వ్యతిరేకముగనున్నను. 
బాబాసంతతి ననుగహించుట_ 
బాబా పెషధథములేకయె వ్యాధినివారించుట 
మహల్సాపతిభార్య 

ఖ్‌ స్‌ హస: దిక్షి త్తు సోదరుండు 
దాబా తనఇచ్చాశ_క్రిచె నితరులలోగంజేయుట 
ఇతరులబుద్దులను నియమించుశ క్రి 
జి. యన్‌. కపర్పె-శీి “ఏ - బి, వి. దేవ్‌ 
బావా సెవకునిపై నేరము తీర్పు _ అపీలు. 
బావా - ఇతరులనియమించి ఆటంకములు 

తొలగించుట - దేన్‌, నూమ్లుక్‌దార్‌, 


పరనూనందబాబా 
అంత ర్దానము జ్జ (బుతంభరప9జ్ఞ) 


|. బాదాస్సస్టకరణము- 


379-౪80 
901 
92 
989 
904 
005 
986 
0006 


987? 
289-౪90 


ఏ91_ ౨96 
997 


| 990 
999 
400 
401 
402_402ఎ.403 


404 


409 
409౨. 


= ౮వ ౮ ౨౫ cs 
త ఇ త ఏ (| 


అం 
నవా 
ఖి |! 


డఫ్‌, 
26 


12 


కాబా _ తనసర్వజ్ఞత్వము నిరూపించుట 


స్థిరనిదర్శనములను. హా. సీ, దిక్షిత్తు తెలుపుట AT 
బాబా _ గజానన్‌ మహారాజు నిర్యాణము 409 
దాస్‌గాణూ _ పోలీసు ఇన్సెప్పక్టరు సద 403 
తెం బెస్వామి _ కొబ్బరికాయ 411 
కాకామహారాజు _ నిర్యాణము 41! 
గాడ్గిల్‌ _ బాబాను పథమున దర్శించుట } ii 
ఫీమశంకర్‌ నుండి ఆగమనము- 
గాడ్లిల్‌ బహూకరణములు 418. 
గాడిల్‌ _ బాబాను గణవతిగంబూజించుట 414 
ఆర్‌. _ యస్‌. - దేవుతలంపులు - ఊపదేశము 415 
డాక్టరు ముల్లీ తప్పిదము 418 
జి, జి నార్కే - బాబా పిచ్చివాండు 417 

93 స్ట భిక్షాపాత ము 48 1 

99 స్ట కుప్ప్రబహుమతీ 419 
తుస్‌ నాచే - సెలవు 420 

$3 వ్‌ రెండు అణులు he! 
దాతే _ నారింజలు hee 
రాజబ ల్లి మహమ్మద్‌ - చెట్టుపట్టా 429 
మేఘుని కులాభిమానము h24 
యన్‌. _ లోండా - కులాభిమానము 429 
హరికనోబా _ పాదరక్షలు 426 
సోమదేవస్వామి _ బాబా జెండాలు 426౨, 
గుర్హార్‌ - ఒకరూపాయిం 427 
మాన్కర్‌ - తార్మాడ్‌సతి యొసగిన “పేడాి 

సమర్పింపక పొవుట 428 

బల్లి పలుకు 420౨, 


చోల్కారునకు పంచదారతో తేనీరు 429 


బగ 


vay 
29, 
30. 
dl, 


వ 
లేలే, 
94, 
ల, 
౭0, 
రగ 
50, 
93. 
40, 
41, 
42. 
49, 


44, 
49, 


13 
పండరిన్యాయవాది - వక9పవ ర్రనము 
పరదూషణము _ పఠకటింపంబడుట, 
వి హెచ్‌, దున్నపోతుపైస్వారి. 
మోదక్‌ మితు9ండు 
యన్‌. ఆర్‌ యన్‌, బాంధవ్యము 
జయకర్‌ సందేహములు నివారణమగుట 


స yn 


దక్రిణలు మొదలగు తలంపులను _ విథులను 
నిర్వర్తింపంచేయుట, 


దిక్షిత్తు - 25 రూపాయలు దక్షిణ 

దీ క్షి త్తు - తాంబూలము 

కపర్దై చె 

ఉద్ధవెశభావ్‌ జ ధననష్టము జ్‌ దప్పిక © 

పాలై. మల్తర్కర్‌ = పక్కాభ క్రుండు 

పత్యేక పెడా = మల్షర్కర్‌ సతి జీవితము 

డి. డి. రసానే _ జేబులోనింకనుధనముకలదు- 

బాబూరాప్‌ - బోరప్కె మఅచిన రూపొయి 

అచ్చువేయువాని (యన్‌, వి యుక్తిని వెలిపజచుట 

శ్రీ టి, తప్పును సరికిద్దు కొనవలయును 

లాలా లక్ష్మిచంద్‌ = 
వ క సాంబా (గోధుమకుడుము 

అకలింగాన్న వానియెడ బాబా ఆదరణము 
ధనికునిద త్ర వుతు9ండు - 
పోలీసు ఉద్యోగి 50 రూపాయలు _ దాని అవసరము - 


బాబా . భూతములసహాయమున ఇందజాలము 


[| త_త్త్వజ్ఞానసామాజకురాలు 

౬ కుశభావ్‌ 

9 ఇంద్రజాల విద్యాపుయోగబాధితుండు 
4 భూత పెితాదులచే బాధితులు 


492 
499 
424 


వేళల 
496 
497 
498 
త్తి 
440 
441] 
44¢ 
449 
444 
449 


446 


447 
448 


4950 


rE నా 
¢e1 © 
౧ అ 


14 


(2) హన్సిరాజ్‌ (b) టిష్నిన్‌సతి 


భవిష్యత్తు నెజు(గుటవలన లాభములు 


ధైర్యము _ సహనము, 1. ఆర్‌. బి, పురందర్‌ 
వ హం స దీక్షిత్తు 


బాబా పూర్వవృతాంతములు 


ఎ. బాజా _ ఇత రులపూర్వజన్మ వృ త్రాంతములు 
జి. యస్‌. కపర్దే _ గాల్వంకర్‌ _ కార్డిక్‌ జ్ర 
ఊరిదీయువాండు _ పగతీర్చుకొన తిరిగి పుట్టుట 


య్ర్‌ 
494 


499_468 
464_466 


పునర్జన్మము _ కర్మఫలమనుభవించుట నా, దో చందోర్కర్‌- 467_468: 


కిష్య (లేక) పష్య_బాబూ పథాన్‌._ 
బొబా _ జీవుల పూర్వజన్మస్మ తులు - మేకలు. 


469-470 
47 | 


జన్మ జన్మముల గురువు భకులు ననుసరించుట 


తార్కాడ్‌సకి - 

బాణా _ ప్రస్తుత జన్మవృత్తాంతము 

ల. పునర్దన్మము-_ ((1- దల 

స్వయ చరిత్రాకములగు పూర్వజన్మ స్మృతులు 
పాము _ కప్ప, పగదిర్చుకొన మరల పుట్టుట 
వాసనల పెంపు _ దె దే వనిక్ణయము = న్యాయము 
బాబా పూర్వజన్మస్కృతులు _ నిబద్ధపరి శ9మ_ 
సాధనము _ నిరంతర నిస్ప్వార్ధశే నునే 


బుకానుబంధము 


బుణ బంధమునంజేసి జనులను 
బాబా తనదిరికాకర్షించువాండు- 
నాం గో, చందొర్కర్‌ 
eee 
4. పూర్వజన్మమున బాబా సంబండియులు 
తరిమివెయుట తగవు 


రచి లి = 


టా 


472 
Ales sles 
472 సి 


47d. 


474 - 4992 


900-500 ఎ. 
d0l 
505 
500 


15 


6. జంతువుల బుణానుబంధము 504 
బాబా తానీజన్మమున బాంహ్మణుండనని 
సూచించుట 505 _ 506 


బాబా-భక్తులయెడ6ంగల (పేమ 
బాబా ప్రమ నభినందించుట. 


౩ వి, యస్‌, గిరిధర్‌ సతి b. ఆర్‌. బి. పురందర్‌ 50/ _ $08 
నందరామ్‌ మార్వాడి - సాయిశబరి_ 
సాయికుచేల 509 _ 510 _ 511 
వఖర్‌ కర్‌ = అరటిపండ్లు _ సంకాతిహల్యా Dl ele 
పురందర్‌ సతి-వంకాయ; తార్కాడ్‌ సతి_పేడా _ స్ట్‌. ఓ ఇ 515 
కపర్దేసతి - నై వేద్యము; కుష్టురోగి _ పేడా - DBT 
నిర్మలమలితో సమర్పించు బహుమతులు. 

గార్ల - మామిడిపండ్లు ౫ పండిట్‌ _ భుక్త శేషమైన లడ్లు 518 
మలిన మనస్సుతో నొసగుబహుమతులు 

ఖకూ్కూబాయి పూలమాల _ కర్ఫూజాఫలములు _ దూది పెడా 519 
సంశయాత్మకబహుమతులు -_ కనిత్కార్‌ సతి_దా9క్షలు 20 

11 బాబా _ భకులకొణఅకు స్వార్ధత్యాగము 
& బల్వంతు, జి, కప క బగువ్యాధి 2] 
వీ బాబా _ తనకంఠమును సమర్పించుట ర్‌న్‌నీ 
6 బాబా . ఆరోగ్య త్యాగము ర్‌ి 
111 బాబా _ భకుల తలంపులను మన్నించుట 

హరిభావ్‌ వన్నే _ తల్లి పార్ధనము 524 
(0) కుశఖాప్‌ పవితంమైన కోరిక రస్‌ 
(6) మావుషే తలంపులు (6) నాచ్నే అత్త ఫ్‌26 
(e) వధవ్మర్‌ _ ఆకలి ష్‌ 
(f) వైద్య ఆరోగ్యము జ రక ణపరక్‌ Y28 
(9) పిథాన్‌సకి _ పసిబిడ్డ యేడు _ బాబా వినుట 529 
(h) పురందర్‌ మూర్భపు పట్టుదల ఫ్‌ల0 


(1) వారే_ మూరపు పటుదల 591 
a షి లు 


10 


1V వాబా _ విడ్డలను 'పొమతో కనిపెట్టి రకించుట 


1)  ధులియా బహ లై బిడ్డ జబ్బు రల 
ఓ) మహల్సాపతి - సర్పములు ఫలి 
ఫ్ర తార్కాడ్‌ సతి _ సర్పము ఫ్‌ లగ 
ఓ) మిరికరునకు అభయము _ సర్పము లీల 
ళ) బూటీగండము _ బాబా అభయము ఫ్‌లేర 
V గాబా _ భకులవిషయమై ఆలోచన 
బాలషింపి ఫలి? 
జాణా _ కుష్టురోగులయెడ ఆదరణము 588 
Vr ere ంములు.సంతతిననుగహించుట 
(8) డి. యస్‌, రసానే (b) హెచ్‌. వి. నాకే 509540 
(6) సపత్నేకర్‌ 54] 
{b) జారంగబాద్యర్‌ సతి 42 
(6) చింతామణిరావు 543 
(1 మహల్చాపతి (9) రతన్‌ జీసేక్‌ 544-545 
బిడ్డలకు బాబా దీర్హాయువు పుసాదించుట-(నార్మే . భ4ల ఎ 
VII భకుల సంసార విషయముల బాబా సహాయము. 
త) నిమోన్కర్‌ దంపతులు 546 
b) హెచ్‌. వి. సాకే దంపతులు 947 
VIII వ్యాపారమున సహాయము. 
8) ఊ యస్‌, రహానే - ఢాన్య వ్యా వారము 948 
ర) బయాాకి వటిళ్‌ _ చెజకు క్‌ 549 
0) అంక బహార్‌. వర CLOTS 
పబ్లిక్‌ పాభసిక్యూటర్‌ ఊద్యొగము | 90 
IX భకుల సేవకు లొంగి బాబా తనపూజకు 


చుట _ బాబా _ ర_గారీ_ 551 
జీ 


లల 


17 
X భక్తులయెడ బాబా బాగరూకత 


em చందోర్కర్‌ 

తానా పడరు ట్‌ 

కాకా మహాజని 

రాప్‌ బహద్దూర్‌ యం. డబుయు. పిధాన్‌ - తలి 
లు టి. రాగా 

సదాశివ తార్మాడ్‌సఠి _ సేవకుడు 


X1 బాబా జాగ్సుతి - భవిష్యత్‌ జ్ఞానము 


8) జి, జి, నార్కే - పేగు గలయింటి “హల్వా 
నీ యస్‌. బి, య్‌, a ప్లేగుసమయమున 
ఇండ మార్పు 
గ | 
శీర్ణిలో ప్లేగు _ జనుల భయము 
Xl] బాబా తనభ క్తుల అధిపతి - యజనూని 


2) కాకామహాజని (b) ఆర్‌. నీ. పురందర్‌ 
పిక భి కుడు 

౫111 అపరాధునిరయొడ బాబా కరుణ 

XIV పియాణములందు బాబా సహాయము 

XV వివాహములందు బాబాసహాయము, 

(౩) ఆదందలాలి (0) యల్‌, జి, మునే 

(6) దామోదరి రసానే 

(1) యస్‌, బి. ధుమాల్‌ 

XV1 యం. బి. రేగేయెడ బాబా పము 

౫౪11 సొొణరక్షణము (ఇ) యన్‌. బి, న. 

(0) నిమోన్కర్‌ బిడ్డ 


బాబా సర్వతం|తే స్వత౦ తత 


జ) ధులియా కోర్టు కమీషన్‌ 
b) సర్‌, జీ, సేమోర్‌ కర్టిస్‌ బాబాను దర్శించుట 


ఫ్ట్‌ఫ్‌ఏీ 
994 
లలి 
96 
99? 


560.561 
db 

౮6 
564-9742 


ఫ్‌ 75.577 
578 
579 
580 


581 
52 


18 
బాబా నిర్భయము 


దాబా - గంధసమర్చనము - ముస్టే ములు 

క రలతో చేరుట 

రూ బా న్యాయ వితోస ము 

బాబా నీకి _ సమత్వము కపరే డైరీ 

a) వేపచెట్టు కొమ్మ 

5) యస్‌. బి, నాచ్చ్నే అ_త్రగారి పతికారము 


ర) బాలా పణిల్‌ 41) చ|కనారాయణ 
8) పెష్టన్‌ కామాన్‌ గ) తుకారా బరు 


ద్‌ 
కాజా _ జంతువులు 
బాబా మత సామరస్యము 
బాబా - మతాంతరికరణము నిరసించుట 
కాకా = (పార్టనలు 
బాబా విజ్ఞానము అ వై రాగ్యము (బేరము) సీశ్రాఫల 
బాబా పూర్వాచార పాలనము 
మృతాఒశౌాచము _ భక్తులు పాటించు సందర్భము 
బాబా నిగూఢ ఆచారధర్మము - ఎలుక 


వివిధ నియమములు 


వచనమున బాజా ఆడేశములు 

పలుకులందు ప్రత్యేకత _ వై పరీత్య భావము 
చాబా (పత్యెక హాసాము- హేళనము 

బాబా (కేక బోధావిధానము 

బాబా ఛాయావటము త్రియువిధము 

బాబా నీడి కథలు 


Ce] 
బు వద వొ జ అదా mas ౮ 
శూరా _ కాశీనా వ శఊవదెసగుదముహెరాబాకొ వతవికిన వలుకులు 


రల 

584 

515 

ఫ్‌ రర 

58! 

5 88_$89 
590-591 
59 = 992A 
S986 594 
ఫ్‌లి్‌ 

596 _ 999 
600_ 609 
B06 _ 50/7 
608 

602 
610-618 
619 _620 
621_625 
626 

రన్‌ 7-65 
గ్రపఫ్‌ _ 643 


ఓమ్‌ 
నమః శ్రీ: కృష్ణాయ భగవతే 


శ్రీ సాయీ సదుర వేనమః 
శ్ర) నాయిోనాథ బధామృతమం 
( [1 నాంయయాబాబా అభయ (పదానములు _సూ కులు ) 
ఇదీ 
ఈ ద్వారకొమాయీ రూపమున బాబా అభయము (పదానములు 


1. నీవుచేరి కూర్చున్న యిది_మన “ద్వారకామాయి”. తన 
బిడ్డల అపాయములను, కష్టములను దొలగింప సమర్థ మైనది. ఈ మసీదు 
ఆయి మిక్కిలి దయామయి, తన్ను గజ నమ్మరు బిడ్లలికీమె అనుంగుతల్ని 
వారు ఆవదలలోనున్న ఈమె రక్షించును. ఒకపరి నీమె అంకమునైం 
జేరిన వాని కష్టములన్నియు. దొలంగిపోవును. ఈమె నిడయందు 
విశమించువాండు అవ్యయానందము పడయును. 


న! ద్వారకామాయి బిడ్డలగు వారిని సర్ప మెమి చెయంగలదు? 
సర్పము కొన(బడెనేని వారు డాశిని వినోదముగం జూతురు, ద్వారకా 
మాయి రక్షణమున నున్న వానిని సర్పము తాకంగలచా ? 

ల. మనము భయపడవలసిన పనిలేదు. తాకుము! నీవెటుల 
తాకి చంపగలవో చూచెదంగాక। (ఆని డ్వారకామాయి కక పెట్టును 

(చూ ౪ 479) 


4. ఆది మసీదుకాడు, ఇది ద్వారక. ఈమెశరణు పొందిన 
వారెన్నడు ఆవదల పొల్పడరు, 


2 శ్రీ సాయినాథ బోధామృతము 


a మరల IA కర్మ జనీతము 
కా యి 

లన బాధలఫె యు తుదిముటి సుఖ సంకొషములు [పాప్పైంచును. 

ద ఠా రు — 

అరరు జతగా నడు మిక్కిలి దయామయుడు. మి కష్టములను 


తొలగించును. 
6, ఈ ద్యారకామాయిని _పవెళించెనేని వాని గమ్యము 
(సంకల్పము) ఆరున 
ధి 
' 7౧. ఈ (పదెశము (ద్వారక) తారణము-జనులను రక్షించు 


జ 


య 
- (అ Ee 
మ. కాగి, వలలో రణమా ap సరి న చక ణం! 


బ్యా య్‌ 


ల్‌ ప్రంకామూంయు పరప అలల 
డారకాకనూ యి Mee ces 
ర పం మము ఇఉరుకంరను. ఫి _స్వికరింపను, అత 


ను తా నడుగుచున్నాడు. తనకుం జెందవలసిన 15 

రూపాయలు రా౭బటుకొని మసూచి అయుకి ౪ ట్వి నాడు. కావున ఆ ధనము 
రు 

ను 


౮ 
సున్‌ ద మలు న 2 ఇ మే ఎవ a 
నున్నను దుక అయి 'అతార౦డబమో. చెైతాంరల  జాతుదును. అను 


రక DE ర కొనక 
హూ 


a - J cl) గె ర 
ఆల ర్‌ 
మం. స 
లీలల. స్‌ అపా నం అభం పైపు అలల చు OUT ఇ లే స ఆ. వాని 
జయ సు న సల ఎ లర షాన్‌ ఆ అడ ఇ “క స అ 
సకఅ వల్మవమింలు EE SR స లన్‌! వం © నాని చెంత స అదును 
గూ 


1] ఖర న. SEES చఇంచగింహక a 
ls WLS. WORE సే స 0 సడ నం 


జ 


(అ 
జ న 
Wey ఇ - కద జబ చ కసం i Ms పు 
Core న న్‌ "యా ళ్‌ ప ళు. ల్‌ో న కీ ల 25 సఖ్య 
=~! Ter (చాక మాం రా 2 గం వం హా ఈ Cee 
ఇ . brag othe 


థ్రీ సాయీబాబొ అభయ పిదానములు, సూక్త లు, 


12. _నీవెప్పు డెక్కడ నన్ను తలచిన వై శమ నీదటిం జేరు 
దును, నివు భయపడవలసిన పనిలేదు. 


le అనన్య భక్తితొ నన్ను చఅింతించుచు నన్ను శరణొందిన 
వానికి నేను బుణపడిన వా౭డను. నాతలనై న వెచ్చించి వానిని రక్షించి 
కీ రుదును. 


14, నాయి దెల్ల పుడు మనసు గిలిప్కి నాకు నమూలదుగ 
సమర్చింపక యే లవమేనియు. జవి చూడని వానికి, నాయందు (పమ 
విశ్వాసములం బఅపుచు నాకొజకై  క్షుత్పివాసలుగని, యితర గ జ 
లెక్కిడకుండు వానికిని నేను బానిసిడ నగుదును. 


Ids a భక్కపరా దినుండను. నాభ కు గ్ర చేంజిక్కిన తతః 
ము న భక్తిని _పేమింతును. 


16. కాంతా పుత జననీ జనకాప్త బంధు మి తాదుల నుండి 
హృదయమును మరల్చి నన్ను _పీమించువాండే నా యథార్థ భక్తు మజ. 
సము[దమును జొచ్చు నదివలె అర్జవాండు కారు జ 
చున్నాడు, 


17. సా. బా. నా ధనాగార వీగమిపుడు నీ చేతులం దుంచి 
తినీ. నీకు కావలసినది కోరుకొనుము. సెలకు రు. 5 లేక రు. 100 లేక 
యెమి కావలయునో కోరుకొనుము. నేను నీకిచ్చెదను. 


భక్తు డు!- (యం. బి. రేగే) నాకేమియు వలదు. 

సొ. బాః_ ఏదై న కోరుకొనుము. నీకీయ నభిలషి ంచుచునా న్నాండను, 
భక్తుండు:- నేను కోరినదేమైన నిచ్చుటకు సమృతించినచే నాః 

wun 


సా, బా: సందేహమేమి? తప్పక యిత్తును, 


భక్తుండు:_ అట్ల యిన, బాబా! నా కోరికయిది. ఈ పుట్టుపున, క 
న నాకుంగలుగనున్న మతియే పుట్టువు నందైన హ్‌ 
నన్ను విడిది పోవలదు, నీవు నా త్‌ రన తరం 


క్‌ శ్రీ సాయీనా థ బ్‌ బొ ధామృతము 


సా బా; తప్పక-నీవెటుల నున్నను-ఏమి చేయుచున్నను నీలోన_నీ 
వెలుపల-నీతోడనుందును. 


10. 'నా భక్తుండు నీయందు పం te భూతము 
అందు నన్ను గు రించును, సకలమును తన గురువుగం న 
వాండు నా అనుభావమును (సాదృశ్య మును పొందును. 


“18. విసకల సంకల్పము అకు ననీ కై క్ర లక్ష్యముగం దేసి 
కొంటివేని నీవు పరమార్థము. బడయం గలవు. నన్నుచూడుము: నేను 
నిన్ను చూతును, నీ గురువును గాథముగ విశ్వసింపుము,. అదియే 
ధనము. సకలదై వములు గురువే. 


ey 


20. నిండు మనస్సు, నాకర్సించి నాయందు వి_శమించు 
వాండు, తన దేహమును గూర్చియెని, తన అత్మనుగూర్చికాని భయపడ 
వలసిన పనిలేదు, నన్నాక్కనినే చు చూచుచు, నన్ను గూర్చియె వినుచు, 
పలుకుచు నాయందే భక్తి సలుపువాండు (జై తన్‌ వ దైవమును 
వాందును. నిత్య శుద్ధబుద్దునిగ నన్ను సెవించువాండు నన్ను. జెరును. 


21, నిరంతరము నా నామము స్మరించువారు వారిగమ్య 
మును కుద, | 


By 


వా 
ల్‌ో 
క్‌ 


వ తమవారి గు హృదయము “సాయీ “సాయీ” అని 
యా డెండక్రరముల మాతమే స్మ పము, ని జాహాడంబరములతో 
ప (a 
ల్‌ వ్‌ గి ఖో య్‌ అతి - లి 
నాకు పనిలదు, అట్ట భకు లయంద్‌ ఎనథి నసింతును,. 
a ల్‌ యు! బో 
అ, నానామము జపింహము. నన్ను శరణు పొందుము 
టీ 
“2వ కండ నుళలాఅనీ తెరి సపికొాచుపకు,ఫకవణ క ననవజలరనా వితసమ్యు.? 


శ్రీ సాయీబాబా అభయ ప్రదానములు, సూక్తులు, లి 


“ోగకేనుం వహామ్యహమ్‌)? 


2b, సత్యము! నీ సకల భారముల నాపై నిలుపుము, 
app నాభమ్ర నియింట తిండి గుడ్డలకు కజవు కలుగదు. 


28 భక్తులు మీరు నాబిడ్లలు, ను 5 తం|డిని, [పతి 
వస్తువు నావలన మీరు పొందవలయును, (సాయి దేవుండు కాండు అనిి- 
అటుల మీరు పలుకరాదు, 


29, నీవాందోళనం జెందనేల? నీ సకల బాధ్యతల నన 
వహింతును, 


00, ఊరక కూర్చుండుము! (ఊగేమూగే .అవసరముల 
నేను కిర్చెదను. నిన్ను గమ్యమునకు. పర్య దనుజ, 


ఏ1. _బాబుగిర్‌! పొమ్ము సకలము సమకూర్పంబడును, గాణూ! 
నేను నికు సమకూర్తును. 
మాన్కర్‌ పుతులకెల్టి లోటును కలుగనీయను, 
అభయంఆనౌ ఇ; 
వానా 


88. నివు భయపడవేల? (నీవు విశిమింపంబోవు 'చోట) 
నే నచట లీనా? 


లర. ఇక్కడనుండుము, దీనిని నీ గృహముగ భావింపుము 
గవర్నరు బల్లి ము చెబూని దాడాను (జి. తుప్‌; కప పాొడువ వచ్చెను, 
నేనాతని ప్రతిఘంటిచి తరిమి సై చితిని, తుద౯ తని సమాధాన పజబితిని 
నెనిక్కడనుండ నెవరిని ఏ అ భయపడవ లె? 


31. ' ఈబిడ్డ నిదురించు నప్పుడు మనము (ప్రక్కన నిలిచి 
జాగ9త వహించి, కాపుండి శంమపడవలయును. “వీషసుప్పైషు జాగ 
భూతేషు షు పరినిష్టితః” 


B శ్రీ సాయీనాథ బోధామృతము 


లీ. నా భక్తులను ఆపదల పాల్పడనీయను, వా భక్తుల 
గూరిం యోజించు చుండవలెను, నావాడు కూలనున్న తటి నాచెతుల- 
నా నాలుగు చెతుల (అనంత కరముల ఒక్క మాజుగం జాచి ఆదు 
కొందును. నా భక్తండగు వానినే తరుణమందునంబడనీయను. 


38. దాని (కప్ప తండి9ని, ఇక్కడ నుంటిని, దానిని 
ఆ సర్పమునోటం బడనీయుదునా? దాని నెట్లు విడిపింతునొ చూడుము! 
న ని ద్వేష బుద్దికి సిగ్గువడుము, ద్వేషము 
౦0౮ థి ౧ య 
విడువుము, 


(సర్పము కప్పను విడిచెను నేనిచ్చిన మాటను నిలుపుకొని 
కప్పమైన బసవ్పను సర్పమైన వీరభదిప్పనుండి రక్షించితిని. నన్నిట 
కుంబంపి దైవమాతని రక్షించినాడు. 


5౧ ని జాధలను కొలగించుటకె నీకొజకు నేను బాధపడ 


నిన్ను మృతి నొందసియను, నిన్ను (నందరాము) మృతి 
నోందనీయుటకు ముందుగ నేనే మరణింతును. (నందరామ్‌ 1918 
తరువాత చాలకాలము జీవించినాండు) 


“నానా. పొజాపాయ స్థతియందున్న వాండు. కాని నేను 
య్‌ ష్‌ 


ళన 
అనీ 
ఫో అ యగ అ నియను, 


నెక నిమునమాలసించికినేని ఈతండు 
కూ క re ఆ పచ్చివాండతని కంఠమును 
Wes! పట్టుకొనినాండు, కాని నేనాతనీ దూరముగ గెంటి. ఫై చితిని, 


శ్రీ సాయీబావా అభయ పిదానములు, సూకు లు. 
ఆవాల 


ఏమి చేయవలె? నావాని నేను రక్షింపం నేని ఇంక రక్షింపం జాలు 
వారెవరు? 


లర. ఆతడు నావాండు, నాకి చెందిన వాండు, వానిని 
తరింపజేయుటకు నేనే బాధ్యత వహించి తీరవలే. నాకంటె వానికిం 
కెవరు గలరు? 


ఏ9, (కలరా పిశాచి తరిమి వేయబడిన తరువాత) నీ 
విప్పుడు భధితంగంటివి ఆ వర్మ 


40, రేయింబవళ్ళు నా బిడ్డలంగూర్చి మటి మతి యోజించు 
చుందును, వారిని వేర్వేర పలుమాటులు గణింతును. 


(యస్‌. వీ. ధుమాల్‌ తో భావూ! రాతియంతయు న్నిద 
యెట్టిదో వేసెటుగ ను నిన్ను గా ర్‌ం తలంచుచు తలంచుచు పరుంతిని. 


(పతి పదమున నిన నన్నుగూర్చి జా గత పడవలసి వచ్చినది. 
లేకున్న ఏమైయుండెడిదియో! ఆ దై వమునకే యెజుక! 


41, ఏ వెళయందును నేను నావానిని మబువను. - అతండు 
రెండువేల మైళ్ళ దూరమునందున్నను అతనిని జ్ఞప్పయందుంచు 
కొందురు. అతనిని విడిచి ననపుతుు నాక గిరపనుః 


42. శాశేవర్‌ యడమ కోరకు “చ తల్లి బిడ్డలపై 
కోపము వహాంచునా? సము[దము నదుల జలముల నా స సల 
లోనికి తోసి వేయునా?. నేను భకి,నిం | బేమింతును, నా భక్తులకు 
నేను సెవకుండను, భక్త పరాధీనుండనుం 


43, నా బిడ్డల నాకటి చిచ్చుశే నేనె షు బాదపడనీయుదును? 
44, అయ్యలారా! రండి! సంచుల నిండుగ “ఉఊధి” గాని 
పాండు. మీ తల్లి ధనరాసులను బండ్ల కెక్కి ంచుకొని కూండు! ఇటు. 


చూడుడు! జనులువచ్చి, బాబా! 6కి రరర వ మూ కియ వ. అసి 
రుదురు, తీసికొనుండని నేను చెప్పుదును. ఎవడు వీసి కొనండుం 


వ్‌ శ్రీ సాయినాథ బోధామృతము 


45. “అడిగనవారలకు లేదనక సమృద్దిగ నీయుము అని, 
నా గురుడానతినిచ్చెను, సద్భుద్ధితో నా మాటలు వినువారు లేరు. నా 
ధనాగారము తెరువంబడియే యున్న ది. ఎవ్వరు నా ధననును బండ్ల 
కెక్కింపంజూడరు, “తవ్వుండే! రని రులందును; ఎవ్వరేమ్శాతము 
(శమపడరు. “తవ్వి, వెలికిందిసి బండ్ల కెక్కించుకొని పాండు! మాతృ 
గౌరవమును నిలుపందగిన బిడ్డలు కండు! మీ కొట్ల నిండించుకొను(డు! 
మన మేమి కానుంటిమో? యి6క?_ఈ జీవిత మేమగునో? పృథివి పృథివిని, 
జలము- జలమును, అగ్ని_అగ్నిని వాయువు_-వాయువును, ఆకాశము. 
ఆకాశమును, జేరును, ఇట్టీ మంచి అవకాశము మీక్షుంగలుగంబోదు” _ అని 
చెప్పితిని, 


“యాత్యెవ యమునా పూర్ణం సము దముదకార్లవమ్‌ 
ఆత్యేకి రజనీ యాతు సా నవతి నివర తే” 


41. - నా పలుకులందు గాఢ విశ్వాసముంచుడు! మీ ఆశయము 
సిద్ధించును, 


ఈ సమాధియే శ్రీసాయి యెలుగు వినుచు 
6నిర్రమ్ర పొంతరాత్మగ సాయి పఐంగు ననచు. 


47, 15.10.1910 నాయడు లక్ష్మకాతో బాబా స్వప్పమున- 
“నేను మరణించికినని కజోగ్‌” తలంచుచున్నా (డు, నేను శజీవించియే 
యున్నా డను. తమ్ముః పభాత హారతి గావింపసము?? 


160. నారు, 1-క60లునా కిమ్ము! (మజ్యా సవ్యా రూప్యా 
దేవో!) 


419. నన్ను ఆనన్యగతి శరణాందిన వారిని - విడనాడక 
నా సమాధియే వారికో ప్రలుకాడును, 


50, ఈ సమాగినుండియే నెనెక్కుడు చురుకుగ బలముగ 
నా విధులను దీర్తును, ' 


శ్రీ సొయీబాబా అభయ పిడానములు, సూక్తులు. 9 


51... నా మహా సమాధి తరువాతనేని నీ వెక్కడ ఏ క్షణ 
మున నన్ను దలంతువో అక్కడ కాక్షణమున నిన్ను జేరుదును. 


ల A. 23__8__19541న అహమ్మదాబాదునందు “సి సి, 
మాని వాలా? ఎదుటబాబా పొడమి యిట్ల నెను, 


“బాబా ఎల్ల వేళల తనభక్తుల సమక్షముననేయున్న వాయు, 
సర్వవ్యాపియై తన భక్తులను ఈ విశ్వమును _ శుభ మార్గమున 
నడిపించుచు, గమ్యుమును జేరుటకు చక్కదిద్దుచు నున్నవాండు _ అని 
బీ, వి. నరసింహస్వామికి లేఖ వా9స్కి తెలియంజెప్పు ముల 


55, పేరిముతో నా భక్తుడు నన్ను పిలిచిన మాత్రమున 
పిత్యక్ష మగుదును. నా పియాణమునకెట్టి వాహనములు అవసరము 
లేదు. 


బాబా నింయయునుములు 


58, ఆశిితులగు భక్తుల లౌకిక పార లౌకిక పయోజనము 
లను పిసాదించుటక్తు సాధు సత్పురుషులు పొలుతురు. దినికై 
“డాక్టరు పిళ్ళా యింక పది జన్మలు పొందవలసిన వని లేదు. ఆ బాధ 
యంతయు పది దినములలో సహింపబడును. 


ఫశ. భిక్తులకట్టి హితాభీష్టములను  పసాదించుటకే నేను 
వచ్చితిని. 


ఫ్‌. ఆళీసు,లను పిసాదించుటే నా పని, 


ఏర. బడాక లాభములను _ ఉద్యోగములను, ధనమును, 
థినివారణములను గోరి బాబాను ఆశ9యించు 
వా 


10 శ్రీ సాయోనాథ బో ధామృతము 

సా, బా;. అ పని చేయకుము! నావారు మొదట ఆ తలంపు తోడనే 
నన్ను జేరుదురు. వారి హృదయ కామితములను పొందు 
దురు. జీవితముల సుఖ సంతోషములం బడయుదురు. 
అపుడు వారు నన్న నుసరించి పురోగమింతురు. వలు విధ 
ములగు కారణముల నావారిని దూరదూరముల నుండి నా 
దజీకి నేనే ఆకర్షింతును. నేనే యెరికోరి వారిని నా దాపు 
నకు జెర్చుకొందును. - వారంతట వారురారు. నేనే నా 
దతికి వారిని? జేర్చుకొందును. ఎంతెంత దవ్వుల- వేలకొలంది 
మైళ్ళ దూరమున నేని వారున్నను, పిట్టల కాళ్ళకు తాళ్ళు 
గల్లి తమ దజికి లాగుకొను విధమున _ నేనే వారినీ నా 
చెంతకు. జేరదియుదును. 


57. ఈతండు బారిహృ్మణుండు స్వచ 
పరమ పవితు9డై న దాంహణుండు. ఈ బాహ్మణుండు. లక్షల కొలంది 
జనులను శుభమార్గమున నడిపించి, గమ్యమునకు - సచ్చిదానంద ధామ 
మునకు. జెర్చగలండు. అది బాాహ్మణ మంచు 


బాజా సూ కులు 
a) 
(సహజ స్వభావ _ శక్తి అ సామర్ధ్య సూచకములు కాబా సహజస్థితి. 


ఫర, నేను దై వమును, (అల్లా నను మహాలక్ష్మిని చ 
మసీదునం గూర్చున్న నేను సత్యమును పలుకుదును, 


[ పండరియంధు వికాబాను _ నేను] పొమ్ము! నేను పండరి 
యందున్నా డను, (నా. వ చం] 


(నేను గణపతిని) అమ్మా! గణపతికి నీవు సమర్పించిన 
వన్ని యు నాకుంజేరినవి, 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూకు లు, 11 


[నేను దతాతెయుడను]] నీవు గర్వించుచున్నావా? పురుష 
సంతతింబజడయు అదృష్టము నీకెక్కుడ కలదు? (గంగాపురమున దత్త 
స్వామి సన్నిధి నీవు కావించిన పౌర్థనల ఆదరించి ఈ తనువునుచీల్చి, 
నీకు పుతుని | వసాదించితిని. 


[నేను లక్ష్మినారాయణుండను.] గంగ కొజకు నీవెక్కడకో 
పోనేల? నా పాదముల దటి దోసిలిని పట్టుము, ఇక్కడే గంగ 
[ప్రవహించును, 


షై థన నిషయందు ఈ (సాయ్రీ మూర్తి నిం జూచిన నేమి? 
లెక్క లక్షీ నారాయణ ళు జూచిన నేమి? 


(నేను మారుతిని] నాతర్మడినన్ను మారుతికి అంకీతముం 
గావించెను. నేను మారుతి దేవాలయమునకు ముందు నిలిచి, నేనాతని 
మొదరు౭డననసి ఫె సై గలు చెయుచుందును. 


59. (నేను శ్రీకృష్ణుడన్సు (ద్వారకామాయి యందుండి) 
సొ, బ్రా? (ఊాద్దవేశ భావ్‌తో రు 11.0.0 లు దక్షిణ నాకిమ్ము! 
ఉఊ, భాః- నా పది యిం[దియములు - మనస్సు నర్చించితిని. 


సా, బాః- కాదు. వానినిచ్చుటకు నీవెవండవు? ఇంతకుమున్నే అవి నాకు 
జెందినవి బారాయణసము చె యుము: 


ఉఊ. భాః- ఏ పురాణమును? 


సా, బా!_ నెను పూర్వము బోధించివది - నేటికిని నేను బోధించు చున్నది 
యేదో _ ఆపురాణమును. 


ఉఊ. భా- అది గీతా? _ జ్ఞానెశ్వరి యా? 


సా. బాః_ పొమ్ము! బాపూసా హె జ్‌జోగ్‌ చదువుచున్న దానిని తెమ్ము! 
జౌగ్‌ దగ్గణనుండి భాగవతము _ ఏకాదశ స్సంధమును 
ఊద్ధవేశభాప్‌ తీసికొని వచ్చెను. 


12 శ్రీ సాయోనా థ బోధామ్బృతము 

సౌ, బా;_ (అదాటున తన్మ వేలా (గంథమునంజొశిపి, తెబిచ్సి దీనిని 
చదువుము! (అర్‌ ఎష్టొద్ధవ సంపాద ఘట్టము నిత్యము 
రిసిపి పకల వలనా పదసన్ని ధింజేరి, తరిఏినది మనన 
జురు 


ని 
ము 
ము 


(గమనిక _ ఆ ఎకాదశ స్కంధ మననమె హృదయ స్థాయి 
కృష్ణసాయికి _ బాబాకు [11 రూపాయల దక్షిణ సమర్పణము) 


80. _ (రోహిల్లాతో అదంతయు (వివిధ దైవములు) “అల్లా” 
అగును, 


ద్ర పశ్న:- బాబా! నీ వెవండడవు? ఎందుందువు? 


మాటా: (అది గ్షతసి తిల వేను ' నిఠరాకారుండను, _ సంపూర్ణుండను. 
నిరుణుండను. వాకొక పేరులేదు _ నివాసము లేదు. (మరల 
ద్వైత భాపమున్ర కర్మచే బద్దుండనై ఒక దేహమునం జేరితిని, 
(కావున) ఒకపేరు-నివాసము పొందికిని. నా పేరు _ దేహి” 
ఈ పివంచము నా నివాసము, బిహ్మము నా తండి. మాయ 
నాతల్లి, వారి కలయిక వలన ఈ దేహము బొందితిని. 
ఈ విశ్వము అశాశ్వతము పరిణామము _ మార్పు - 
కాందునది, 


62. నేను పర్వర్షిగర్‌ (దైవము) అగుదును. నేను శీరిడి 
యందును, ఎల్ల యెడల నుందును. 


నా వయస్సు లక్షల. సంవత్సరములు నా వని ఆశీస్సులు 
పజపుట, సమస్త వస్తువులు నాకు. జెందినపె వికి వసువు _ పికి జీవికీని 


నేనే యిత్తును, 


69, నసుురరగాపరవతును, “సంరడరిపరపాన, ఎల్ల ప్రదేశ 
ముల న. ఈ విశ్వ మునంగల ప్రత్యణువునందు నేనున్న వాం 
aan 


శ్రీ సాయీబాబొ' అభయ పిదానములు, సూకు లు, : 18 


64. ఈ విశ్వము సర్వము సలా యందున్న ది. 


65. నీవు గాడముగ వ9మించి సే దించు వానియందే హత్తు 
కొన యూండువు, దెవము న్‌న్ను వేగము రక్షించును, 


65. సాం, బా; (శంకరరాప్‌ గౌహంకర్‌తో) వారికి బాధా 
కరములై నవి అనేక ములు గలవు, నా దగ్గణ నున్నంతవరకు 
ఆ కష్టములచె వారు జాధపడరు. బాధ కలిగించు వారిని దెవము 
శిక్షించెను. దైవము మంచి చేయువారిని రక్షించి తోడ్పడును, చెడు 
చేయువారిని శక్షించును, 


అది సన ౧% 
సర్వ వ్యాపకత్వము 


(గ, నేను నిరాకారుండను ఎల్తె డల నున్న వాడను, నేను 
పకి వస్తువు నందు నున్నవాండను. "నేను పత్తి పదార్ధము ఎన దాని 
కావలనున్న వాడను. _ నేనాకాశమున తట నిండియున్న “ఐ వాడను, 


| ep! 


ని దృష్టి దచర్హముగరునదు సకలము న... నమూన తిలక. 
కదలను. 


bs శా దృశ్యవదు సమస్తము నా ఆకారమే; చీమ ఈగ, 


జీ 


60. నెను జలముల, సలపు:ల, కడవుల, జనసమూహముల, 
అరణ్యముల, ఎడారుల నున్నా౭డను, ఆ గ్నియందుంగలను, ఆకాశ 
నతు టె ఒక్కతావునకే నేనంటికొని యుండలేదు. 


69. “ఆక లినాంచదు కుకషకు- అన్న ము పటుట నను - భుజిరప. 
G న్‌. ప ay 
జెటుటయే, దాని ఆకలికిరిన నా ఆకలి శమించును, 
6 1 


[02 లి 


మం జై లం సింధితో అమా! నాకు అకలిగనున్న ది, 
ue é 


ల. సిం:. జావా! నేను వె మెలి ఉకార నివత్తునా? 
సత్తు. సా స సనో 


1. శ్రీ హారురానోడ బోధామృతము 


లక్ష్మీబాయి. సింధి పశ్ళెరములో ఆహారముం గొనివచ్చెను, 
కాబా అందెమియుతినక దాపుచరిన కుక్క ముందా పళ్ళెరముంచెను. 


ల. సిం;- దావా! ' నీకొఅకు తెచ్చిన దాకుక్కకు పెట్టికి వేమి? 


సా, బా;- అమ్మా! ఆ కుక్కయు నొక జివికాదా? మనము 
చెప్పుకొందుము. అది చెప్పుకొనలేదు. అదియుఆకలి నొందినది, 
అదియు నేను ఒకరమ - అభేదము. నేను తినిన అదిడినిన ఒక్కటే. 


70. ఈ ఉదయము నీవు కుక్కకిడిన ఆహారమున నేనింకను 
తెంన్చుచున్నాను. ఆ బురద గుంటలో పడియున్న పందిని న 
(నీదగ్గజకు వచ్చినను దానికేమియుందిన నిడవైైతివి! - (బొంబాయి 
కాంతతో నన్ను 'సెవింపం దలతువా _ భేద బుద్దిని విడువుము! 


౧. ఒక్కొక్క వేళ కుక్కగ _ ఒక్కొకతటి పండిగ - నన 
వత్తును. ఏ భక్తుడు పితి జీవియందు నన్ను గుర్తించి, తగిన రీతిని 
ఆఅదరిరముకా ఆత (ఢనుగ9హి ంప(ంబడును, 


722. స్కాం బాకి నానా! నాతొ 16 య 
యున్నాండవు, ఈ ౯కే మూరల దేహమునందున్నవాండే *సాయి 
అనియేనా నివు గహ ంచినది? తము మత దు ఈగ హరిః నున్న 

ఈ 


వాండను. ' (బాబా న నా సై గచేసి గుర్తు వ గమనించినపుడె ౬ 


నే నందుంటినని జ ప్తియందుంచుకొనుము! చేమలుగ్యు ఈగలుగ నివిడు 
అహారము స్వెేకరించం (గలననియు తెకిసికొనుము, (చూ. 199) 


PA ఈ కరిరము నాగ్శహము మాత్రమే. ఈ యింట 


కో 


నుండి నన్ను నా గురు దెవుందేనాండొ యె! మ్రైదొని కూరను 


శ్రీ సాయీబాబా అభయ ప్రదానములు, సూక్తులు, 19 


ఆ నల్ల కుక్క నేనె యగుదున. ఆ రోగియెన శూదుడుండను 
బం ప్రతి వస్తువునందు దాని కావల, నంతట నేనున్నాండను. 


అర్ధరాత్రమున ఆ చెట్టుక్రింద నీవుచూచిన భూతము నేనే. 
[నేను అకల్‌ కోట మహారాజును] నేను నీకు 2 రూపాయలు ఇచ్చి తిని. 


పిల్రిరూపమున నున్న బాబా కొటంబడెను. 
న్న చ 


70షీ. బాబా _ ఊబ్బసపు. రోగియెన హన్సిరాజును పెరుగు 
తాంగవలద్దు పులుపు పదార్థములు తినకుము అని చెప్పెను. కాని హని 
రాజు ప౦తిదినము రాతుంలందు పాలు తోడు పెట్టించుకొనుచు మరునాడు 
మధ్యాహ్న భొజనమున ఉఊపరగింపం దలవెను,. ప౦జిదిన మొక పిల్లి 
ఆ పెరుగు తాగి పోవుచుండెను, ఒక దినమున నతడు దాన్‌ని 
కర9తో కొట్టెను. 


సా, బా: (హన్సిరాజు ఎదుట ఇతరులతో ఒక గా9మమున 
నొక మూరుండు గలండు, అతనిని పెరుగు తాగవలదంటిని. కాని, 

న . 
అతడు ప౦కిదినము తం సిద్ధపణచుకొను చుండెను. వానిని రక్షింప 
నెను పిల్లీ గా వెళ్లి ఆ పెరుగు త్రొగుచుంటిని, ఈ దినము మరల 
వెళ్లితిని, వాండమి చేసెనో మీకు తెలియునా? నా భుజముపై 
టినాండు. ఇటు చూడుడు! (హన్చిరాజు తాను కొటినది : పిల్‌ యెనను 
య అ శ ‘ 6 గారాల | 
వా ఘఫభజమునగల కరం వెరటు కొంత్స వాతను చూచి చకితుడయ్యను. 


(wre లర 


0 


అ 


గ 2. (బాబా కుతిగ - రోగియెన శూదుడుగు) 1511 -. 
1914 కాశీనావ గోవింద ఉపాసనీ మహారాజు ఆర యందుండెను, 
వ నై నొకనాడు వంట.జెసికొనుచుండ నెక నల్ల కుకు దూరము 


నందుండి చూచుచుంపెను. దానికేమీయు పెట్టక కాం గోం ఉం ఆ, 
పదార్థముల మందిదునకుం గాని వెయి వాతా కమురిచులవెను, 
అబ్బు ఫి oa Pe లా అ] లో న్‌ ళల న్‌ జ్యా 
బాం బాం ౫ ఏకం గతల తచిాటవి? గునిత్య్మ ఉ యుండి 


168. శ్రీ సాయీనాథ బోధామ 


కా గో ఉ:- బాబా! అక 
మజివ్వరు లేరు. 


వాతా జు Wo 


బాబా ఆ దినమున ఆ పదార్థము లంగొనక నిరాకరించెను, 
మరునాడు, కా, గో. ఉ. తన విడిదియందు వంటం జేసికొనెను, 
అచట కుక్క కానరాలేదు. కాని, రోగియెన భాదుండొకండు గోడనాను 
కొని ఆ ఆహారములను చూచుచు6డెను, కర్భురు౭ డన కా గో, ఊం 
శూదు9నచటనుండి తరిమివై చి ఆ పదార్థములను బాబా దగజకు తీసికొని 
వెళ నము, 
గూ 


(6 


న కిం0దటి వ్‌ మతం కాంగా మతముల బె 


రోజు నను తరిమివె చితివి!; ఆ పదా 
య్‌ 


శో 
జాగా గ్గ మ ఆ శానా యా రిక క 
నా « లట “కుని ఆము we నలదె 


వ స, రె << 
కా, గొ. ఉఊ:- ఎమి! నివట్టి మనుషు-నందుందువా? 

4 వక ఈ మ. అవ టి వ్వా య శ అష మల ఆ 
సా, బా?- అవును! నెను తి. వస్తుపునందు - సర్వత 

i ఏ య 
స్త ౮ వ 4 pas నే న En 
నుందును, సభూమిం విశ్వత్‌ ౬౬ వృతా అర్భకిష్టత్‌ దశాంగులమ్‌! 

రా చ్‌ ర్ట 

wis 52 n లో ” క Pa జా ఖ్‌ EY 7 స నే డే a 

(పురుష సూక్తము) ఆతండ భూతలమున మటి వశ్వమందంకట బం 


క a జ డ్‌ కో నని వప ఆ జ 
Ch శరం యందు ఆకర కొట మహారాజు నిర్వాణ సనముయ 

స్ట్‌ c —-=౯ా9 వా వై Nn ఎం ఉక 
మున “తారవి” నివాసి కశవనాయుకి అనునతండు ఆ సాఃమితొ ని ఉచెను, 

౬ ఠం గొ న్‌ 

7 వా న్న న ius వా మా _ చప > ఇ తాతా 
మహరాడ! మీరు మువీ వీకిపోయినతరా?:త మా కారా 
= (oe 
శో 


శ్రీ సాయీజబాబా అభయ ప్రదానములు, ను సూక్తు లుం 17. 


అ. మః- (తన పాదుకలను పూజింపుమని ప్రసాదించుచు నా 
అవతారము _ (ఆత్మ) అహమ్మద్‌ నగర్‌ జిల్లాలోని శీరిడీ యందుండును. 
నిరతము అక్కడకు పొమ్ము, అచట భక్రిసలుపుము, నీవటులం 
"గావించికివా నేను లేనికొజత నీకుంగలుగదు. నీవానందము పొందుదువ. 


అకల్‌కోట మహారాజు నిర్యాణాంతరను కేశవనాయక్‌ అతని: 
కుమారుడు రామచంది నాయక్‌ మణ్‌ యిరువురు నై షక బాంహ్మణులం 
గూడి శీరిడియందున్న సాయిబాబా దగ్గణకు వెళ్ళిరి, “మార్గమధ్యమున 
ఆ విప్రులు బాబానుగూర్చి యా తండొక పిచ్చి ముస్లిం ఫకీరనియు 
బాహ్మణు లెవ్వరాతనికి మొ9క్కరనియు నేమేమో పలికిరి, ఆ నలుగురు 
బాబాను చేరినపిదప- 


సా, బాః_ (కేశవనాయక్‌తో) నీవు నీ కుమారుడు రాందలచిన 
నాదగ్గజకు రండు! (తక్కిన ఇరువురంజూపుచు వారు కర్శరులై న 
బాాహ్మణులు (రామచంద్ర నాయక్‌ తో వేపాకులను గొన్ని యక. 


రా, చం, నా, కొన్ని వేపాకులం దెచ్చెను. బాబా ఆ వేపాకుల 
నలుగురకు పంచి పెద్దెను, 


సా, దా:- ఆ ఆకులను తినుడు; అవి ఎట్లు మ 
బాంహ్మణులు_ (ముఖము చిబ్లించుచ్చు మిక్కిలి చేదుగనున్నవి 


తండ్నికొడుకులు:. ఈ ఆకులు మధురములుగ నున్నవి మికు;.ట 
ముగ తింటిమి, 


బాబా యీ విధముగ తన భక్తులెవరో నిరూపించి. అకల్‌కోట 
మహారాజు పలుకులను ధువపబచెను. 


18 శ్రీ సాయీనాథ బోధామృతము 
నేను మీర్జ్‌గోన్‌ (ఫకీర్‌ బాక్స్‌లో నుంటిని. (కుశభావ్‌తో) 
న్‌విక్కడకు రానేల? నేను బాందా9లోని మౌలాను, (నేను నాందేడు 
మౌలాన్సు రు, ౪-14-0లు నాకు ఇదివరకే యిచ్చితివి. 


(5. నీ వెక్కడనున్నను నేను నీ వెంట నున్నాండను. నన్ను 
పీసికొని పోవుటకు వాహనము అవసరములేదు. 


76. 1814 మే నెల బాందా నివాసిని తార్కాడ్‌ సతి. 
ఆమె కుమారుండు తార్కాడ్‌ శీరిడికివచ్చినవారితో 


సాం బాం అమ్మా! నరు కూడు పర్యాయములు ర్వి 


er 
oN 
(ఏ 


తాం 


శీరిడియందున్న ఒక కాంత బాబాను నిత్యము శీరిడియందుం 
జూచు చున్న దగుట చె ఆశ్చర్యపడి 


శీ, కాంత:- బాజా! ఏమి? ఈ వింతపలుకులు పలుకుచున్నా వుః 


వ నాటు నము కల్ల లెవ్పుడేనియు (బలుకను, నన 
మహాలక్ష్మీ ని. కాంతత కో అమ్మా నరు నీగృ హమునకుం జరు 
పంతు. నీవు తినం బెట్టుదువు. సత్యము కా కాదా? 

కూర పది బాద పత సవమ 

శీ, కాంత:- సత్యముగ కూజా నిదజకు వచ్చునా? రిపు తట 

టుదువా? 

వాం సపి*-_ సత్యము, 

యూ ఇ గ్‌ EE ee ర్‌ తా శ 

హ్‌ Tn (కా తారా as మ యింటికి వచ్చు 
చుండునా? 

. Ma we 


శ్రీ సాయీటొబా అభయ పొదొనములుు సూక్తులు, ly 


దాః (శీర్షి కాంతతో సత్యము -_ తల్లి! బాందాలోని భావ్‌ 
గృహమునకు నేను కేలికగ వెళ్లుదును. మధ్య నొక గోడగలదు. దానిని 
దాటిన తరువాత అయోమార్లము _ డాని కావల భా వఏగృహము, 


(ఇచట బాబా శిరిడినుండి బాందాలోని తార్కాడ్‌ సతి గవ 
మునకు. కకిలూపముున జెరుచున్న Dees తెలుపబడినది.) 


నేను గోడలు, అగడృలు దాటుచు సెగురవలయును; 


77. బాందాలోని బెండల్యర్‌ సతి తన గృహమున " "బాబా 
పటమును వకుళ పుష్పమాలలతో రండు ను నిత్యము నిండించెను, 
తరువాత శీర్లీకి వెళ్లెను, 


సొ బా. ఓయిోా! కాకా! (హహ, గ దీక్షిత్‌) కక సలు మూండు 
నెలలు నేను శీరిడిలో లేనేలేను ఈ తల్లి నన్ను వకుళ పుష్పముల 
సునుహానది = దిమ్మ దిరిగి స్మృతి తప్పెయున్నాను, ఇప్పుడు మెల 
కోలుకొనుచుంటిని. 

78. నేను బాంాలోని భాప్‌ గృహమ:ను వెళ్లి కిని. భాన్‌ 
తినుటకు నాశమియు నొసనగకదు - అందుచే ఆకలిత్తో FSer 

79. సనా ఉన సమయ కకునే నన్ను దలంతువా? వ! 
చెంగటలేనా? నీ వొక మెకుకై నా నాకర్పింతువా? 

80. నేను శీరిడిలోనే ఉన్నవాండను కాను. అంతటంగలను 

81. శీరిడియండే “సాయిబాబా ఊన్న వాండు' _ అని తలంచు 
నాండు-చానాను యథార్థముగ నెబుంగం జాలని వాడోసుమాః 


Bes సత చ (దుః థంచుచుు పిచ్చివానివలె _పవర్తి తచెచే 
(బొంబాయిలో) రిచంత నేను లేనా? 


Bos. HS 1. యి) శీరిడి య ౨దున్నాండొ అతడి దేక్కడ 
సం చం న, లొ మూ న నువ్నాండు జూ దశ టల ss నికు (మూ నె" జ 


బోధవఅచుటకే నిన్ని క డర సుతం 


20 శ్రీ సాయీనాథ భోధామృతము 


64. నేనిప్పుడే కాశీకి వెళ్ళి స్నాన మాచరించితిని, 

(ఉపాసనీ కుమారునితో) నేను ధూలియా యందుంటిలి. నీవు 
నన్ను చూడలేదా? 

(మేఘునితో) నా కంఠధ్వని వినినపుడు సందేహమేల? గడియ 

వేయంబడిన తలుపులు నారాక నడ్డగింపంజాలవు, 

85. నేను నీ వెంట. (అదృశ్యముగ) వత్తును. అమ్మా! 
విచారము వలదు. నీ కుటుంబమును కనిపెట్టి యుందును. మంచిది- 
పొమ్ము! నేను నిచెంతనే యున్నాండను. 

B6, పురందరుతో నెనే అకుడ అద*శ ముగ 

. శడ్‌. (అద్భళ్య 
కూర్చుండి నిన్ను నిభార్యను కాపాడు చున్నాండను, 

వ నీవెక్కడ నుండెినను నున్ను తలంచు మాత9మున ని 
చెంతకు. జేరుదును. 


68, మీరెక్కడ నున్నను నా భక్తులలో సెవరేమి తలచినను, 
నను, చెసినను అ క్షణముననే దానినంతయు నే నెజబుగం జాలుదును, 


eA 
ib 
op 


'కారాన్‌' నా సేవకులు నన్నునూర్చి నిన్ను కొరినపుడు ఆ 
క్షణమున వారిని సమిపింతును. నా కొఅకు _పార్థించువారి _పార్థనము 
నను గహింతును. 


Ba; ఎల్ల రయెడ సమద 


2 
es య 
కలు 
ఆత నను కదల. జాలదు. అందజను సమల్బషెత్‌ో శూాతుదునుః 
(అ) 


న్‌ 
ఎ 
౬. 


శ్రీ సాయీబాబా అభయ పిడానములు, సూక్తులు, వి 


ప్‌; మిక్కిలి గొప్ప శక్తులు గలిగియున్న వాడను. 


92, (బాబా ఆజ్ఞ వకారము “అప్ప్బాకుల కర్ణి నివాస్‌ పురము 
లోని మోహినిరాజు (శంకరుండును సందర్శించి, (చూ. 145) అచటి 
డిప్యూటి కలెక్టరుచే జరుపంబడిన విచారణయందు - కులకర్ణిపై మోహ 
బడిన నేరము లాధార శూన్యములనియు అతడు నిర్జోషియనియు తీర్పు 
చెప్పబడినతరువాత శీర్ణికి తిరిగివచ్చి బాబాతో) 


అ, కు;- బాబా! నీవు నన్ను రక్షించినావు, 


సా, బాః:. అప్పా! భగవానుండు నిన్ను రక్షిం చినాండుం అతడు 
తన భక్తులకు దుర్భ టములనే ని సంఘటతింపంగలండు 


92 8. జి, డి. పెన్చారే - అనునతండు బాబాను. ప్రొర్థించి 
పరీక్షయం దుత్రీర్ణండై ఉద్యోగమును సంపాదించుకొనెను, పిదప, 
బాబాను జేరి మొక్కెను. 


సా, బాః- ని ఊద్యోగ మేమి? 


జి. డి. పెః_ నేను ఊపాధ్యాయుడను _ బాబా! నీవను గహిం 
చిన ఉద్యోగము, 

సా, బాః- నేను నీకు ఉద్యోగ మీయలేదు _ అల్లా (దై వము) 
ఇచ్చినాండు, 


98. మృతినొందిన ఆ బాలుని ఆత్మను ఆ పవేశించిన నూతన 
తనువును పరిమార్చి అందుండి కొనివచ్చిి యీ మృత కళేబరమునం 
జేర్చి పునర్జివితునిం జేయగలను. కాని, ఆ నూతన తనువున చేయంగల 
మంచిపనులను చెజచినవాడం నగుదును. 


94. ఆ మృతినొందిన ఆమె (ఆత్మ) నన్ను జేరినది. 


95. (ఈ శిర్ణినుండ్రి వేల మైళ్ల దూరమున మృతినొందినను 
నా భక్తుని నాదజి కాకర్షించుకొందును. 


22 శ్రీ సాయీనాథ బో ధామృతీము 


రర నాభక్తుడగు వానిని నేను చేడ్పడనీయను. నాకు 
సమర్చితములై న వాని నన్నిటిని గరాతా భగవానునకు నేను లెక్క 
చెప్పుకొందును, - 


97. 118 లో తార్కాగ్‌ సతి ఆమె కుసూరుండు - కుమార్‌ 
తార్కాద్‌ = తొాహాను సందర్శించిరి. 


సొ. బా. అమ్మా! ఈ రోజులలో నేను మిక్కిలి బాధింపంబడు 
చున్నాండను, కొందజు ధనమును, కొందజు భార్యలను, మజీకొంపటలు 
బిడ్డలను మొదలగువానిని కోరుదురు. ఆహా! నాదగ్గజంగలడానిని కోరు 
వారెవ్వరు లెరు, నేనిట్లు లు లః మయొవ్వుడో యొకనాండు అదృవ్యండ 
నగుదును. నేను మిక్కిలి విసుగు జెందికిని, 


తా. సకి;. బాబా! నీ వటులేల పలికెదవు? అపుడు మా గోతి 
' యొమి? 


సా, బాః- నీకు విచారమేల? దైవము నీ యోగక్రేమము 
అరయుటలరేడా* నా బిడ్డలు నన్ను జేరినపుడు మిక్కి వి సంతోషింతును, 
ఏదో రెండు మెతుకులు అదాటున భుజించి దేహపుష్టి హిందుదును. 


కుమారి తాః. బాబా! నిదగ్గజ గల దానిని కోరుటకే మేము 
వచ్చినది. ఆ సంగతి నీ వెలుగవా? 
సా, బావ. ఎబుంగుదును, నీవు పొందుదువు, 


కుమార్‌ తాః 


కాని, ఎప్పుడు? 


a 


రః .- మెమది విశ్వసించియు యున్నారము, 
యాః 


సా, బావ. మికి+లి తగరలోచే. 
ల ధా 


య 


కుమార్‌ తాః. దాదా! దానిని పొందుటకు ఇంక ఎన్ని పుట్టువుల 
నేను పొందవలయునో నీనుండి నాకభయము కావలయును. హ్‌ గ 


© a వేష ప్త ఆక్క త 
న మూ. అలక ఫాంటు పుట్టుబులు చాలును, 


శ్రీ సాయీబాబా అభయ ప్రడానములు, సూక్తులు, ద్‌ 


కుమార్‌ తాః. కాని, బాబా, ఎప్పుడు నీవు మా వెంటనుండవా! 


సా, బా;. ఆహా! ఇప్పటి శెన్ని జన్మలనుండి మీ వెంట 
నుంటిని? మనము మరల, మరల కలియుచుందుము. రేయింబవళ్ళు 
నా బిడ్డలనుగూర్చి జాగత పడవలయును. పతి పైసాకు నేను భగవా 
నునకు లెక్క చెప్పుకొనవలయును. 


లి, _రోహిల్లాను, పిష్యాను, రావ్‌ సాహెబ్‌ గాల్వంకర్‌ ను 
ర్‌ రల వెర్వేటుగ నూ కాక గర్భములం జెర్సితిని. 


99. (అకల్‌కోట సపక్నికర్‌తోమృతి నొందిన నీ కుమారుని 
ఆత్మనే మరల ని భార్య గర్భమునం కేర్చికీరుదును. (సంవత్సరము 
లోపల అ, సపత్ని కర్‌ నకు పుతు9ండు పుట్టెను, 


100. నా "కాకాను (గహ, న. దిక్షి తను) విమానమున గాని 
పోవుదును, (హం. సీ. దీక్షిత్తు_ ఆనందముగ అనాయాసముగ తనువు 


జాబా _ భగవానుని చేతిలోని ఉపకరణము 


101. భగవంతుని అనుమతిలేనిదే నే నేమియు చేయం 
జొలను. 


10. (జి. జి. నార్మేత్సో నీకు *కుపినీ యీాయలేదని నన్ను 
నిందింపకుము. ఆ ఫకీరు (దైవము) నా కనుమతి నీయలేదు. 


103. అహో! నేను దక్షిణను అందట నడుగుదునా? ఆ 
ఫకీరు (దైవము) నిర్టేశించువారినే అడుగుదును, వారి వద్దనుండియే 
స్వెకరింతును 


నే నేమియు ' చేయను. దేనిని స్వీకరింపను. దత్తస్వామి 
తనకు చెందవలసినదే అడిగినాండు తనకు చెందవలసిన 1ఏ రూపాయలు 
రాబట్రికొనినాడు, మసూది ఆయికి ఇచ్చినాండు. కావున ఆ ధనము (నాచా 


స్వికరింపంబడినది క్‌. శ కలిని | 


£4 శ్రీ సాయీనాథ బోధామృతము 


104, మార్గమధ్యమున సులభముగ లభ్యపడునపుడు దత్త 
స్వామి మొదలగు దెవమూర్తు లను సందర్శింపక వచ్చిన వాదికి నే 
నెటుల తోడ్సడంగలను? 


104A. బాబా ఒక ఫలదాత మాత్రమే, నీవు మంచి చేయ 
వలయును, 


సా. బా!- నీవు మంచిపని కావించి భగవదర్పణముం జేసిన 
నీకు మేలుకలుగును. మంచి కావించువారికి దె వము రక్షకుడు. మంచి 
వారు చెడ్డవారు నావలన శుభములు కతుమురా ఎట్టు? (ఎచటనుండి 
వసీం (అనగా _- అభ ఫలముల ప్రహేదింపంగల మంచి 
కర్మములు చేయని యెడల) (చూ, 971 


“పుణ్యస్య ఫలమిచ్చంతి స ప వ చ్చంతి మానవా; 
నపొవ ఫలమిచ్చంతి వె వాళ నె వాచ రఠపహిఖో 


పుణ్యఫలము. గోరం బూనుదురే కాని, 
పుణ్య మాచరింపంబోరు జనులు? 
పొపఫలము. బడయ నోపరెవ్వారలు 
పాపముల నొనరృ వలతు లెల్ల! 


బొలొ సహజస్థితి 


( నిరాకారుడు మజియు సాకారుండు ) 


105... నేను డైవనును - కేవల ఆనంద నిరాక్రారునిగ నన్ను 


ధ్యానింపుడు! అట్టుచెయ నె కా కానియెడల ఈ మిరుచూచు సాయీ 
అ 
రూకుమును ట్‌! ఉన్నటుఐ ధ్యానింపుడు? 


106 ఈ దేహము కాని, అందిరియములు కాని. వేనుకాను; 
వీని నన్ని జిని గమనించు. సాక్షి క్షిమాతము నేనగుదును, _ నేనేమియుం 
జయను. అన దేనిని స్వక రింపను, 


క్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు, ల్‌ 


lO: ఇభక్తుతుఖ.కాతా! నీచేకిపై కాలిన బొబ్బ పుండును 
చికిత్స చయనిమ్ము. అది నిన్ను మిక్కిలిగ బాధించు చుండును గదా! 


సా, బా:- ఈ (సాయీబాబ్రా దేహము నంతయు అవుపిడకల 
చితిపై జేర్చి కాల్చునపుడు దగ్గజంజేరి చూచుట (నాకు ఎంత వేడుకగా 
నుండునో। 


ఆత్మ విచారము 


100, నన్నె బుంగుటకు శ్రవణ మననములద్యారా స నమ? 
డను?” _ అని నిరంతరము తలంపుము:ః మన  మెవరము? - మన 
యేమియె యున్నారము?ః _ నేనెక్కడ నున్నాండను? నీ వెక్కడ 
చున్నాండవు? ఈ విశ్వమంతయు నెక్కడనున్నది? 


నీభర్త తెలిపినదంతయు యోజింపుము! యోజింపుము! 
(అనగా _ పొరమార్థికముగ నీవు దై వమునకు భిన్న ముకావు 


109. మన ఆత్మను మనమెజుంగ వలయును, 
భెదము అసత్యము 


110. అతండు నాకు విరోధి-యని ఎవరినింగూర్చియు 
పలుకకుము, ఎనండు ఎవని శతువు? ఎవని యెడలను ద్వేషభావ 
కును నీ హృదయమున. జెరనియకుము. ఈ సకలము ఏకము _ 
అభిన్నము, 


111. జనములు _ తమది యని, ఇతరులది యని, పరస్పర 
ఇేదము వహింతురు _ (అనగా - ఇవి తమ సంపదలని _ అవి యితరుల 
సంపదలని) ఇది పొరపాటు, _(పురందర్‌తో నేను నీ యందున్నాడను. 
నీవు నాయందున్నా (డవు. నిన్ను నన్ను ఎడముచేయునది యీ (తెరు 
గోడ. ఈ గోడను కూల్చుము, అపుడు మనమొండొరుల ముఖములను 
ఇ్పషముగం జూడంగలము. 


F-4) 


ము 
0ఎ 


i పతన బో ధామృ తమ 


సాధువు లిట్టి నేదబుద్ధిని పాటింపరు. నన్ను సేవింపందలచీన 
ఈ భదబుద్ధిని కక హక "నిరంతర మివిధమున యోజనచేయు 
చుండుము. అపుడు నికు *ఎలుకి గలుగును, శంతి స్మృతి శాసాడుల 
పరిశోధించుము- ఆత్మ -_ ఏకమో - లేక అనేకమో చూడుము! 


112, ఉపాసనీ మహారాణజ్‌._ నేనెవండను? 


సా, బాః_ నేనే నీవు. నీవే నేను. నీకు నాకు చేదములరేదు. నేను 
దేనిచే కూర్చబడితినో నీవును దానిచే కూరుబడితిది, 


“అహంభవా న్నచా సరస షల త్వ వాహం విచక్ష్వ భో 
ననౌ పశ్యంతి కవయః ఛిదంజాతు మనాగప” 


(శ్రీమద్భాగవతము) 


సతారాలోని “వాయి గ్రామమున నారాయణ ఆ| శమయకికి 
(అప్పటి పెరు_బోసర్‌) 1014లో బావా అభేద బుద్దిని | పసాదించినాండు, 
(నా, ఆం అతండు శీరియందున్న కాలమున అభిద రూవమగు ఎటుక _ 
అనందము పొందంగలిగినాండు. సూర్యోదయ కాలమున పడమట 
దిక్కున దృష్టి నిలిపి తనఛాయను వీక్షించు “భీష్మ” అనువానికి విశ్వా 
త్మానుభూతిని బాబా |పసాదించినాండు,. 


113. నానాసాహెబ్‌ గోవింద చందోర్కర్‌ బాబాను మొక్షి- 


_ నా, గో, చం:- బాబా! ఈ సంసారము నాకువలదు. సకల 
శాస్త్రములు తెలుపునటుల సంసారము యథార్థముగ నిస్బారము. నిష్ప 
యోజనము. నా యో సంసృతి కర విచ్చేదము చయంమః 
ఏది తొలుదొలుత సంతోషముగ గోచరించునో తుదకది దుఃఖకారణమే 
యగుచున్న ది. విధి వనల నిక్కడ అక్కడ మిక్షిలి చమత్మా క్‌ 
నాడీంచుచుండును, ఈ సంసార మందే లఅవమేని Es త 


శ్రీ సాయీబాబా అభయ పందానములు, సూక్తులు, £7 


. రాదు. నేను మిక్కిలి వినుగు నొందితిని, బాబా! ఇంక నేమ్మాతము విక 
తాకుటకు కాంక్షింపను. 


సొ దాః. నానా! ఈ పలుకులతెంత భమజనితములు! వెల్లీవి! 
దొషమిళిత మెన సత్యమందించుక కలదు. ఈ దేహమున్న ంత వరకు 
సంసారముకూడ నుండును. ఎవరును దినిని తప్పుకొనలేరు. నీవెటుల 
తప్పుకొనంగలవు? నేనుకూడ దీనిలో చిక్కుకొని యున్నాండను. (చూ. 
17, 79, 119) సంసృతి పలువిధములు అవి దెహముయొక్క పైభాగము 
వలె నున్నవి. కామ్యకోధాదులం దొండొంటి కలయికయే సంసారము. 
మానసిక దె హిక కార్యకలాపమే సంసారము _ ఏ రెండు వస్తువులు చేరిన 
సంసారము _ అడవులకు హపెతిపోయిన మాత్రమున సంసారమును తప్పు 
కొనలేవు. ఇప్పుటి నీ యీ స్థితి నీవు తెచ్చి పెట్టుకొనినదే. దీనిని నీవు 
క" వంచిన నెమి [పయోజనము? 

ఈదేహ (వొరబ్బము క పురాకృత కర్మఫలము. కావున ఈ 
దెహము కలిగినది, జీవి పూర్వకర్శఫలమనుభవించుటకీ దేహమునం జేరి 
నాడుం నీ (పౌరబ్ధకర్మ ఫలమనుఖివింపనిదే నీవు దీనినుండి విడివడం 
జాలవు, ఎలి రు జనులు _ సకల జీవములు వెర్వేబు రూపముల నుండును_ 
ఏల? ఆయా జీవుల పూర్వకర్మ మే కారణము. వివిధ జీవ జాతులందు 
వ్యక్తు లందు పరస్పర భేదము కలుగుట కదియే కారణము. ధనికుని 
కుక్క దూదివరుపులపై పొరలు చుండుట, పేదవాని కుక్క వీధిలో పాట 
వె చిన రొటెముక్కల కొటకు పజువపులెత్వట _ గమనింపుము దాని కారణము 
దేహ _వొరబ్బము, 


సత్వ సరిఖు ము 


114. నా,గో, చం: (వపేశ్న సంసారమునం గలుగు సుఖ 
దుఃఖములు మనుజుని మిక్కి లిన కలత పెట్టు చుండును. కావున మనము 
సంసారమును పరిత్యజించవలదా? 


న. (సమాధానము సుఖ దుఃఖములు కేవలము [భమ 
జసిథములు, మనకుతోచు _పాపంచక సుఖము సత్యసుఖముకాదు, అది 


20 శ్రీ సాయీనాథ బోధామృతము 


సత్య సుఖముగ తోచుట వే (వొకృత పురుషుడు దానివై పునకు బలవంత 
ముగ ఆకర్షింపబడుచున్నాడు, ఆయాజివుల _పారబ్బము ననుసరించి 
జకండు షడిసోపేత భోజనము చేయును. ఒకడు చప్పని రొల్టెముక్క 
లను మజీయొకడు గంజినీరము నారగించును. మొగటివాండు సకలము 
లభించెననుకొనును, తక్కినవారు దార్మిద్యమనుకొని భేదపడుదురు, 
బ్రందటకు ఫలము ఆకలి తీర్చుకొనుటయే. కొందబు జలతారు పట్టుసాలు 
వలు తాల్లురు. మజి కొందరు నారవస్రముల ధరింతురు. ఈ యిరు 
తెగలవారు కావించునది దెహమును కప్పుకొనుటయే, ఈ సుఖము- 
దుఃఖము _ అభిపొయ భేదముననుసరించి కలుగును. ఇది _భమ- 
అనర్థమూలము. ఈ సుఖము దుఃఖమునుగూర్చిన తలంపు నీ మనస్సున 
పొడమెనేని దానిని నిరోధించుము. దాని కవకాశమీయరాదు, అది కేవ 
లము [భమ 


కామ్మకోధ లోభ మోహ మదమత్సరములు - షడిపులు _ (భమ 
కారణములు, అవి అసత్యమును సత్యముగ తోపంజేయును, ధనికుడు 
సువర్ణాభరణములం దాల్చిన, పేదవాండు ఈర్ష్య వహించును, తనకును 
కలిగిన బాగుండునని తలంచును, ఇది లోభము, 


సకలము ఈ విధముగ నుండును. కావున [శేయస్కాాముడు 
ఈ ఆర్లురు శ|తువులను జయింపవలయును - అవి జయింపంబడిన 
ఇంక అకక పతి హిడమవు. లేకున్న నని నిన్ను బా నిపీనిగం జేసి 
కొనును. వానిని నిర్జించి నీ బుద్ది యధీనమున వానినుంచుకొనిన ఈ 
_శమజనితములగు ప దుఃఖము మొదలగునవి నిన్నధనునిం జెసి 
కొనంజాలవు. సుఖ దుఃఖాదులచే నివు కలచంబడవు, 


సత్య సుఖము (లెక) ఆనందము 
115. ముకి (మోక్షము) - ఒక్కటే సత్యమగు సుఖము- 


ఆనందము. జనన ప్త. చ్యకమున |భమించుటే _ పుట్టుట త చచ్చుటలే 
దుఃఖము ఈ సంసార సంబంధములగు సుఖ దుఃఖములు అసత (ములు. 


శ్రీ సాయీబాబొ అభయ పదానములు, సూక్తులు. 29 


సంనారమున పవ _ర్హింవ బంగం విధము 


116. సంసారమున పవ ర్తి ంపందగు విధము నీ కెజింగింతును. 
వివేకియగువాండు సకలము తన దేహపా9రబ్ఞము ననుసరించి 
పాం పించునవి యగుటచే తనకుంగలవానితో సంతోష సంతృవ్తులంబడయ. 
దగును. కంటకములను (ముండ్లను కాళ్ళతో తన్న చూడకుము, 


దనము గలిగిన అడకువ గలిగియుండుము. ఫలభరితములై న 
తరువులు వంగి యుండును. ఎల్ల రయెడ అడకువతగదు. కూరులు 
దుర్మార్గులగు వారియెడ కఠినత వహేంపవలసినదె. కాని, సాధులయెడ 
నమితకలిగి యుండుము, గౌరవించుము. 


వ ధనము వెచ్చింపము. మితిమీజి వెచ్చింపం 
దగదు. ఈ విశ్వమశ్వరమే _ సందేహములేదు, కొని, పంపంచ రకా 
నంతవరకు దేహమునకు పై తృ్యరసమువలె మనుష్యులకు ధన లా... 
ధనగర్వమున తొందరపాటుతగదు, ధనమునకు లోంగకుము, లుబ్బత్వము 
తగదు. ఉదారబుద్ధి కలిగియుండుము. కాని _అతివ్యయము, 
దుర్వ్యయము కు కూడదు. 


వ్‌ విధ్యు క్తములగు లౌకిక కార్యములందు వ 
పొల్గొనుము; కన. వై వమును మాత మసమయమున మటువరాదు. 
దైవమును ఎల్లవేళల జ్ఞ ప్తియందుంచుకొనుము. నీవు మేల్కొని 
న్‌. వరకు “ఈ oe భగవానునిది కాన, నాది కాదు 
అనియే తలంచుచుండుము. పేదల దినులయందు దయగలిగి 
యుండుము. వారలను చిదరించి నిరాదరింపకుము. _“నేసెవండను*”- 
అని యెల్ల వేళల విచారము చేసికొనుము, 


117. అనంతరావు పటకాకరి:_ వాటా! నేను పెక్కుశాస్త్రాదు 
ఇను చదివికిని, కాని నాకు మనక్నాంకిలేదు. నన్ను ఆశీర్వదించి 


|. శ్రీ సాయోనొథ బోధామృతము 


స తారం ఉత స్రమతుంపపన్‌: నొక వ _ర్తకుడీక్కడకు వచ్చెను, 
వాని యెదుట నొకపశువు తొమ్మిది పేడపెందికలను వెసెను. ఆతడు 
తన అన్వేషణ సిద్దికొజకు దానితోంక దగజ వస్త్రము సజచి ఆ తొమ్మిది 

ర జ ణి స ౧ (తో 
పెంటికలను తిసికొని వెళ్ళెను. వానికే కాగిత _ మనశ్శాంతి లభించెను, 

అ. రా, పః- (ఈ నీకి కథ యందలి భావమును గృ్రహింవలెక 
తరువాత దాదా కిల్మారుతో) బాబా అభిపాయ మేమి? 

దా ఈష దవ కరు = ఆ: వపను అదివిసర్జించిన తొమ్మిది 
పేడ పెంటికలు _ నవవిధ భక్తులు. నీవా వర్తకుని స్థానము కందం 


వలయును. నీవా నవవిధ భక్తులను అనుసరించికివా మనశ్శాంతిని 
పడయంగలవుం 


(మరల అనంతరావు బాబాను సమీపించెనుని 


ఈవీ 


a] 


సా, బా*_ నీవా తొమి ది పేడ పెంటికలను పోగుచేసి సికొంటివా 
కార్త: 


న్నీ 


అ రా, ప:_ బాబా! దానికిని స్‌ కరుణ |, పసాదింవంబడ 
వలయును, 


క్‌! 


క్‌ దె వము నిన్న నుగహించును, 
కా సవ టు 
యు — 


18, సొ, బా: జాన మార్గము-రామ ఫఅతముచంటిది: హ్‌ 


కష్టము. రామ ఫలము చెట్టున పండవలయిును. డానిని కోసికొనవలె 
అది | కిందపడెనా చెడి పోవును. కావున జ్ఞానమార్గగామి 
వాండు చెడును, ఏస్వల్బమగ ఏ అబా; గధ - అశ్రద్ద వలన వానికి పతన 

పమాదముకలదు. 


శ్రీ సాయోబొటా అభయ ప్రదానములు, సూక్తులు, Al 


(సమాధానము) సా, బా;- (నిరుణతత్త ఏమున నాకు సెలవు 
లేదు. నేను నిరాకారుండను. కేవలు(డను. నిరుణుండను. (సగుణ తత్వ 
మున్ఫ కర్మకారణమున బద్దుండన్నై ఒక దేహమునం జేరితిని. నాపేరు 
“దేహి? ఈ ఈ ప్రవంచము నా నివాసము, [బ్రహ్మము నాతం|డి. మాయ 
నాతల్లి, వారి సంయోగమున నేనీ దేహమును పొందిలిని. "ఈ విశ్వ 
మశాశ్వతము, పరిణామము (మార్చు హూందునది; 


(అప్పాకులకర్ణితో అర్‌ ఆ నిర్గుణ పర, బహ్మము నివాస్‌ 
అను పురమున సగుణ పరబహ్మమై, “మోహినిరాజ ఆని పిలువబడు 
చున్నా (డు, అచటకు వెళ్ళి, ఆస్వామికి _మొక్కుము, భగవానుండు తన 
భక్తుల ననుగహించుట మన సకల శకులను |ప్రకటించును, (చూ, 145) 


oe ముర?” 6) 
120. బాబా తజచుగ పలుకువాండు - వున మెవరము? - 
అని, దీనినింగూర్చి రేయింబవళ్ళు తలంచుచుండుము! 


మ 5. తార్కాడ్‌ _ 1915 పాంంతమున బొంబాయిలోని ఒక 
యంత్వంము (మిల్దుయుక్కు కార్యనిర్వాహక భాగస్వామి శీర్రిడికి 
వచ్చుచు “మన్మాడ్‌” సేషన్‌దగ్గఅ చీకటిలోనొక రై లుపెట్టెలోని ' కెక్కి 
స్థలముకొజికు ఒక పోలిసు ఉద్యోగితో తగవులాడెను, తార్కాడ్‌ శీర్జికిం 
జరి బాబాకు మొక్కను. 


సహా, జాం. ఈ ఉదయము ఎవరితో వాదించుచు తగవులాడు 
చుంటివి? భావి (సోదరా! అబి జనులతో మనమెప్పుడు తగవులాడ 
రాదు. మనమెవరము? _ అని విచారణచేసి కొనవలయును. 


కార్కాడ్‌ తొలుత బాబా తెలిపిన అంశము సాంఘిక సమరస 
సమత్వభావము పెంపొందించుకొనం దగునని తలంచెను, ఆ తరువాత 
(వాదోపవాదములు చేయువారు “ఈ ఉఊభయిలు ఆధ్యాత్మికముగ 
ఏక మెకాని భిన్నులుకారు” ప “త్వయిమయి సర్వతై 9కో 


వమన తరరమప అసిముయనసహముకం (శంకరభగపత్నాదమల్యు 


92 శ్రీ సాయీనా బోధామృతము 


(1) సా. బా: బాలభాన్‌తో _ (సీతారాందేవ్‌) మనమెజుంగ 
వలసినది మన “ఆత్మ” మాతం మే. 


(iv) 1501. (1917 అకోబరులో ఒక బొంబాయి కాంతతో) 
సా, బాః. అమ్మా! నీకేమీ కావలయును? దానినికోరుకొనుము, 


బజొం_-కాంత:. బాజా ఈ జనన మరణముల సుడినుండి నన్ను 
చు అ క నం 


సా, బా:- (నవ్వుచు) నికు కావలసినదంతయు ఇదియేనా? 
ఏమి? మరణించుటకు వచ్చితివా! 


బొం కాంత. (చకితయై బాబా! నీ పలుకులు నా కేమాత9ము 
బోధవడలేదు. 


సా, బా. నీ వెనరవో ఆలోచించుకొనుముః 
బొం, కాంత'- నేను నా 


నౌ, - (ఆమె ర్త వెపు చూపుచు) ఈతండు. నీకుం 
దెలుపును, 


(ఆ తరువాత ఆమె ఖై కొడ విడిదికి చేరి బాణా అభిపాంయ 
మేమి? అని ప్రశ్నించెను.) 


భర్త. చావా పలుకు నిగూఢములు, ఆశ్చర్యకరములు, బాబా 
అభిపోయము నేను గొహెంచికినని నమ్ముకములేదు. బహుశః బాబా 
అభిపా9యమిదియై యుండవచ్చును. 


దేన (ఆత్మ) సాక్షాత్మార పొ9 ప్తికలుగు వరకే జీవి పెక్కు 
—_ ౬ మ్‌ అణ 

మాజులు జనన మరణములు పొందుచునె యుండును, బావా - భగ 

వానుండు, కాని జనులు బాబాను చూచియు గాఢవిశా 


శాస 
(am 
“జా దెవ మి” ఆవి గః ంప౭ జాలరు,. కావున వారికి ము 


శ్రీ సాయీబొబా అభయ పిదానములు, సూక్తులు వీ. 


శానారిను. సారము పొర్రమార్థికముగ జీవుడు _ శీవు(డు 
రకము పంచం సుజనా = అని కతు చునా ను _ కాదా ? 


కరః కాంత: అవును, 


భోర్తః_ శాస్త్రములు _ నీవు శివుండవు (దై వమవుు అని తలంపు. 
మని కటుక న్ని. 


బొం కాంత: కాదు - కాదు. నేనొక పాపిని, ఒకజివిని, కాని, 
ఆ మహాశివుండను కాను. 


భర'- నిజమే! అది నీ తలంపు. కాని బాబా అభఖిపా9యము. 
నీవు నిరంతరము “నేను ఆత్మను _ దైవమును.” అని భావించు కొలంది 
నీ యందు గాఢథముగ పాదుకొనిన “నేనొక అల్బజీవిని అను బుద్ది 
తొలగును, ఇట్టి భావన పెంపొందిన కొలంది పెక్కు జన్మలు కడచిన 
పిదప, సాధు సత్పురుషుల సాంగత్యమున వారి అనుగాహమున నీవు 
బంహ్మమవు _ అను ఎజుక పొంప్పించును. అని బాబా అభిపొాయమై 
యుండును. (ఆ దంపతులు తరువాత ద్వారకామాయింజెరిరి) 

సా. బాః- ఆమ్మా! నేనిక్కడనుండియే నీ భర్త నికుందెలిపిన 


దంతయు వినినాను. దానిని ని మనస్సున భద్రపబచుకొనుమ. ! 


sre 


స 


122, (నానాసాహెబి గోవిందచందోర్మర్‌ - బాబాతో) 


వరు? (ఇ) 


/ 


ట్ర 


ర్యా రై వమెవకు? అ ఆతండెట్లుండును? 3. ఆత. 
నున్నాండు? అ రన కో తః పక నెట్లు చూడగలను? 


ee 


సా,బా:ః. నేను నీకు తరువాత చెప్పెదను. (ఒక సమ యమున 


De le WO (లౌ కిక విషయలంపటులు), మందచి- 
® or 
చెడు ఎజుంగరు. ఎటుంగుటకు పయత్నింపరు. డై వమెనరో ఎజుంగరు, 
చె తిక పవర స పకన ను శూదరపరూః 
(= జ దా 


F-5) 


సాయోానాథ బోధామృతము 


నిరంతరము లౌకిక విషయముల మునింగి (హృదయ మాలి 
న్యము కలిగి శాస్త్రములందు _ సాధు సత్పురుషులందు విశ్వాసములేక 
వారు దైవమును జేర నేరక దుర్గతిగాంతురు. (నరకమును పొందుదురు) 


వముముక్షువులు:- (పైనందెలిపిను బద్ధస్థితికి విస్తుగునాలిధి 
విచారము _ వివేకము వైపునకు దృష్టమరల్వి, భగవంతుని దర్శింప 
వలయునను “పిపాసి గలిగియుందురు. వారు దైవభక్తి సలుపుచు 
చై తికహివర్శనము గలిగియుందురు. . 


వారు “సాధకులు సనాధనలభ్యసింతురు, ధ్యానము సలుపుచు, 
విషయముల నుండి యింది9యములను మరల్చి, జనుల కూటములందా 
సక్తింగనక ఏకాంతవాసము సలువుచురు, వారు సాధు సత్పురుషుల 
సాంగత్యమును _పీమింతురు. 


వీరు సాధనలందు వరిపూర్ణులై న పిదప “సిద్దులు” _ అనం 
బడుదురు, _ అట్టి స్థితియందు డెవమె మానవుండుగ పరిణమించును. 
అట్టివానికి నిందా -స్తుతులు సమానములు. వారికి కోరికలుండవు. వారికి 
_దెహాత్మబుద్ధి-దేహమే తానను బుద్దిా-యుండదు. వారి ఆత్మ_-పరమాత్మలో 
వై క్యృము మాందును, “బహ్మా2 స్మి” భావము పొందుదురు. 


దెవము నెలుంగుటక్కు ఈ మూం౭డుస్థితులందు దె వమెట్టుగ 
పరిగణి ంపంబడుచున్నా డో గమసింహపుముః పర్యవసానమున చెతనాజఒచెత 
నములందన్ని రూపముల దై వము రాడంబడుచున్నాండు, 

భగవానుండంతటం గలడు, దై వము లనిస్టానము విశ్వమునం 
దెందును లేదు, ఈ సకలమునండావరించియున్న +*శ్వరుని, కనుగొని 
గుర్తింపనీయని “మాయా” [వభావమును చూడుము! నేను-నీవు-ఈ విశ్వ 
మున సకలము (ఈశ్వరుని అంశయె యంన్నా రవ = అమహో (ప్రభువు 
లేని భాగములము. కావున వెవరు నిత ఏలను డే ,షింపరాదు, దెవ 
మెల్ల్తె డలంగలండను విషయమును మజలువకము. ఈ కారణమున “పంమి 
(అద్వెషము స్వయముగ నంతటంగలదు, అది బహర్ల్షత మైన సకలము 
చనల 

క్త 


శ్రీ సాయీబాబా అభయ ప్రదానములు, సూకు లు. 95 


| 


నున ఆనతి నెట్లు చూడంగలము? 


1£6 మనస్సు చంచలము. దానిని. స్థిరముచేయుటకు 
ప్రయత్న వమవసరము, ఈ6గ అటునిటు ఎగురుచు ఎల్ల వస్తువుల పై 
వాలి కూడ్చుండును. నిప్పును డాసిన క్షణమున అది న ares 
Se ఆ విధముగ మనస్సు విషయములను కోరును. వానితో 
ఆనందించును. వానియందు లీన మొందును. అది బిహ్మమును 
చూచిన, చూడపయత్నించునపుడు పెడముఖము పెట్టి పొజీపోవును, అది 
నముకాని _ లొంగని ఆ మనస్సు బ్రహ్మము (దె వము నందు లయ 
మొందని యంతవరకు జనన మరణాత్మక సంసారము అనివార్యము. 
తప్పదు. మవస్సు నిగంహింపం బడనియం౦త "దనుక "జీవి పుట్ట 
వలసినదే. కాని, జవ్మములలో మనుష్యుజన్మము _ అమూల్యమైనది. 
(గొప్ప విలువకలదిి కావున మూర్తిపు గజ. కావింపువనమ అనగో దె వము 
యొక్క సగుణ రూపములను- విగిహములను_ పటములను (మనస్సును 
నిలిపె కెంది9కరించుటకు) పు Hes ee ఆ విగ్రహము _ 
పటము చు తము దెవత మశ్వరుడే. --విగృహములను తో9సి 
వేయకుము. దైవ విగోహములను గాఢ భక్తితో _పూజించుచున్న 
మనస్సు ఎకాగిత వహించును. అదికలుగదేని మనస్సు స్థిరముకాదు. 


ఆ పదప మననము _ ధ్యానము నభ స సింపుము,. ఆధ్యాత్మక 
గ్రంధములను పఠింపుము, అందు.  దెలువంబడిన అంశములను 
బాటించి, అభ్యసిఎపుము, అన్ని విద్యలకంటె “ఆత్మ విద్య? ఊత మో 
ఆ మపరిం: “దాని రదు. నివు పరిక పూర్ణత గడించిన ముక్తి f= 
సుగమము, అప్పుడు హరి_నీ యిష్షదై న. (వశవర్తి) నీ సేవకుండగును. 

అట్టి బ్రహ్మవిద్య? భు తద్వారా మోక్షము పడయుటకు _ 
బ్యహ్మషజ్జుండ వగుటకు సులభోపాయములు, 


మోక్షము పడయుట యొటు? 
లూ 


నాశవతట్నో కుష ల యము. 4 విధములగు సాధ నములగడింపవలెను, 


రగ శ్రీ సొయీనొథ బీ బోధామృతము 
1. నిత్యాఒనీత్య వస్తు వివేకము - ఈ విశ్వమున సత్యము 
(స్థిరమ్సు ఏది? _ అసత్యము (అస్థిరము ఏది? అను ఎటుక, 

2, వైరాగ్యము - లౌకిక విషయములందు విరక్తి. 

8, శమ దమాది గుణ సంపకి_మనోనిగహము _ ఇంద్రియ 
నిగ్రహము - ముముక్షుత్వము (మోక్షము హొందవలయునను ఇచ్చు.) 


4; “నవపిగ భక్సి అభ్యసింపవలయును, భగవానునకు 


ఆత్మ నివెదనము (పపకి కావింపవలయును, 
“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం 
అర్పనం వందనం దాస్యం సఖ్యమాత్మ నీదని 


ఇందు తొమ్మిది విధములగు భక్తులు తెలువంబడినవిం 


౧. శ్రవణము:  పవితు గ్రంథములు _ భగవంతు ని.సాధు 


సత్పురుషుల లీలలను దెలుపు గొంథములు చదువుట - వినుట, 
౨. కీర నముః_ భగవానుని నామ లిలాదులను కీర్తించుట. 
౩. స్మరణము:_ దై వమును సృరించుట, 
కు చన న నము న. పాదముల మొంక్కుట అ 


"సేవించుట, 
భగవానుని రూపచిహ్న ములను పూజించుట, 


మ్య. అర సన వమయిజ 
నల 


పం శలరోన మల దైవ చసత వ్వైవసము గు నాధి సత్సురు 


షులకు మొక్కుట. 
౭ దాస్యము డవ యన ళు త కృములగ) సాధు సత్పురుషు 
లకు సేవలు సలుపుట. 


ఈ రత పరో ూధ సక్పు దడ షులతో సాంగత్య ము కలిగి 


శ్రీ సాయీవాబా అభయ ప్రదానములు, సూక్తులు. ల? 


౯. ఆత్మనివేదనము?_ సంపూర్ణ శరణాగది. ( పిపత్తి ) 


వేయుట, 


నిత్యము. సిద్ద సత్చురుషులను సందర్శింపుము. చక్కని 
నై తిక పవర్తనము కలిగి యుండుము. అపుడు దేహావసాన సమయము 
నను వపవితుంండవగుదువు, అవసాన కాలమున ఏవిధమైన కోరికలు 
కలిగి యుండకుము. ఇష్టదైవమునందు మనస్సు నిలుపుము. నీ 
మనస్సు నీ యిష్టదై వమునందు అయించి యున్నపుడు మృతి గలిగిన 
నీవు ముప్తండ వగుదువు, 


వై వమును వొందుట = విధానము (౪ 


124, నా. గో, చం:- బాబా! నిన్ను మరల మూండవ 
మాటు ప్రశ్నించు చున్నాండను. దైవమెవరు? ఆతండెట్లుండును? ఆత. 
డెక్కుడనుండును? 


సా, బాః. నేనిదివరకే తెలిపితిని. నేను తెలిపిన విధమున 
ప్రవరి_౦తు వేని సాధన చతుష్టయము - నాలుగు విధములగు సాధనలు 
గీకు తోడ్పడును, 


1. వివేకము (మొదటి సహాయము 
నా, గో, చం:- అవి యేవి? 


సా, బా:- మొదటిది నిత్య _ అనిత్య వస్తువివేకము _ అనగా - 
సత్యము నిత్యమైన పస్తువేదో జ అసత్యము a అనిత్యము ఐన వస్తు వెదో- 
విభజించి తెలిసికొనుట. కొ౭దటు జనులు తాము వివేకులమని యితరుల 
నమ్మింపం జూతురు. యదార్థముగ “హరి” యెవరో ఎక్కడ ఎట్లుండునో 
ఎయింగని వారయ్యు తాము “వార్మారులు” - పండరి యాతిఏకులమని 
లోకులను నమ్మింవం జూతురు. కాని యిట్టి తీరయాతిక విధానము 
నిజమైన భక్తికాదు. ఇతరులవలన గౌరవము - మన్ననలు పడయుటకు 
ఒక ఎత్తుగడ మాత్రమే, 


a8 శ్రీ సాయీనాఢ బోధామృతము 


మనుష్యులు కొందబు వారి హృదయములను నిర్మలములు 
గావించుకొనక యి పెక్కు గం౦ంథములను పఠించి వల్లించి, సభలయందు 
తమ వాచాపోగల్భ్యముల 6 బకటించుకొనుచు, ఇతరులను తూలనాడుచు, 
స్వాత్మస్తులను గావించుకొనుచుందురు. వారు వివేకులుకారు. బ్రహ 
జ్ఞానమును బడయం౭జాలరు, 


శ్ర 


2. వె రాగము (రెండవ సహాయము) 
0g 

నిక్కమగు విరాగి యా లోకమున పరలోకమునంగల ఏవస్తువు 
నేనియు లెక్క చేయండు. 


బాబా వైరాగ్యము, [. “దామియా రసానే తాను చేయం 
బోవు వ్యాపొారమున వచ్చు లాభములో బాబాకు భాగమిత్తునని పలుకగా. 


సొ. బా!- నేను దేనిలోను సంబంధములేనివాండను, 


11. మదోను స్వామికి భాబా కావించిన బోధ. 


సా, వా? (విజయానందస్వామితో) రై తల్లి పై నిర ౦0త 


పమయున్న నీవీ సన్యాసి వేషము (కాషాయ వస్త్రధారణము) ఏల 
వేసితివి? “కాషాయము _ మమతి రెండును కలియవు, _వెళుము. 
నీ విడిది యందుండుము! అచట దొంగలున్నారు. ని సర్వస్వము దోచు 
కొనిపోదురు. గడియవైచి నీ జాగుత యందుండుము, జరుగనున్నది 
జరిగితీరును. 


ఛం బఐధుమికు9లు సకలము అనిత్సములు. భయా 
స్పదములు, సంపూర్ణ పరిత్యాగమె ఆనందమును పిసాదించును. 
మనస్సునునిలిపీ భ్రాగవక సహైహము ముమ్మాజు గావింపుము. సకల 
వాసనలు దానికో క్షయించును, భాంతి అంతరించును - అ విజయా 
నందస్వామి అటుల కావించి 22వ దినమున పరిక్షితువలతె పరమపద 
మొందెను, 


శ్రీ సాయీబాబా అభయ ప్రదానములు, సూక్తులు. 99 


3. శమదమాదులు (మూడవ సహాయము 
న ముప మనస్సును విషయములనుండి మరలించుట. 


దమము:-_ బా హ్యాంద్సియ నిగీహముద్వ్యారా అంతర్ముఖమైన 
మనస్సును వెలికింోనీయక నిలుపుట. 


తితిక్ష:- వాంరబ్ద కర్శ్మఫలముగ పొొప్త్రమగు ఆధివ్యాధి బాధ 
అను సహించుట, 


ఉపరతి. సంపడలు _ కాంతలు _ సంతానము - మితు9లు 
మొదలగునని అనిత్యములుగ గుర్తించి మాయా బంధములనుండి తప్పు 
కొనుట, 


శ0ద్ద:_ విశ్వాసము. (మనస్సునందు గాఢమగు నమ్మకము) 


సమాధానము. సుఖదుఃఖాొది ద్వంద్వములను నిశ్చల 
మనస్సుతో సమదృష్టితో సహించుట, 


4. మునుక్షుత్వము (నాల్లవ సహాయము 
(మోక్షము - అననేమి? దానిని పొందుట యెట్లు 


ముముక్షుత్వము- అన ఈ విశ్వమునందోచు సుఖదుఃఖములంద 
నిష్టము వహించి ౬ పరోక్ష జ్ఞానము - బిహ్మము నెలుంగుటయే కర్త వ్య 
మని మోక్షమునందు మిక్కిలి ఆసకి కలిగియుండుట. మోక్షము 
ఆకాశమున - కైలాసమున వైకుంఠమున లేదు. అది సూక్ష్మము. 
స్టూలముకాదు. అది అద్భశ్యమగు విశ మూలకారణము. శుద్ద 
చైతన్యము, _ జద్దవైతన్యము పొందుట - పద్ద చై తన్యమగుటయే 
మోక్షము. అది అమృతత్వము. అది పైజసైత జీవితమునకు గమ్య 
స్థానము, తక్కిన ఊహలు-ఆలోచనలు అన్నియు నిష్ప్రయోజనములు, 


125, నాం, గో, చం:. బావా? శుద్ధ చై తన్యమననేమో ప 
డింపము, 


40 శ్రీ సాయానాథ బోధామృతము 


సౌ, బా*_ అది అఖీలవిశ్వమునకు మూలకారణము. తదంతర్ల 
తసారము - ఆధారమునగును, సృష్టి స్థితి లయములకది ఏకె కపదము. 
అదిమనకు తెలిసియు తెలియంబడక యుండును. శుద్ద చైతన్యము 
విధమిది - యని పలుక నలవి కాదు. కాని, పికి క్షణమున సీ యునికీ 
యందది ద్యోతక మగుచుండును. అదిలేని తావులేదు. దానికి రూపము 
లేదు. నామములేదు. అది ఆకారములేని వాయువును పోలియుండును, 
'దాని యునికి విషయమున సందేహములిదు. శుద్ద చైతన ఇమే బిహ్మము 
- అనబడును. బుద్దిమంతులు దానిని “బిహ్మము” అనుపేర నుపాసిం 
తురు, అట్ల గుటవారు “బిహృవిదుల అనయడు చున్నారు. తరు 
జంతు మానవాది సకలజీవములు దానియందే యున్నవి. కనుటకు, 
తాకుటకు, ఎజుగుటకు అదిమూలకారణము. అనేకములకీది ఏకైక 
మూలము. అదిసకలమున వ్యాపించి యున్నది. అది సత్‌ చిక్‌ 
ఆనందము  (సచ్చిదానందమ్చు సత్యము - జ్ఞానము - అనందము - 
ఎకము అగుచున్నది. మనమందజము అదియే, దానినుండి మనము 
వేబుగలేముం 


నా, గో, చం: బాబా! [(బహ్మము - ఆనందమనినా (డవు 
ఏవిధమైన బాధలు లేనిదని. ఏకమని (పెక్కులులివన్సి పలికితివి _ ఈ 
విశ్వమున సకలము వతివస్తువు బ్రహ్మము _ అనినాండవు, ఈ [ప్రపంచ 
మున అనేకత్వమె కాదు _ బాధలు కానవచ్చు న్నవికదా! అట్టియెడ 
ఆనందము - బాధలు, కష్టములు పొందుచున్న ట్లు గోచరించుట యెట్లు 
. పొసంగును? సత్యమైనది అసక్యముగ నెట్టుపొలుచును? మనలో (పకి 
మానవుడు తాను |బహ్మము - చైతన్యము అనీ గురి ంచునెని అపుడు 
పలువురు |బహ్మము లుండువలవా? అదియులాక, హరహర 
(బహ్మమగుదుమెని ఒకడు పొందు బాధలు క 
వలయు గదాః అటుల పొందుట లెదు. మన 


ములు అందు పొంద 

ములెట్లు భిన్న ములో 
ఆత్మలుగూడ _ భిన్నములై వయంంటత వలయును. కాన్ని. లక వమాకాద 
అనుగహించి యీ సందేహమును వారింపంగోరెద, 


ఇళ్ల 
యె 
రు 
దహ 


శీ సాయీబాబా అభయ పదానములు, సూక్తులు, 41 


సా, బా; నీవు పొరపడుచున్నాండవు, ఎజుప్పు నలుపు, తెలుప్పు 
నీలము, పసుపు మొదలగు పలువిధములై న రంగులు కలవు, వానిని 
వేలు వేయు నీళ్ళలో కలుపుము. రంగులు చెరియున్నను నెరు పూర్వము 
నీరేకదా! సీటినుండి ఆ రంగులను దూరముచేసిన నీవది గు ర్రింపంగలవు 
అనగా పతిప్కాతనుండి నీవు తీయునది నీరే. ఆవిధముగానే ఆత్మలేక 
బ్రహ్మము ఒకటే అది ఆకమించు హృదయములు వివిధములు సకల 
భూత హృదయములందు అధివసించియున్న ఆత్మ ఒక్కటి. సుఖ 
దుఃఖాదులనిననో అవి _బహ్మము లేక ఆత్మయొక్క కార్యములు కావు, 
అవి హృదయముల పనులు, హృదయ హృదిత్వము కలీగించుటే 
(బహ్మము లేక ఆత్మ యొక్కపని అనగ, ఆత్మ సన్నిధి మాత్రముననే 
హృది హృదయత్వమొందును, 


ఈ విషయము విపులముగ వివరింతును. ఈ శుద్దవై తన్యము 
తిగుణములద్వ్యారా మువ్విధముల విభజింపం దగును. అవి 1. పారమా 
ర్థిక సత్యము, స వ్యావహారికసత్యము, లే పాతిభాసిక సత్యము, అని; 
దెహమునకు బాల్య, యౌవన, వార్గక్యములను మూ౭డు స్థితులున్నట్లు ఈ 
సత్యమునకు వమూండు స్థితులు గలవు, పారమార్థిక స్థికియందున్న వాండు 
(సత్పురుషుండు ఆ సత్యమును సత్యముగ భేద రహితముగ చూచును, 
శాన్తాంను గుణముగ సకలము నాచరించును, “వ్యావహారిక స్థితి” 
యందున్న వాడు (మంచివాడు) శాస్త్ర బోధల ననుసరించును, కాని, 
(పతి వదమున భేదము పాటించుచు, మంచిని మ్మాతము స్వీకరించుచు 
చెడును తోసివేయుచుండును. ఇంక “పాతిభాసిక స్థితి” యందున్న 
వాండు (మూఢుండు సత్యమును యధార్థముగంగాని ఉన్నది ఉన్నట్లు 
గాని చూడక భేదమును తారుమారుగ (గాంచును, (అనగ మంచిని 
చెడుగ్క చెడ్డను మంచిగ చూచును.) వ్యావహారిక స్థితిలోని వానికి వ్యతి 
కక తాగి హక కాని ఆత్మ - [బహ్మము - ఈ మువ్వుర స్థితి 
యందు పసమకాన చక 


42 శ్రీ సాయీనాథ బోధామృకము 


ముజియొక ఉదాహరణను తెలుపుదును. 1. రాజు, ఓ. రాజ 
(పతినిధి, లే రాజదూత _ కలరు. ఈ మువ్వుర సమానాంశ మొకటి 
వర్శించుట గమనింపుము _ అది *“రాచటీకము' కాని యో మువ్వురు 
నిమర ఆవిధముగ |; (బప హ్మము పై మువ్వుజి స్థికియందు పణగుచు 
భిన్న ముగ ల. 


చ న. రాచరిక ముం (సార్వభౌమత్వము ఎట్లు 
విఛభజింపనగును? అ ౧ఫకావిరగ తో? 


అ 


సా. బా:ః_. అవును. సార్వభౌమత్య మేకము, అవిభాజ్యము, 
కాని ఆ రాచజికమును పై మూండు అంశముల. గనుచున్నారము, 
ఆమువ్వుర భేదము గమనించుచున్నారము. ఆవిధముగనే వైతన్యము 
(బ్రహ్మము) అనంతము-అపొరము కాని, పరెమితమెన (పతి జీవాత్మ 
(అహమ్‌ దాని దాని శక్తికొలది పంచుకొని ఆ చైతన్యమును _ ఆ రాచటీ 
కమును _పకటించుచున్న ది. మజీయొక దృష్టాంతము గమనింపుము 
“ఆకాశము ఇది అనంతము _ అపారము, ఒక ఘటము (కుండు నందు 
చేరి “ఘటాకాశము అనియు, కుంభము (బాన) నందుంజేరి “కుంభాకాశ” 
మనియు నీ విధముగ పేర్వేలు నామముల వ్యవహరింపంబడుచున్నది, 
ఇవన్నియు పరిమాణము-తర తమ భిదముల ననుసరించి ఆకాశమును 
గలిగియున్నవి ఆ విధముగ (బహ్మము ఈ ప్రపంచమున వివిధ రూప 
ముల గోచరించును. ఇది మాయా (ప్రభావము _ (కీడు (బహ్మము - 


మాయయొక్క కలయికయే ఈ విశ్వము - |బహ్మాండము యొక్క 
కారణము, 


125. శాం గొ తం ఈమాయ. వెకరు ఆమె. నెవరు 
సృష్టంచిరి? ఆమె యొట్లుండును? నీ వింతకుముందు ఈ విశ్వసృప్టికి 
మూలకారణము (బహ్మము - (చై తన్యము) అని తెలిపితివి. అద్టియెడ 
ఈ మాయ యంచుండి చెరును? 


సా, బా. ఆమె యెక్కడ ఎ ఎట్లుచేరునా వివరింతును, చైత 
ఏరి. తాప మల గోచరింపంజేయు ఆ చ్రైతన్యమ. యొక్క 


p 
(్తో 
(జ 
t9 6 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు, 49 
శక్తికి మాయి అను పేరు నిర్దెశింపంబడినది. చైతన్యమును దాని 
శక్రైనుండి వేర్పజుపం గలవా? నీకు సాధ్యముకాదు. గుడమును (బెల్ల 
మును దాని మధురత్వము (తీపి నుండి, సూర్యుని కాంతినుండి 
వేర్పబుపంజాలవుకదా! |బహృమునందు లయ గారరబ్రదన ప. గవత 
విడివడును. (మాయ అంతమగుటయే  [బహ్మమునుండి విడివడుట) 
వై తన్యమెజుంగంబడిన మాయ అంతమగును. చైతన్యము అనంతము. 
చైతన్యము - మాయ. ఈ రెండును అనాదులు. మాయా చైతన్య 
ములు - పకృతి పురుషులు అను నామమున వ్యవహరింప. బడు 
చున్నవి. జ్ఞానేశ్వరియందు వీనినింగూర్చి విపులముగ వివరింపంబడినది. 
వానిని అధ్యయన ము చేయుదుపెని అత్మ జ్ఞానము పడయంగలవు. 


చెతన్య ముక గుహ ఆ గుహను చొచ్చినవాండు తిరిగిరాండు, 
ఆ గుహయి అగుచున్నా (డు, 


మాయ కొర్యయగును. చి తవిచిత గుణములు కలది. నేనట్టి 
వాండను _ ఇట్టివాండను నీవట్టివాండవు - ఇట్టివాడవు అని తోపంజేయుట 
మాయయొక్కపని ఇవన్నియు అసత్యములై న భేదములు. నీవు 
మాయా అధీనమున నున్నంత వరకు (అభేదము సత్యము నికు 
బోధపడదు. మాయ ద్వివిధ శక్తులు కలది. 1 “ఆవరణ శక్తి, దినిచె 
ఆత్మ జ్ఞానమును-ఆత్మను కప్పిపుచ్చును. 2. “విక్షిపశ్చక్తి” - అటుల కప్పి 
పుచ్చిన దానిపైన! (ఆకప్పుపి నృ కల్పనా చాతుర్యమున ఆరోపితము 
లను (భమలను) కన్పింపంజేయును, ఈ దృష్టాంతము గమనింపుము, 


ఒక కష్టజీవి తాను రాజు అయినట్లు కలంగనును, అపుడు 
వాడు తన కష్ష జీవనమును మజచును, ఆ కష్టజీవన స్థితి మోయ 
యుక్క ఆవరణశక్సి చే కప్పంబడినది. ఆ కప్పుపైన రాచజికము - ఆ 
మాయయొక్క, విక్షేపశకి చే తోపంజేయంబడినది. ఆ విధముగ మాయ 
బంహ్మమును (ఆత్మను) కప్పి, దానిపై వాంపంచక రూపములను కన. 
బడంచెయును. వాస్త్రవముగ ఈ పిపంచము లేనిదే _ ఉన్నది ఒక 
సత్యవస్తువు _ ఆత్మ (లెక) బంహ్మము _ మాత మె కాని యో దృశ్య 
ములు సత్యములని భావింపంబడు చున్నవి, అదియే మోసము, (లెక 


భాం0తి, కావున ఈ మాయను తొసి పుచ్చి, బిహ్మమును తిరిగి 
పడయుము, ఎట్టు? నిన్ను నీవు శుద్ద వైతన్యముగ భావింపుము. 
జలమునందుగల కల్శషము తొలగింపంబడెనేని అది స్యచ్చజలమే 
యగును, ఆ విధముగ ఈ దృశ్య పీపంచమునుండి నూయా కల్మ 
షమును తొలగింపుము _ అపుడా దృశ్యము సత్యమే యగును. ఇది 
సద్వస్తువుయొక్క ఉపాసనమగును, (నత్యోపాసన మగును), దినినిం 
గూర్చి నిరంతరము తలంచుము, ఎల్ల రకునేను చేయుబోధ యిదియే. 
ఈ సచ్వస్తువును అత్మనుగూర్చి నిరంతర ధ్యానమే ఆధ్యాత్మము. నీవు 
ఆత్మగా నిన్ను తెలిసికొని యీ పుట్టువుననే ముకు (డవు కావలయును. 


V. దైవము నెబుయగుట _ సొక్షాత్కారము. , 
[చ స 
(cn 


[ నాక్షొత్మారము :_ భగవంతునింగూర్చిన అభిప్రాయములు 
భగవత్సాక్షాత్కారమును గూర్చిన తలంపులు వివిధములు. భగవానుడు 
నిరాకారుడు కాడని, సాకారుండై న వాండని విశ్వసించువారికి అట్టి 
రూపమును సందర్శించుటయే సాక్షాత్కారము, ఆధ్యాత్మిక ని శజి 
(నిచ్చెన యందలి తుదిమెట్టు. దై వముగ భావింవంబడు రూవములను 
విశ్వసింపక దైవము నిరాకారుండనీ తలంచువారికి తమ (పత్యగాత్మ- 
పరమాత్మ యందు అయముపొందుటయే నాక్షాత్కారముగ భావింవంబడు 
చున్నది. (జీవాత్మ పరమాత్మయందు లయమగుట.) 


(దాస్‌గాణూ మహారాజు రెండవ తరగతి వారికి చెందడు. 
మొదటి తరగతికి చెందినవాండే. అతండు పండరి బారా రుల: కొ వకు 
చేరినవాడు. కటిన్యస్త హస్తుండెన పాండురంగండే ఆయన దృష్టియందు 
పరత తమైన దెవము ] (శీ SE స్వామి.) 


127 దాస్‌, గాణూ:- (బాబాతో) బాబా: నాకు సాక్షాత్యారము 
కావలయును, నీవు భాగవత సవాహము కావింపు మంటివి, దాని ఫలిత 
ముగ సాక్షాత్కారము _ప్రసొదింతు వా? 


స . ద్వ “| 
శ్రీ సాయీబొబా అభయ పిదానములు, సూక్తు ఈ 
కా SES 
డ గ్‌ Cr రు ఆ 
సొ బాః. విఠల్‌ సాక్షాత్క్మరించును, కాని 7 
అవసరము, అ 
కిిందుచెసి 
(దా. గా భాగపత సవాహము కొవించెను. కాని సాధముగు 
పొప్పి కలుగలేదు ) 


దా. గాః_ (బాబాతో) బాబా! నీవు సాక్షాత్కారము వార్దా 
నము చేసిలివి _ కాని త్యత్పాప్ప నాకుంకలుగలేదు 


సొ బాః- నిదానింపుము _ దానిని పొందుదువు. 


(బాబా _ దాస్‌గాణునందు తగిన విశ్వాసము పెంపొందుటకు- 
తివిమగు ఆసక్సి కలుగుటకు వేచియున్నాండు) 


128. 1916 భాాదపదమందు దాస్‌గాణూ పండరీకి వెళ్ల 
వలయునని కవాసక్తితో నుండెను. కాని నా. గో. చం. అతనిని శీర్షికం 
గొనిపోయి సంకీ రనల జరిపించి, బాబా అంగీకారముతో నతని ఆశ్వ 
యుజ పూర్ణిమ వరకు నిలుపుచుండెను. పండరికి వెళ్ళి దె వమును 
దర్శింపనీయక నన్నిట నిలుపు బాబా గురువెట్ల గును?ః- అని దా. గాం 
తనలో తానను కొనెను. అతండు బాబా తన గురువని భావంచకుండెను, 


సా బాం (గాణు మాతో పండరికీ హొమ్మూ, 


కావున దా, గా. పండరి నాధు:డు విధలే తన దె వమని, బాబా 
కాడని భావించిన వాండగుటచెత అతండు ఆశ్వయు జ మ. జరడరికి 
వెకెను. తరువాత శీరికి జిగి పచ్చెను, 
na) Ga 


129, దా గా- బాబా! నా అభీష్టము _పుసాదింపక చాల 
కాలము గడుపు చున్నాండవు. సాక్షాత్కార మెప ప్పుడు నా కను గహెంతువు? 


ah 


సా, బా. నన్నుచూడుముః అదియే సా కాత్మారము, వము 
యాం 
= ముం 


po! 


ho శ్రీ సాయీనాథే బో ధామృతము 


దా. గా:- నీవటుల పలుకుదువని నేను తలంచుచునే యున్నా. 
డను. నేను తృప్పి నొందుటలేదు ఖ్‌ 


ఉసెస్‌క కనుకు ఫలు మతో ఇంత పెద్దకాలము చెరియుంటిని. 
Gm / అవ 


ఇప్పుట్‌కిని నన్నె అుంగజాలకుందవి. నన్ను చూచినవాండు ఆ తం(డిగు 
రాచినవాండే. “మాకు తండిని చూపుము” _ అని పలుకుదువా? 


EN 


నాయందున్న ఆ తం|డియే ఈ లీలలు ఘటించు చున్నాడు 
ఆ కం; డిల్‌ నేనున్నాను. అతడు నాలోనున్నా౭డు. అని. విశ్వ 
సింహము, లేడా - ఈ లీలలను గూర్చిమయైన నన్ను విశ్వసింపుము! 
వ కరగ ననుగహింతును. 


నేను నా తండిిలో నున్నాను.. నీవు నాలో నున్నావు. నేను 


తు దా జీ క a . వ. 7 బి = పే శ న 
నాం వౌ విఠల్‌ ప్రభువు దర్శనమయలదా? నివు ఆయన 
ర 
ద్‌ గా న నాలా గ py hg జా గూ లో ఇ PY. cag Fs చద డు త నిని 
TEETH EE, వణ జడ తబ్వ౦చుక్‌ ని య రటల్‌ (Ge ఆలి 
శ తః కు సుద చ ఎ చమన ఎం ఆ లీ చై య రా రా ల క--లో 
అ జా we స్‌ చ Sse న! వక న ర్‌ అం చయం యి 0 అల చ “eg మాద! సం ఉన 
నో ర గు 
మ 
న్న 
తా నే న! ah 
ఆత్మ జ్ఞానము =, అధికారి 
జ 
కీ క 2కిరణవు 
జ పులా. కారాలు ~ డో ద్‌ 

lu (బాజా కుం కలను శుభివజచి బోరగిల పెటుచుండెను ) 

తే. అను ఆ అ అష. a భ్రమా రా men “కౌ 

be Tr hee re We Ce ws wee డ్‌ rar బాస్‌ XIV 9 14, 

మూ 
అర్‌ ఆల్లు ఖీ న - చై భా న్నె ల Pn, వ ఆడి యంద ఈ! 

న “ee 4 er ఇ rm వ్య rr అల మం ఇ see) యై ame erates అ త 0) 


శాం 


శీ సాయీబొటొ అభయ (పదానములు, సూకులు. hy 


| 


TEED విశ్వాసమలేని కొపరాం సెషకా మాషరు 
( 6౬ 


బాబాతో - ఇదంతయు ఏమ? 


ep 


సా. బా;- నా దగ్గఅకువచ్చు పాతిపాత్ర) మూతిని కిందుచేసి 
కొని వచ్చును. (అనగా (జలము) స్వీకరించుటకు వీలువడని విధముగు 


11. అర్హతను పొంది పిదప అడుగుము 
102, చూడవచ్చినవాండు;- బాబా! భగవాను.డెట్టుండును? 


కూ (ఈ పే9ిక్షకునిగాక ఒక భక్తు నిచూచి మార్వాడే 
బాగ్‌ చందు దగ్గబకు వెళ్లి, బావాకు నూరు గూపాయలు కావలెనని 
అడిగి తీసికొనిరమ్ము! 
భక్తు ండు;:- (వెళ్లి వెంటనే తిరిగివచ్చి ఆ మార్వాడి తన 
దగజ ధనము లేదని, తనవందనము లర్చింపుమనినా(డు. 
౧] 
సా. బా:- (వేరొక బుణదాతపేరు చెప్పి అతని దగ్గణకువెళి 
౧ aa) 
నూరు రూపాయలు అప్పు ఆదిగి తెమ్ము. 


థక్తుండు:- (వెళ్లి తిరిగివచ్చి తనదగల పె కమురెదనినా౭డు. 
Eo లా = ౧ ద 


నాం బా నానాసాహెది చందోర్కరును పిలువుకరికః 
(చందోర్మ ర్‌ రాగానే 


a 
é| 


గా, నానా! నాకు నూరు రూపాయలు కావలెను. 


ళు 


నగరు వెళటన శాగ్చ్తంద్‌ మార్వాడికి రు. 100 లు 
పంపుమని చీటి వాసి పంపెను. మార్యాడి పైకము పంపెను. 
సౌ 


భా పంప మంత కముషల తకఅముర ఇట్టుండును. 


పిిక్షకుండు:- (తరువాత దా స్‌ గాణూతో బాబా నా ప్రశ ్న 
మునకేల సమాధానమీయలేదు? 


జా లగ సపమాూాళతాన మిచ్చినాండు. 


పిక్షకుండు:- ఎట్లు? 


క శ్రీ సాయినాథ బోధామృతము 


దా. గాః. ఇతరులడిగిన ధనము దొరకలిదు. చందోర్మరు 

అడిగిన వెంటనే లభ్యమయను. ఆ విధమున బంహమునుగూర్చి తెలిసి 

కొన. గోరిన మాతంమున నతండు తెలిసికొనలేండుం అర్హ తపొంది ఆవల 

బహ్మమునుగూర్చి తెలిసికొన గోరుమని బాబా సమాధాన మిచ్చినాండు, 
111. బ్రహ్మమును తెలిసికొనగోరిన అయిదు సమర్ప్చింపుము, 


ల 


134 జక దినమున నొక ధనికుండు జేబునిండుగ కరెన్సి 


నొట్లు పెట్టుకొని బాబాను దర్శించుటకు శిర్తికింజేరెను, రానుపోను 
బాడుగకు టాంగా మాట్లాడుకొనెను. శీర్ణియందాఅస్యముచేసిన బండి 
మనిపి ఎకువ బాడుగ అడుగునేమోయని జ౦కుచుండెను, 


దాచానుజేరి మొక్కి, 


ధనికుండు:. బాబా! నాక్కు సకలము కలదు ఏలోటు లేదు. 
నాకు చ వమును జూపుము. చే నింతదూరము దానికొజకే వచ్చితిని, 
డ 


ది a 
అందటు “నెర్తిబాజబా? చల మే నఘిమః గం జాూాపంగలండని చెప్పుదురు. 


సా. బా;- మంచిది! సందేహింపకుము, ఇప్పుడే స్పష్టముగం 
జూపుదును. ఇది జాగుచెయందగిన విషయముకాదు. నై వముకొజకై 
కోరువారు దొరకుట చాల అరిది. ఇచటకు చేరువారు పలువురు ధనము= 
ఆరోగ్యము - సుఖము- కీర్తి - సంతానము - ఉద్యోగము మొదలగునవి 
కోరుదురేకానిి దైవము నెవ్వరు కోరరు. దైవము కోరు వారి కొజకు 
నె నెదురు చూచుదును. 


ఈ విశ్వవమంనకు ల గహ్మము మూలకారణము, సూర్య 
చండా9ది గ్రహములు _ దివా వాత్రముంలు - బుతువులు హాయనములు 


చ వము నాధారము చేసికొని పడి ంచుచుండును. అటి బ్రహ సను 

మ అవి డు . 

జెవి తన దేహపతనషమునకు పూర్వమే యెజుంగవలయును, లేనిచో జనన 

మరణ చకరపంనంబడి తిరుగుచుండును. “ఎటుకి వలన కేవలాదె ఇత 
We ON 


rere 


అష షా r 0? వ శ మ ఆ మై ష్‌ 
సుఖవరు జవికి జా%ంఎ చును, గురువు ఆ “*ఎలుకోను ప+సాదింహం 


శ్రీ సాయోవాజా అభయ హపిదానములుు సూక్తులు, 49 


(బాజా పక్కకు తిరిగి ఒక పిల్ల వానిని పిలిచి 

నా,బా:- మార్యాడి నందలాల్‌ దగ్గణకువెళ్ళి నాకు ళ రూపా 
యలు అవ్వు కావలయునని అడిగి తీసికొనిరమ్ము - ఆ బాలుండు తిరిగి 
వచ్చి నండలాల్‌ రేడని చెప్పెను, ఆ విధముగ బాబా ఇండ్ల లో లెని 
వారిదగ్గజి కాబాలుని పంపెను. ఆ బాలుడు రికహస ములతో తిరిగి 
వచ్చెను. ఆ వచ్చిన ధనికుడు మిక్కిలి చీకాకుపడుచుండెను. దై వము 
సజఖుంగుటను గూర్చికాదు. శీరిడియందు ఆలస్యము చెసినకొాలది, టాంగా 
వాండు పెచ్చుబాడుగ కోరునేమోయని ఆతని ఆందోళనము. బాబా దైవ 
సాక్షాత్కారము యా (అత్మజ్ఞానమ్పు కెలట పిసాదింపండేమి? <i 
విసుగొందు చుండెను. బాబా 9 రూపాయల కొజకు ఆ ఏల్ల వానిని 
పలు తావులకు తింప్పుచుండుట అతడు చూచుచునే యుండెను. అతని 
జేబులో ఏంబది 5 రూపాయలు నొట్లుండెను. 9 రూపాయలు బాబాకు 
అప్పు యిచ్చిన, వానిని తిరిగ రాంబట్టుకొనం జాలమేమోయని అతని 
జంక్కు ఆ ధనికుడు ఆలస్యమును సహింపలెక 


ధనికుడుః- బాబా! (బ్రహ్మమును నేను పడయుటకు సాయ 
పడుదువా? లెడా? 


సా. బా:- నీవు [బవ్యామును వడయుట కొఅకె నె నింతవరకు 


పయత్నించు చున్నాండను. నీవు చూచు చుంబివిగదా! కూర్చున్న 
వాడవు కూర్చున్న సప బ్రహ్మమును గాంచునట్లు చయ (ప్రయత్ని ౦చు 
చుంటిని. 


ధనికుడు: బాబా! నేను త్వరగా వెళ్ళవలె. దయయుంచి 
(బ్రహ్మమును జూపుము, 


జ ల ste (గహించలెదా? నాకు అయిదు కావల 
హై (బహ్మమును జరుటకు నరుడు అయిదు సమర్నింపవలయును, 


£7) 


90 శ్రీ సాయీనాథ బోధామృతము 
అనగా:_ 1 అయిదు ఇందియములు £2 ప్రాణములు, 
లీ మనస్సు, 4 బుద్ది, 5 అహంకారము, (ఇట్టి సమర్పణము చై రాగ్యమనం 
బడును బహ్మజ్ఞాన మారము చరింప మిక్కిలి కష మెనప్‌. ఎల రా 
WE చ ౧ ట్‌ na) 
మార్గమున నడువంజాలరు, (౪ వెరాగ్యము అది ఊదయ మైన వెలుతురు 
వొసంగును. లౌకిక పొరలాకిక విషయముల విరక్తి. గాంచువాడు 
మాత్రమె (బహ్మజ్ఞానము పడయందగినవా౭డు, (తనకు (బహృజ్ఞానోప 
దేశము పొందుటకం౦ంటె 5 రూపాయల మీదంగల గాఢమగు అస కిని 
బాబా తెలిసికొనంజాలెనని ఆ ధనికుడు |గహించి సిగున వెడలెను 


బాబాను జెరువారండజు ఫలము. బడయుదురా? 


184. దామోదర్‌. యస్‌. రసానే ఈ (పశ్నము తలంచుచు 
బాబా మోల కూర్చుండెను, 


సా, చా: (రసానేతో ఆ పూచిన మామిడి చెట్టును చూడుము! 
ఆహపూత అంతయు కాయలుకాసి పండిన అది యెంత చక్కనిపంట అగును? 
కానీ, కాయునా? పూతగనొ పిందెలుగనో గాలికి చాలభాగము రాలి 
పోవుచు ఏ కొలదియో శేషించును. 


౪11. బాబా కోరునది సంపూర్ణ శరణాగతి (సర్వ సమర్పణము 


105. సా. బాః_ (గోపాలరావు బూజీతో) నాకు 16కి రూపొ 
యలు దక్షిణ ఇమ్ము! 


ఎ ఇపూడిచట నా దగజ పె కముళే దు 
యా ౧ యా 
సెం దా కాకా డగొఅరకువెల్సి +65ఇ అడుగుము. అతండు పఠించు 


చున్న కూరాయుడ గంధము వనుర 


మ్న్‌ al అ డై ప్‌ 
ఇం శి ఆ చ కత a 
OY Ne వే = లభ ద్‌ ము ద్ర నచ 
అాణావి 


గట కేగి 16 రూపాయలడిగెను. 


స ది?- ఒక్క రూపాయి మ్యాతమున్నది. రు 1కే 


1 
ంగొ 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు, స్ట! 


బూ టీ! బాబా నీవు పరించు |గంథము వినుమనినాండు 


అంతట హా, ఎ. దీక్షిత్తు భాగవతము చదువదొడంగిను. అపుడు చదివిన 
శ్లోకము, 


“కారమీన వాచా మనసేందియెర్యా బుద్ద్యాత్మనా వా [పకృతేస్వభావాత్‌ 
క్రైం యద్యతృకలంపర స్మై నారాయణా మెత్తి సమర్పయామి.” 


ఇందు మనముచేయు సకల కర్మములు దై వమునకు సమర్పణ 
చేయుడని తెలుపబడినది, తాను దై వమగుట బాబా తనకు సర్వ సమ 
ర్పణ చేయుడని తెలిపినాడు. కాని, అందు 1కే రూపాయలు ఆ శ్లోక 
మున ఎచట కలవు? ఒక విధముగనందు 17 శబ్దములు కలవు. మటియొక 
విధమున సమర్నణ చేయయబడదగిన వస్తువులు 16. కాని మూలమున 
చిత్తము విడువబడినది. అపుడు 17 అగును. కాని “చిత్తము ౩ అర్ధమే 
అగును, ఆప్లగుట అందు.దెలుపంబడిన 163 వస్తువులు బాబాకు సమర్పణ 
చేయంబడదగును - అపుడు “సర్వ సమర్పణి మగును, 


అన్నాసాహెబ్‌ దభోల్కర్‌ 


186. అన్నాసాహెద్‌ దభోల్కుర్‌ స్తో సాక్షాత్కారము వొాంద 
వలయునను ఆన క్తితో బాబ్మామోల కూర్చుండి “కాబా ఏదియో యొక 
దినమున నాకు ఉవదేశము చేయకుండునా?” -అని, తనలో తలంచెను, 


సా, బా;. లెమ్ము - శ్యామా దగ్గఅకు పొమ్ము! అతని దగ్గజ 
నుండి 19 రూపాయలు దక్షిణ తెమ్ము. అచట కొంత తడవుండి సంఖా 
షించుము, తరువాత దక్షిణ తెమ్ము అతండిచ్చును, 


దభోల్మరు ఆ శ్యామా దగ్గజకు వెళ్ళి ఆ విషయము అలి పెను 


శ్యామా; రు, ఫలు దక్షిణ బదులు నా 19 నమస్కారములు 
సమర్చించి అదియే నా దక్షిణయని చెప్పుము, 


దభోల్కర్‌;- కాని, బాబా నీదగ్గజ కొంత తడవుండి సంభా 
ఫించి, తరువాత నీవిచ్చు దక్షిణ కొనిరమ్మనినాండు. ఇదంతయు నేను 


లది శ్రీ సాయీనాథ బోధామృతము 


బాబా (మోలకూర్సుండి బాబా నాకుపదేశము తప్పకచేయును అని 
తలంచుచున్న ౩ కారణము, 


శ్యామా: సర్వసాధారణముగ బాబా ఎన్నడు ఎవరికి ఊప 
దేశము చేయండనియే అందజి అభి పాయము. ఏ భక్తుని కావలి 


నుంతము ఊదియెబుంగడు, అట్టి మం కతోపదేశ నిరాకరణముంగూర్చి 
యొక వృత్తాంతము కలదు, 


137. రాభాబాయి దేశముఖిక్‌ _ అను ఆమె బాబావలన 
ఉపదేశము హిందంగోరి బాబాదగ్గజికు వచ్చెను. బాబా ఉఊపదెశింపని 
కారణమున bi నిశ్చయించుకొనెను. బాబావలన ఊప 
దేశము పొందుటో లేక పౌణత్యాగము కావించుటో ఏదియో ఒకటి జరిగి 
తీరవలయునని (వౌ క ర ఉపవసించెను, అటుల మూండు 
దినములు వ్యర్థముగ ఉఊవవసించిన పిదప, ఆమెకొజకు నేను జ్‌ నోక్యము 
కల్పించుకొని, దాక దెవనామ మంత మామెకు ఉపదేసింపుమని 


బాబాను కొోరితిని, తక పిలువనంపి బాబా ఆమెతో నీ విధముగం 
లలి కను. 


“అమ్మా! మరణింపవలయునని తలంచి నీ చేల హింస కావించు 
కొన జూచెదవు? నిబిడ్డనగు నాపై దయవహింపుము, నేనొక ఫకిరును. 
ఖిక్షుండను. ఇటు చూడుము! నా గురువు గొప్ప సాధు సత్పురుషుడు 
అపార కరుణామయుడు, ఆయనను సేవించుటకు మిక్కిలి శ్రమించితిని, 
కాని ఆయన నాచెవిలో వ మం. తము పలికి యెజబుంగండు, ఉపదెసించు. 


టకు బదులు నాతల శు, భముగ య రెండు పె సాలు నన్నీయుమని 
కోరెను. ఆయనకు కావలసినవి నాజెన 


సిని లు కావు. బంగారు రాశులనేని 
ఆయన లెక్కగానడు. కాని, అవి hy నిష (గాఢ విశ్వాసము బి సబూరి. 
(5 ర్యముళొ కూడిన ఓర్పు) ఎమ వెలితి సమర్చించితిని, ఆయన 
సంతోషించెను 
తలి 1 “సబూ 
గ 


రి అనునది ధైర్యము. దానిని విడనాడకుము 
దవ ూలనున్న గమ్యుమునకది నిన్ను మూసికొని' పోవును. అది మానపు 


శ్రీ సాయీబాబా అభయ (ప్రదానములు, సూక్తులు, ఫ్ర 


అందు మానవత్వమును (పసాదించును, పాపముల నిర్మూలించును. 
నిరాశానిస్ప ఎహలను బాపును. సకల భయములను (పకిఘటించును. 


సాటిలేని కరుణా స్వరూపుండగు నా గురువును 12 సంవత్సర 
ములు సేవించితిని, నాయెడ నా గురుస్వామి పబిపిన [ప్రమ రమీమని 
ఎంతని వివరింపంగలను? ఆయన ధ్యాన నిష్టయందున్న తటి ఎదుట. 
గూర్చుండి నా దృష్టి నాగురువుమీదనే కేం, దికరించికిని. ఇరువురము 
ఆనంద _పపూర్జుల మైతిమి. ఇతరములమీద నాదృష్ట సారించి యెటుగను, 
ఆకలిదపులను మజిచి రేయింబవళ్లు నా గురుదేవుని ముఖాబ్దమునే 
అవలోకించితిని, నా గురుస్వామి యెడబాటు క్షణమైనను నాకు 
అశాంతి కలిగించెడిది. నా గురువునుతప్ప నితరమును ధ్యానించి యుణు6 
గను. గురువునకంటె నితర ఆశయము-గమ్యము నాకులేదు. నిరంతరము 
నా మనస్సు (లక్ష్యము ఆయనమీందనే నిలుపంబడి యుండును, నా 
గురుదేవుని లీలలు అత్యద్భుత ములు. నా గురువునుతప్ప నితరమును 
నేను కోరియెజుంగను. నా |పేమను తప్ప నితరమును నా వలన ఆయన 
కోరియెజుంగడు. ఏమియు చేయని యట్లు వెలికి ఆయన తోచినను 
నన్నెప్పుడు ఏమటి యెజుంగండు. కరుణా కటాక్ష వీక్షణమున నన్ను 
రక్రించినా.ండు. 


ఈ మసేదున కూర్చుండి నేను యథార్థము పలుకు చున్నా. 
డను. వా గురుస్వామి నా చెవిలో నేమం్యతము ఊది యొటుంగడు. నేనును 
సీచెవిలో ఊదగలిగినది యేమియులేదు. వెళ్లుము _ నీవును ఆ విధముగ 
జేయుము, 


నీ తలంపులకు నన్నేకై క లక్ష్యము చేసికొంటివా నీవు పరమా 
రము పశయం౭గలవు. చలింపని శ్రద్దతో నన్ను చూడుము. నేనును 
నిన్ను చూకును, నా గురుదేవుడు నాకు బోధించిన ఏకై కసత్యము 
బది రమొక్కటె, చతుర్విధ సాధనములతో ఆరుశాస్త్ర్రములతో నికు 
అవసరములేదు. గాఢమైన విశ్వాసము (శ్రద్ధతో ని గురువును 


విశ్వసింపుముం అది చాలును 


శ్రీ సాయీనాథ బోధామృతము 


శ్యామా:- అ కాంత ప్రణమిల్ని లాటా బోధల స్వీకరించి సత్యా 
గృహము విరమించెను. అంత దభోల్కురు బాబానుజేరి జరిగిన విషయ 
మంతయు బాబాకు తెలిపెను, 


1074, మంతోపదేశము బాబా కాని, బాబా గురువులు 
గాని ఆశితులగు శిష్యుల కెవరికిని చెవిలో మంతో9పదేశములుచెసి 
యొజుంగరు, (చూం6£8-4) కాని రామమంతిము జపింపుమని ప్రధాజా 
మొదలగు వారికిందెలిపినాండు (చూ. 182 మొ॥లు 198 వరకు 


136. మా విధానము పతకము బది జపి యందుంచు 
కొనుము. అత ( 


EE డయుటకు ధ్యానము అవసరము (అనగా 
ఆత్మానురూనము మనస్సుకు పిశాంతింగూర్చి సమాధికింగానిపోవును, 
కావున సకల కామితముల పరిత్యజించి, సకలమున అధివసించియున్న 
దైెవమునందు నీ మనస్సును నిలుపుము. మనస్సు ఆ విధముగ 
'కేందకరింపంబడిన గమ్యుము సిద్ధించును. 


ధ్యానమునకు నా సగుణ రూపమునుగాని లేక నా నిర్గుణ 
(ఆనందు స్వరూపమును గాని చింతింపుము, అట్టి నిరాకార ధ్యానము 
కష్టముగ తోచిన నివిచట చూచునా రూపమును థ్యానింపుము.  రియిం 


బవళ్ళు దానిని తలంచుము. అట్టి నిరంతర ధ్యానమున మనస్సు 


(పరతత్వ్వమును) అయించును. అపుడు ధ్యేయము -_ ధ్యాత - భేదము, 
తుదకు ధ్యానకిియయు శమించును. ఇదియె చై తన్యఘనత - బ్రహ్మ 
సమరసతగ వరిజమించును, _ గురుదేవుని కరుణారసార్ల) దృష్టియె . 
ఆశితుండుగు శిష్యునకు షడిసోపేత భోజనము, 
1509. అపుడు కలకండ ప్రసాదము దభోల్కరునకు ఒసంగి, 

బాబా యిట్స నెను, 
ఎన పాదుకొలుపు కొందువేని నీ 
వలె మిక్కిలి మధుర మగును” _ సద్ద్రంథ 


- 


ఈ సుబోధ నీ మనసుక 
జయ్‌ 
యె 


మా నిధిధ్యాస, స్మరణము, ధ్యానము 
పాపకి సాధనములు - అని బాబా 


శ్రీ సాయిబాబా అభ్య విదానములు, సూక్తులు. ఫీ 
7 


తెలిపెను. ఈ దృశ్య ప్రపంచమంతయు మాయ రాగా ఆవిష్కరింపం 
బడిన బ్రహ్మ ముయొక్క రూపము, ఎది తిరిగి బంహ్మమునందు sews 
మగును. ఆత్మ యొకండోలేక యీ జీవులవలె అనేకులో సకల శాస్త్రము 
లను పరిళీలింపుము. ఎందుండి యో సకలము ఆవిర్భవించెనో అట్టి 
కవల అత్మ నెజుంగుటయె బ్రానముయొక్క పరమావధి, (మకుటము. 

140. బుణాను బంధమునంజేసి నీవు నన్ను జేరితివి. ఇట్టి 
మయుణాను. “పంధము. సాదరఆవచమమం. టి పా9ణియైన నిన్ను జెరెనేని 
నిరసించి, వెడల నడపకుము, సాధ్యమగు నట్లాదరింపుము. ఆకలి. 
గొన్న వానికి అన్నము, దప్పి గొనిన వానికి నీరము, నస్త్రహినునకు 
వస్త్రము యథా సాధ్యముగ మెల అట్లు కావించితివెని భగ 
వానుండు సంతసించును, ఇతరులపై. ఆగ్రహ వశములం. బ9కటించి, 
కటువులంబలుకకుము. ఇతదలతో కలహింపకుము, ఇతరులు నిందిం 
చిన ఓర్పు వహింపుము. శాంత వచనములు పలుకుము, ఇది సుఖ 
పాప కి మార్గము, ఇతరులు _ పిపంచము తలకిYందులు గానిమ్ము! - 
దానిని నీవు పొటింపకుము. చలింపక వకు నకు సూటిగ నీ మార్గ 
మున పొమ్ము. 


ఈ ప్రపంచము నిన్ను _ నన్ను, ఒక జీవినుండి మతి 
యొక జీవిని చేర్పజచు గోడ _ “భిదకుడ్య ము” కలదు . ఈ శోడను 
పడంగూల్బుము. భగవాను6జే మహాపిభువు, రై వై వకార్యములు (లీలలు) 
అద్భుత పులు _- అమూ ల్య ములు - శాశ్యతములు, కరమముగ ర్స్‌ అశ 
యములు ఫలించును, సంస పరస్పరము ప్రమాభివృద్ధింబడసి, 


శాశన(తానందఘు పొందగలము. 
లు 


వారివలన గాఢ విశ్వాసము కొరువాం౭డు,. 


ఆక 
Gz 


౭ 


శ్రీ సాయీనాథ బోధామృతము 


నా గురుదేవుడు నాకుగల సకలమును తొలగించి, రెండు 
సాలు నియుమని కోరెను. నేను సమర్పించితిని ఆయన కోరినవి 


142. పురందల్‌! నాకు రెండు రూపాయ 
నేను కోరునడియో నానెవములు కాన నెను 


I వికాస IRS సంత్సప.. 
వా అబా 


త్వా 


— 
rE 
య 
న 
(| 
ర్‌ 
(లూ 

న 

€9 
ర 
గా 
pf 
(i 
UG 
ల్‌ 

0 

ఆన 

eh 
క్‌ 
th 
ట్స 
{ 


Ph 


(sr 


l. నానా! (గ; చం.) తజ ర లున ఎ వెళ్ళు 
వ్యవధి కలను. 


ra దం డా ఖై జి కళ న అహ 
6 అ౨ంలానాః! నిమద మోపంబడిన నేరము విచారంకు 
= స్యా 0 ద ఎట —~ దా Tras ప 
అండ యయ చరునికు ఈ రెజు ౨౯ నలదు 
కా 6 aan 


శ్రీ సాయీబాబా అభయ ప్రదానములు, సూక్తులు, ల? 


1. తాత్యా! నీవీరోజున బజారునకు వెళ్ల వలదు. 


ర. తాత్యా! ఈ రోజున కోర్టునకు వెళ్ల వలదు. 
(విచారణ వాయిదా వేయంబడినది ) 


9. రంగారి తాన్కర్‌: తిరిగి వెళ్ళకుము _ 
[| అతండు వెళ్ళను జ మార్గమున జట్కాబండి వివీగెను జ 

10. మేనేజర్‌! (సదాశివ్‌ తార్కాడ్‌) వెంటనే పూనాకు 
వెళ్లుము, 

11. హన్సిరాజ్‌! న్‌ ఉబ్బసము వ్యాధికి మందు తేమియు 
తీసికొనవలదు., 

12. బాబుగిర్‌! (గోసావి జల్లోనునకు పొమ్ము! సకలము 
సమకూర్చంబడును. 

(నా. గో, చం. కుమార్తె మీనా తాయి(పసూతి సందర్భమున 
జమ్మేరు పయాణము 

19. భావి! ( పురందర్‌ ) రైలు వెళ దాటినను కోపర్షామునకు 


వామ్ము! Wen: ఆలస్య ముగ వచ్చెను 


* శల పేర? కోపర్గావరునకు వెంటనేపామ్ము: దారిలో ఆగ 
వద్దు. ఆలస్యము చేయవలదు, 

( వేరి దొంగలదాడి తప్పుకొనెను ) 
= (గమనిక) బాబా పలికిన పలుకులను గూర్చిన వివరములు 
“బాబా శక్తులు _ తనబీడ్డల పై బాబ్మాపేమ” అను శీర్షిక్కకింద తరువాత 
తెలుపబడినవి _| 


స్ట శ్రీ సాయీనాథ బోధామృతము 
బాబాకు హెందవ దెవములందు6€గల ఆదరణ 
యమునా యాజ 


144. ఒక సమయమున బాణా కూర్చున్న చావడిలో నికి 
వర్ష ముజల్లు లం య ల ను అక్కడ భక్తులు మారుతి వి గహము నిలుపం 
బడిన ఎత్తు అరుగుమీద నూర్చుండుమని బాచాను కోరిరి. 


సొ వాం. దె వపునకు సమానసనొనమున మన మెటు కూరు రండ. 
యె గొ, (౪) 


ఫీ ద 
| ణా శ జ భా న్‌ స్‌ు 
తాయిబాయి జొగ్‌ినకు న్నేతబాధ కలిగెను _ న్మేతములు 
లోలోనికి క్రంకు చుండెను. బాబా ఒక సాధారణమైన తేలిక చికిత్స 
యెలా 
తంత. గడం నున న్వువమా నతు తరుల యెదుట ఆ 


స ర్క 
పొషథధపుు వాడవలదు” అనెను. బాబా తెలిపిన విధమున నామెచేసెను. 
వ్యాధి సివారణమయొ్యను. = 


“అయుర్వితం గృ హచ్చిదం మం తౌషథ సమాగమాః 
డానమానావ మా నాశ్చ నవగ్‌'ప్యా మనీషిభిః.” 


శాల: శ్రీరావంండు _ శ్రీక షుండు ౨రినింగూరి- వి అభి 


శ్రీ సాయిబాబా అభయ ప్రదడానములు, నూకు లు, ఫి 


అవా 


సా బా. నారు మహాత్ములు జు నూరు దై వములు _ అవ 
తారములు, 


విఠల్‌ ఎడ జాబాకుగల ఆదరణము 


146. బల్వంతరావు క్షీరసాగర్‌ - శీర్ణికి వచ్చినపుడు 


సా, భా: ఈ కుమారుడు తనతం|డి కావించినటుల విఠోబాను 
పాూజింవండు, వై వెద్యము సమర్చింపండు రోజాను నన్ను పస్తు పెట్టు 
చున్నాడు. ఈతని తండ్రి నామి తుండు. కావున నీతని నిక్కడకు ఆకర్షిం 
చితిని, ఈతని తం'డి కావించిన సూజ తిరిగి |పారంభింపుమని జ్ఞప్తి 
పజిపు చున్నాను. అ 


పంతాలు “కోఆదవ _దె వములు = అవతారములు 


147. (బాబా అబ్దుల్‌ భాయి సమక్షమున నిట్లు పలికెను) 


[పథమమున - ఓంకారము, 


ఓంకారము నుండి భావకారము 
భావకారము ఖే ఆధ్‌ 

ఆధి న ఆలెక్‌ 
ఆలెక్‌ si నిరంజనము 
నిరంజనము నా నిరాకారము 
నిరాకారము నన నిలము 
నిలము క అనిలము 
అనిలము ష్‌ సున్నె 
సున్నె 

కేశవ 

అమృ 

ఉత్తర 

పూర్వ 


రక్ష 


60 శ్రీ సాయీనాథ బోధామృతము 


మత్స్యావతారము 

మానవత 

అస్మిత 

జ|మిడ్‌ 

భగిరీఢ్‌ ( భగీరథ 2) 
ఉచ్చయత నుండీ దేఖయత 
భలింతర (బలి ? ) 
తిర్మక (డ్రివిక9మ7) 
కచ్చావతారము 
ఉచ్చాయట్‌ 
ప్రజాపత్‌ 
ఊగినేస్‌ 

కాదిన్‌ 
దల్బరక్షర 
వరాహావతారము 
ఖాలెపత్ర 
(గౌతమ) 
విష్ణు - 
హరీతక 

బబ సేర 
నరసింహావతారము 
రేబక 

బందొపస్స్‌ 

వై ల్‌చంద్‌ 

కాశిప 
పామనావకారవము 
సామ 

జాన్న 


99 దేఖాయట్‌ 


శ్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు, 


మైయాన 
నూర్‌ 

తేజ 
కమాల్‌ 
కదమ 
అద్భుద 
గుస్తత్వ 
కద్వాయ్‌ 
అనర్థ 
జయవ 
అవి 
అధస్త 
మాంధాత 
విషున 
జమదగ్ని 
పరశురామ 
రాజాజీ 
కావడిక 
రాజ 
రామచంద౦జీ 


అ౦కుశ 
భద్మపురుష 
హిర్చల 
కూజల 
పిర్తు 
అదురత్శ్న 
సూర సేన 
వాసుదేవ 


శ్రీకృష్ణ 


61 


(కవి? 


ధర్మ 


(అవతారము 
జతి 


- దశరథ 
(అవతారము 


షప) 
(యదు 


(అవతారము 


ER శ్రీ సాయీనాథ జోధామ్బతము 


పదవ ప్రతిమ తన (ప్రద్యుమ్న?) అనురుద్ద ల్‌ (అనిరుద్దః) 
ఈశితార్‌ - బద్ధ (బుద్ధ 2) జాలి _ అవతారము (క లిక్క్యివతారము) 


బాంహ్మన - రాజపుట్‌ (క్షత్సి9య్లు) Bre) (వైశ్య) తరువాత 
ముసల్నాన, 


చతుర్వుగ an కృతయుగమున నాలుగు అవతారములు త్రి)త 
(త్రేతాయుగము న) మూండు అవతారములు ద్వాపరమున రెండు 
అవతారములు, 


అధర్వనలో (కలియుగమున) ఒక అవతారము దశావతార 
ములు మత్స్య-కచ్చప, వరహ. నరసింహ, వామన పరశురామ: 
(శ్రీరామ) శ్రీకృష్ణ, బుద్ద, కలక్కి ఇబిహిం 4 వేదములను సిద్దపబిచెను. 
దీని పకి పాదించుటకు ఒక _ షరిఫ్‌ వెలువరింపంబడెను. ద వపిధాన 
మంతయు భగవానునికే ఎజుక, 


ఖుదరత్‌ పతి వేదమునందు వేల అవతారములు వెలువడెను. 
కాని పతిజమానా (జీవితము యందు రూపములు (ఇవా దక్‌ వేర్వేరు 
నూతనము. ర మంది యూబి చక9వరుులు హందూర్థానమును పాలిం 
తురు. ఇది 15వ పురాణము *“కురాను నందు కలదు. 


హెందవ దె వములందు - వూజావిధానములందు 
వాకా (ann 
బాబాకుగల ఆదరము 
146. సా, బాః_ (సగుణ్‌ కరు నాయక్‌తో) అన్నము 


నందు నెకినిజేర్చి ధుని (అగ్నియందు అహుతి కావింపము. అన్నా 
హుకి తరువాత నాకు సమర్చింపుము, 


148-A, (రోహిల్లాతో విరల మొదలగు వారందబు “అల్లా” 
అయి యున్నారు. 


NEB: (Sues ఊవాపనితో) ఖండోబా - శివావ 
పరః అని తాట తెషు: అత కోరక ప శరుప్రురు నూత, 
£2 


శ్రీ సాయీబాబో అభయ (ప్రదానములు, సూక్తులు. గ్ర 
భగవానుని 6గూర్చి ఎంముంగవలసినదే కాని వలుకరాదు, 


49. సా, బా? (దైవమును గూర్చి యుమేమో పలుకు 
చున్న వానితో “దేవుండు - దేవుడు _ అని యేమేమో పలుకు చుంతి 
చేల? దెవుడు నా జేబులో నున్నాండు. 


190. “*చంపువాండు రక్షించువాండు. 'రక్షించువాండు చంపు 
వాడు.” 


Dlr DE (టి. టై కోర్ట క్‌ క్‌" దేవుండు అంతదూర 
స్‌ సున్నండాః 


“నహి ఆకాశకోఉాపర్‌ - నహిపొతాల్‌ కే అందర్‌ 


ణా 


సవాశి పాస్‌ హెతేరా _ కపహాండుండన్ము జాతాహె?” 
యమునా (= =n 


(బహ్మానందుని గేయము 


అతడు ఆరాశముపై నలేండు పొతాళము కింందలే(డు ఎల్ల 
పుడు అతడు నీ దగ్గజనే యున్నాడు. ఆయనను వెదకుటకు నీ వెక్క 
డకు పోవుచున్నావు? 


(మానవ రూపమునగల దై వమును జూడుము 
ఈ దినషులందు విశ్వాసము కిడించు చున్నది ॥ మొ॥ 
ఏ2. హోకా. ఉడి పిదగ కశాలఅముగ్‌ నేర్పడినది. జనము 


వితరులను ద్వేషించుచు నిందించుచుందురు. నాకు పంతీకార వాంచ 
లేదు, అట్టిపలుకులను అప సన నైలు. 


జనులంత క6తకు మూర్గులగుచున్నారు. వారెల్ల వేళల 
నెల్లెడల మలినము చెడు వైపునకే దృష్టిమరల్బు చుందురు. 


కోరికలులేని ఫకీరులును అరుదుగనున్నారు. 


నుంచి ఫకిరు కనుగొనుట కష్టము, 


b4 శ్రీ సాయీనాథ బోధామృతము 


158. నేను పెద్దకాలము రో జించుచు రెయిబవళ్ళు తలంచు 
చునే యున్నాను. అందజు దొంగలే. కాని, వారితో మనము మెలంగ 
వలయును, అట్టివారిని చక్కదిద్దుటయో లేక తొలగించుటో ఎదొకపని 
చేయుమని దై వము నహర్నిశలు ప్యొర్టించు చున్నాను. కాని దైవము 
జాగుచేయు చున్నాండు. నా పార్ధనమును మన్నించి అనుగొహించుట 
లేదు. ఒకటి రెండు నెలలువేెచి చూచెదను. బతికిన చచ్చిన నేను 
పార్థించునది తప్పక పొందుదును. నేను వారిని వీరినింజేరి చెప్పను, 
పార్జింపను. జనులు సాథధారణముగ _ సాధువర, నుల. దె వభక్సి 
సలుపరు. వారు స్థిరబుద్ది లేనివారు. ఏ కొలందిమంది మితులుచెరి, 
దై వమునుగూర్చి భాషించుచు కూర్చుండి యోజింతురు. 


ta, (1918) జనులు దుష్లుల్లె కష్టములను కలిగించు 
చున్నారు. ధనమునకై నన్ను బాధింతురు. సిగ్గును _సైతము న 
నూకు చున్నారు. తినిపుడు వినురు సొందుచున్నా డను, 


వనొధనము. 11. వస వతు పూజ తయ 
(౩) విగరహములు 


ఇన్‌! మార్గమధ్యమున సుళువ్వుగ్‌ ఆందుబాబై యున్న దత్త 
స్వామి మొదలగు దైవ మూర్తులను దర్శింపక వచ్చు వానికి నేనెటుల 


పల్కు 


నివాస్‌ వరమున మోహినీ రాజు కలడు, అతండు సగుణు!6 
డన అలా. అప్పొకులక 8! నివు వెళి, ముందుగ ఆ స్వామికి మొక్కి 
టమ ర్‌ (ne) ధా 
తరువాత నీపై మోపంబడిన నేరము విచారణకు డిప్యూటి కలెక్టరు కచేరికి 
బావం (అవా అటుల కావించెను. నిరోషియని తీర్పు చెప్పబడెను.) 
Ww a 


(చూ. 118, 145.) 


155. భగవానుడు తవజు, బెతులగు బోకు లను రకించుటక 
క్త అనాలే ' యె 


వ్‌ 
fr 
గై 


ఎకఅ శమ అ [బక అ 
వానా 


శ్రీ సాయిబాబా అభయ ప్రుదానములు, సూక్తులు, [ఫ్‌ 


1597. మేఘా! పూజ కొలకీ లింగమును స్వీకరింపుము. 


156. మెఘా! ఖండోబా దేవాలయమున హూజింపక నన్ను 
పూజించుటకై యిట కేలవచ్చి తివి? పొమ్ము! ఖండోబాను ఇపుడు పూజిం 
పుము. కోవెల తలుపులు తెరువంబడి యున్నవి, 


(b) పాదుకలు 
159. నా! ఈ పాదుకలు ఉంచుకోని పూజింపుము. 


180. _ఆత్మారాం. ఎచ్‌. చాన్‌ భాయి-వెండిపాదుకలు బాబా 
దగ్గరకు. గొనిపోయెను. బాబా తన పాదముల దానిపై నిలిపి “ఇవి 
చక్కగ నున్నవి. వీనిని పూజయందుంచుకొనుము.” అని ఆపాదుకల 
నతనికిం |బసాదించెను. ఒక పరి అవిపోయినవి. ఆశ్చర్యముగ నవి 


మరల అబ్బములయ్య ను, 


1061, (M.W. (పధాన్‌ సతిని వెండిపొదుకల తన పాదముల 
కింద నిలిపి పూజించుటకు సమ్మతించి, బాబా ఆ పాదుకల నామెకు 
(పసాదించుచు.) 


ay 


ఎశా మూర్‌ నానో ఈ తల్లి నా పాదములను 
ఛేదించి తీసికొని పోయినది. (అనగా - ఆ పాదుకలయందు బాజా 
ఉన్నాండని అ భావము.) 


వ్రు 
(c) నాణెములు 
సు 


162. (1908 లో బాలకృష్ణ రామచంద ఖైరీకర్‌ _ ద్వారకా 
మాయీ మసిదులోనికిం బోవుచు ఒకఅణా నాణెమును తొక్కెను. దాని 
నేరికొని శుభిపఅచి బాబాకు సమర్ప్చించుచు 


వా,రా,ఖె :. బాబా! ఇది నీ నాణెము దినిని దాచుకొనువు-! 
యు 


F-9) 


6G శీ సాయోానాథ బో ధామృశము 


సా, బాః- (తిరిగి పిసాదించుచు మంచిది. దీని నింటికి 
గొనిపాహమ్ము. నీవు పూజించు విగహములకో బాటు దినిని 'పూచింపదః 


(ఖైరికర్‌ దానిని 3 సంవత్సరములు పూజించి సంపదల 


గడించెను. పిదప ఆ నానెమును పోగొట్టుకొనెను. సంపదలును 
నశించెను, ) 


164 సా, బాం (యన్‌, వి. గుమాలునకు ఒక నాణెమును 
పాసాదించుచ్చు Ss జోగిరిత 
క్రై సతతము ఎవరికి నీయకుకం క స్ట 6 టక 


(వగ 
3 
EY 
EA 
అ 
రల 
కన 
ర్ట 
స 
Ee 
PR 
(౮ 
dy 
©9 
లం 
౧౮% 
AN 


164, టా ము ముదుర తజ వృక్షము నిడనగలఅ 
నా గురుదేవుని సమాధిని ప్రతి గురు శుక్రువారముల పోయంసవవయునమం లే 
గోమయముతో శుభ9పజచి అగరువత్తులు వెలిగించి సివించువారు 
దెవానుగహమును బడయుదురు. 


తన చితవటమును పూజించుటకుంగూడ సమ్మతించి తన 


మాల్‌ చట్టముతో Ween చాకు 


ye గానితోన మండెనుః బాతూ 


పదా రరర అది యుముతిః 


; 
డ్డ 
జ్‌ ? న్నా కి అ 
ధుమాల్‌:- డాబా నీ విందున్నాండవు 
సాంబా: డానిని నాకిమ్ము! 
ధుమాల్‌ దగ్గ 


'జను౦దడి బాబా ఆ సటమును తీసుకొని అటునిటు 
అన్నివై పుల పతా చ్‌ దానినిజిరిగి [పాటలుః 


శ్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు. గ్ర? 


సా, బాః_ దినిని భ|దపజచు కొనుము! 


ధునూల్‌ ఆ చి తపటమును భదముచేసికొని జివితపర్యంతము 
పూజించెను, 


(ఓం పటము పూజ, 
పూజింపంబడు పటముల౦దు బాబా కలండు 


166. వాలభాప్‌ సుతార్‌ భజంకర్‌ _ బొంబాయి నివాసి 
_పపథమమున 1017లో శీరిడికింజేరి బాబాకు (మొక్కను, 


సొ, బాం. (ఇతరులతో ఈతని నేను ఓ సంవత్సరముల 
నుండి యెబుంగుదును, 


అంతకు పూర్వను బాబాను సందర్శింపని వాండగుటచే బాల 
భాప్‌ ఆశ్చర్యపడెను. కాని, 4 సంవత్సరముల పూర్వము బొంబాయిలో 
బాబా చితపటమునకు (మొక్కిన విషయము జ్ఞప్ప కిం దెచ్చుకొనెను, 


(చూ!- గయలో శ్యామా, బాబా చితిపటమును చూచుట.) 
విశ్వాసము, 
167, దై వమునందు విశ్వాసము బాబా పొదుకొలుపుట. మొ॥ 
సా, బాః_ మేఘా! తిశూలము నిఖింపుము, 
3 3, ఈ లింగమును పూజింపుము, 


180. నాచ్చే! దేవపూరునకు వెళ్ళుము. అందు మీ పూర్వీ 
కులు హూజింనిన రాతి వి గహములను పూజింపుము, 


169. సా. బాః:- శ్యామా! సప్త్పశ్శంగికి వెళ్ళుము, నీవు 
చేయించిన వెండి స్త నములను అచట వాణి శ్రీవేఏి వళ సమర్పింపుము, 
170. సా. బా!- కుశభాప్‌! వెళ్ళుము, మూడు టల 


స్వామిని (దత స్వామిని, సందర్శించు కొనుము 


68 


శీ సాయీనాథ బోధామృతము 


171, సా బాః- (రావు బహద్దూర్‌ M.W. పదాస్‌తో) 
o 


కూజకొటికు గణపతిని. దెచ్చుకొనుము, 


విగహారాధనము 


172, బొందాిలోని ఒక కాంత 7 సంవత్సరములనుండి తల 


నొప్పితో బాధపడుచున్నది. ఆమె శీరిడికిండేరి బాబాకు ప్రణమిల్లి ఎదుట 
కూర్చుండెను, 


సా, బా;- (ఆమె తలను తాకి మెల్లగ తట్లుచు నీ శల 
గా ఉట 


నొప్పుగనున్నది జ గో దో 


కాం. కాంత!_ బాబా! అంతకు పూర్వము. ఇప్పుడు తగినది. 


(దిర్హకాల శిరోవ్యాధి సాంతము శమించెను.) 


సా, బా". అమా ల్స్‌ విన్ని సంవశ్చపముల నుండి సమృ ద్ధిగ 


తినబెట్టు చున్నావు, 


బాం. కాంత: బాబా! మీ దర్శన భాగ్యము కలిగినదిపుడేకదా! 


సా, బా;- కాని నిన్ను నీ చిన్నతనమునుండి చూచుచునే 


యున్నాను. 


చులు సక 


బాం. కాంత:- (మిక్కిలి ఆశ్చర్యపడెను,) 

సా. బా;- మీ గృహమున ఏ పూజ చేయుచుందువు? 
జాం, కాంత:- గణపతి పూజ . 
హా నే తల్లి గారి యింటనొ? 


బాం. కాంత:- గణపతి, పుష్పములు - ఫలములు, తిను పదార్ధ 
అము గణవతికి సమర్పింతును. 


సౌ, బా అవియన్నియు నాకు చెందినవి. కావున నీ బాల్య 


దశనుండి నిన్ను నెవెలుగుదును, 


శ్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు, 9 


179. బాం. కాంత:. బాబా! నా గణపతి కుడిచేతివాండని 
అందజు అనుచున్నారు. అదియేకాక ఒక చేయి విరిగినది. అందుచే ఆ 
విగహమును ఆవలపాజ వేయుమను చున్నారు. ఆ మాటలు యధా 
ర్రములేనా? 


సా, బాః- ని బిడ్డ ఒకచేతిని విబుగ కొట్టుకొనిన ఆ బిడ్డను 
నీటిలో పొజవై చెదవా?- “నిత్యమును ఆ విగహమునే కాకర. 


(సొ, బా:- అమ్మా! మీ యింటికి నిత్యము ముమ్మారు వచ్చు 
చున్నాను. [లోగడ 78 లోని సంభాషణ కనుడు, | 


పురాతనముల నిలుపందగును, విగంహ ముల మార్చరాదు. 


ర అక సమయమున కా వైపటేల్‌, ఆయన మామ్లతక్‌ దార్‌- 
బీ, వి. దేవ్‌తో కలిసి శీర్జికింజేరి, తాను (కాప కట్టించిన నూతన దేవాల 
యమున పురాతన విగహముల నుంచుటయా? లేక ఆయన గురువు 
నిర్షశించినట్లు “వానీ” నుండి నూతన విగహముల తెప్పించి పితిష్టిం 
'చుటయా? ఈ విషయము బాబావలన తెలిసికొనగోరి, శ్యామా ద్వారా 
బాబాను అడిగించెను, 


శ్యామా:- దాబా! కావ పటేల్‌ మ గా కట్టించిన దేవాల 
యమున ఏ విగహముల పితిష్టింపవలయునో నీవలన తెలిసికొనగోరు 
చున్నా (డు. 

సా, బా'- వారివంశీయులు పూర్వమునుండి పూజించుచున్న 
పురాతన విగృహములనే ప్రతిష్టంపుమునుము,. నూతనములు వలదు, 

శ్యామా:- వానీ నుండి తెప్పించు నూతన విగూహములను 
వరకి షించుట వలన (హాని) లోపమేమి? 


మై. ౯“ శ్యామా! వం యిష్ట పకా రముజేయండి! ప్రతిష్టం 
చండి-లేక ఊరు కొనండి! 


70 శ్రీ సాయీనాథ బో ధామృ తము 


శ్యామా:- బాబా ! వానీ నుండి విగ్గహములు తెప్పించి 
పృతిషించ వచ్చునా?- ప్రతిష్టంపరాదా? దయతో విశదముగ తెలుపుము, 


సా, బా; ఆ విగహమె ఆతడు కావలయుననిన దాని 
హస్తములు పాదములు భేదించి, ప్ఫతిషంచి పూజింపు మనుము, నన్ను 
మరల మరల పిశ్నింపకుము! ఒకపరి నా మితు?నితో నూరూర తిరిగికిని. 
అతండొక ఆవును కొనందలచెను. నేను వలదు - అంటిని, కాన, వాందొక 
ఆవును కొనీ ఒక గా9మమునకు దానిని తోలుకొని వచ్చెను. అచట 
అంటు వాక ధి ఎర్పడి పలువురు మరణించి. 


శ్యానూ: _ (ఆ దినము సాయంతి)మును) అక్ర (కత విగం 
హములందెచ్చిన ఏమి హాని కలుగును? 


సా. బా;- ఆతనిని పురాతన విగూహములనే పూజింపు 
మనుము. కొత్తవి యేవియు తీసికొని రావలదు. 


శ్యామాః- కొత్త వానిని పిత్రిష్టించుటలో కలుగు హాని 
యెమి? 


సా, బా;- (కోపముతో) నేను నోటితో మాటాడు చున్నా డను. 
మతియే యితరముతో మాటాడుట లేదు, 


కాప్లేపటేల్‌ బాబాయందు విశ్వాసము (సమ్మకము) లేక తన 
గురువునండే గొప్ప నమ్మకముకలిగి వానినుండి విగహములను తన 
గురువు గామమునకు తెప్పించెను. అచ్చట పేగువ్యాధి ఏర్పడి 
పలువురు మరశణించిరి. ఆ గురువు అంతకు పూర్వమే ఏ, 4, వందలు 
రూపాయలు స్వీకరించియు, ఆ పటేల్‌ తనభూమిని రిజిష్టరు ద్వారా 
దఖలు పరచిన తప్ప లెనియెడ అతడు (సేల్‌) నాశనమగునట్లు శపింతు 
నని వర్తమాన మం పెను. అప్ప టికా పటేల్‌ మెల రానెను. బాబాయొక 4 
నిస్వార్ధ |వజ్జావిశేషమును గహించెను. తన గురువుయొక్క కౌ9ిర్యము 
స్వార్గపరత  తెలిసికొనెను, తనవంశపరంపరాగతములై. ఇ పురాతన 
విగుహములనే ఆ (కొత్త దేవాలయమున ప హాతిష్టిం ౦చెను, 


ఢీ సాయీబాబా అభయ పుదానములు, సూక్తులు, {1 
సాధనము 11! గురువు. 
సాయీ వూర్వ గురుమహిము 


175. తన గురువును తాసెట్టు కలిసినది బాబా స్వయముగ 


తరలి పనుుజకపరి నెను కుతి మువ్వురము శాస్త్ర (గంథములను చదువుచు 
జ్ఞానసిద్ధి పడయుమార్షములను చర్చించుచు౭టిమి. 


మళలోనాక్రటు “ఉద్రరె వాత్మనాత్మానంొ _ (తన ఆత్మను 
ఆత్మచెతనె ఊద్దరించుకొనందగును అని గీతలు తెలుపుటచేత మనము 
మనమీదనే ఆధారపడి యుండవలయును గాని ఒక గురువుపై నాధార 
పడియుండరాదు - అని పలికెను, 


రెండవవాడు “తలంపులను సందెహములను విడిచి, మనస్సును 
మనస్వాథధినములో నుంచుకొనవలయును, ఎల్లైెడ ఎల్ల వస్తువులందు 
ఉన్నది చ త పలికి 


మూడవవాడు - “ఈ ఎశ్యేపపంచము రూపము నిరంత 
రము మార్చునొందునది నిరాకరమైనదే మార్చులేనిది. కావున మనము 


విచారముచేత నిత్యమైన, వస్తువునుండి _ అనిత్యమైన దానిని చేర్చజ 
చుటచెత (నీత్యాఒనిత్యవి పకముసు) ఎలుక పొందపలయును, అని 
పర్‌ రము 


| నాల్లవవాండు (సా, బాల ee పర నూన నత ల్యూ జ్ఞానము 
గః “మనవిధ్యుక్న ధర్మముల నాచరించి, మన తనువును, 
వాక్కును, జీవితమును సర్వవ్వాప యైన దురున నకు అర్చించుదము. 
గురుపునందు గాఢవిశ్వాసము మనప కావలసినది” అసిపలికెను, 


మెము అడవులంబడి సంచరించు చుండగా ఒక వనజారి,ని 
(ధాన్యము- ఉప్పు మొదలగునవి ఒక చోటనుండి మజీయొక చోటకు 
స శ ళు చేయువా6డు తలిసితిమి. “ఈ ఎండలో అడవులం 


గరం లలి కొ వట ప అది వా ఇదరం 
ఎచటకుల బి బదున్నార ౩? అగు. ఆతడు బులు నలై అలు గాం 


2 శ్రీ సాయీనాథ భో ధామృ తము 


మెము సరియగు సమాధానమీయకేదు, “అగమ్య మై దారికానరాని యీ 
యరణ్యముల వ్యర్థముగ సంచరింపవలదు” అని పేమతో నతడు 
హెచ్చరించెను. తతో భుజింపరండని ఆహ్వానించెను. 


ఆతని హితబోధను నిరాకరించి ముందుకు సాగితిమి. ఆ మహా 
రణ్యమున మేము దారితప్పితిమి. ఆతడు మరల మా కెదురుపడి. “మీ 
తెలివిపై మీరు ఆధారపడుటవలన పెడదారి పట్టితిరి, మార్గమెలుక పజచు 
టకు తోడు అవసరము, భుజింప రమ్మనిన నిరాకరింపందగదు. అట్టి 
పిలుపు వభ్యపదము . చేయుపయత్నమున అది విజయ సూచకము.” 
అని పలికి. అతండు మరల తనతో భుజింపరండు! అని మమ్మాహా 


రు 


నించెను. మరల మేము నిరాకరించి వెళ్ళికిమి. వెంటనే నేను ఆకలినొంది, 
ఆతంనిజేరి కొద్దిగా రొట్టెనుతిని కొంచెము నీరు (కాగితిని. 


అపుడాగురువు “మీవివాద మేమి?” యని ప్రశ్నించెను. మా 
' సంభాషజణమంతయు నాతనికిం దెలిపిక్రిని. తక్కిన మువ్వురాతనిని 
లెక్కింపక వెడలెర్కా తనము మాతము సగారముగ [మొక్కి తిని, అంత 
నతండు ననొక నూకికడకుం గొనిపోయి నా కాళ్ళను. (త్రాటితో 
బంధించి, ఒక చెట్టునుండి జావిలోనికి తల కిందుగ నన్ను _వెలాడం 
గట్టెను. నా తల నిటిని తాకక, మూడడుగుల ఎత్తున నుండెను. నన్న ట్లు 
దిగవిడచి, నా గురువెచట కేగెనో దై వమునకెటుక! నాలుగ దు గంటల 
తరువాత ఆతడు తిరిగివచ్చి, ఎట్టుగడపి తివి? _ అని, నన్ను డోశ్నిం 
చెను. i బహ్మా నలదముగ నాకా తక గడచెను-అని, సమాధాన మిచ్చి తిని, 
ఆగురువు నా మాటలకు మిక్కి * సంతోషించి, నన్నుడతికిం చేర్చుకొని, 
తన అరచేతితో నాతలను శరీర మును సస. పమరసము లొలుకు 
పలుకులు పలికి తకనఒడిలో అరల గను. ఆ ఒడిలో నున్న పుడు ణో 
తం(డిన, తలని, బులు ee ఎల్ల కోరికలను పూర్ణముగ 
మటిచితిని, 


ఆయనపై. చూపు నిబుపుటకు మ్‌క్కి లి పెంమింతు ను చూచుట 
కాయన నా యొదుట లెనిమయొడ నా కన్నుల చర న న 


త నస నాశ క ONE EN, మ జా సట శ చో అప జ టి ఇర 
తన యప * మచ టా ల ౪ ఇ చ ర మ్‌ ర్‌ గురుని క రై న కల సత. రంల 


శ్రీ సాయాబాబొా అభయ పదానములు, సూక్తులు, 7 


సమస్తమును నుజచితిగి, నా వొాంణపులు నా చూపునందు, నా చూపు. 
ఆయనయందు కేం ద9కరింపంబడినది. అదియే నా ప బక్ష్య్రముః 
మం నని ప్రణమిల్లి తి తిని, 


Sr) ఎట్టి ప9యత్న ములు = అధ్యయనములు మొదలగు 
నవి లేకయే, నా గురువు అనుగిహముననే ఎజుక తనకుందానే 
హిడమినది. 


గురువు అనుగ౦హ మొకటియే మన సాధనము. దానివలన 
జ్ఞానము అనుభూతమగును, 


గురువు అవసరము 


176. భక్తు (డు!- వాబాః ప9కివ్య కి ఎక్కడకు పోవలెను? 


సా, బా: దిని పై కి 


భక్తు ండు;_ మా 


2A 


మేది? 


ee పికి పిదశమునుండి కావలసినన్ని మార్షములు 
లెక డనుండి మార్గము కలప, క్‌ు దారి ల రు 


జ 

శ డా ప Sat టి న Sag 

కఅడి (వ ఎటపల వులు కలది) మారమున పులులు - వెలుగులు కలవు, 
DM గొ - A] 


జ చ 
oa 
~~ 2 అలలై? a ఇల్ల Pa 

శా, భాం. అతనివెంట త కున్న - అపుడు కష్టము లేదు. 

ఆ పులులు - ఎణుంగులు ప్రక్కకు తొలంగిహవొవ్లును. తొడులనిదయొడ మార్గ 


మున నొక పెద్ద అ నూతము (గుంట) కలదు. ఆ అగడ్త లోపడే ప్రమా 
దము - అపా యః ఏ కలదు. (తోడు-గురువ్హు అగడ్త -నరకము) 


2-10) 


74 శ్రీ సాయీనాథ బో ధామృశము 
“గురుబినా కోనబనావే బాట్‌” (కబీరు 


177. సాం బా! ఇతర గురువు లెంత మహిమలుగల గొప్ప 
వారై నను నీ గురు వే మహిమలులేని వా౭డై నను చలింపని విశ్వాసముతో 
వి దురువును హహ హత్తుకొని యుండుము, పంత్‌! మన గురువుతోడి సంబం 
ధము విడనాడరాదు. అతనియందే గాఢముగ హత్తుకొని యుండుము, 


వార్దుండైన నూ గురువును? 2 శంన 


ఎర్‌ 7 
తరములు se . ఆమన డాపివఐకు పమ నెనేమని _ ఎంతని 
యెలా 


Ta 
షెైని ఇతరములపై మరలించి యెొబజు6ంగను, న. 


(| 

ల యాజ 
ఆకలిదప్పులను మజచ్చి ఆయన ముఖాబ్దమునందు మిక్కిలి పే)మకతో 
డ్భష్టి రహి అందిని..  గురుడవుని. ఎతతాటు ఒకక్షణమైనను నాకు 


అశాంతి కలిగించెదెద. నా గురువును తప్ప నితరమును ధ్యానించి 


( || 
న్‌ 
3 
eh 
[౫ 
న్‌ 
© 
న్‌ 
PE 
ch 
eb 


(మతప్ప నా వలన ఇతరము నా 
ఎపరువుకోరి యెజుంగడు. చమియు చేయని యటుల వెలికింగనం 
నను నక్పాముడును మజచి యొజుంగడుం మ విక్షణముల 


సార్ల వెళల రకించువాయడు నా గురువ్ల నా చెవిలో సెట్టి మంత్రముల 
రాం డు. ఆటుర సరళా పతా 


ఘుననే ని సైతిని హొందంగలి 


న తలంపులకు 8 శయములకు వికె క లక్ష్యము 
మ ( 
మ్‌ నము సత్యః నము. గమ్యము అందంనుః 


PE నానన SE సత్యమిది ర Tae చతుర్విధసాధన 
ములు ఆరు కాసప్త్రవములు అవసరములేదు. గురువునందు సంపూర విశాఃన 
యస లతల శాలను అటా! యక సాధనము, ఆఫకీరు భారం 
నన్ను శేలునండు మంచును లన్‌ సంవత్సరములు నా 
Sr Ce es వడిచితిని, 


శ సాయీబాబా అభయ ప్రదానములు, సూక్తులు, . 79 


178 A. ఈ ఇటుకరాయి. (బాబా పగలు తనచెతి కింద 
రలు తల్మకింద ఆధారముగ నిలుపుకొనును) నా గురుదేవుడు ప్రసాదించిన 
అహం మానవు “శా వాంణమితంము, ఇప్పుడిది విజిగినద్‌ (వగిలినది) 
ఇటుకరాయి కాదు, నా కర్మమే - (ప్రరబ్బము) యిపుడు విచ్చిన్న 
మైనది _ ఈ ఇటుక రాయి పగిలిన తరువాత నేనింక జివింపంజాలను,. 


[1918 అక్టోబరు మొదటివారమున బాబా పలికిన పలుకు లివి, 
“మాధవ ఫానే అనునతండు అజాగిత్తతో నా రాతిని జారవిడిచెను. అది 
రెండుగ 'వగిలెను బాజా ఆ యిటుకరాతిముక్కలను చూచి విచారము 
పికటించుచు పై విధమున పలికినాడు. ] 


179. సొ, బా;- నానా! నీ పై నాకు కోపములేదు. మీరు 
నా బిడ్డలు, మీరునన్ను కోపించవచ్చును. వేంకుశుండే జీవించియున్న 
నే నాయనపై కోపింతును (చూ, 216) 


150. శన గుదుపునుగోని సారు సత్పురుషులను గూర్చికాని 
నిందకావింపంబడు ఏ కావులనేని శేయము కోరువాండు క్షణమేని 
గులువరాదు, 


తొంటి గురువు _ కబీరు 


(ఉఊపాసనముు 


మధుర నింబవృక్షముక్రింద నున్నది కవీరుసమాధి. కబీరు 
నిర్యాణ మొందిన పిదప ఆయన శరీరము పుష్పములుగ మాజెను, 


181. కవీరు నా గురువై యుండెను. (చూ. 477 


ఆ కారణమున ఈ మధుర నింబ వృక్షముకి9ంద నా నివాస 
మం. కొర్రటిని= గురు శుక వారముల నిచట అగరువత్తులను వ 
గించి పేవించువారిని దె వై వము అనుగంహించును (చూ. 181 


భక్తుడు తనకు దానే నిర్ణయించుకొని గురువును పొందవలెను. 


78 శ్రీ సాయినాథ బోధామృతము 


162, ఒక ధనికురాలు ఒక పళ్లెరమునిండ రూపాయలను 
నింపుకొని జాబారదుట నాలుగు దినములు నిలిచియుండెను, కాని, 
బాబా ఆమె కేమియు దక్తిణకోరియుండరేదు. 


దనికురాలు'_ (నాల్లవ దినమున బాబా? నేను గురువు కొజకు 
వ వచ్చి కిని, ఇప్పుడినాదక్షిణ స్వీకరింపుము. నాకు గురువై 


pe 0 


సా, బాః- గురువు తనకు దానుగ నీకు గురువుకాండు. నివే 
అతనిని గురువగ సంభావింవ వలయును, (అనగా విశ్వసింప వల 
యును. ఒక చల్ల బందుసు స్వీకరించి డానిని నీగురువుగ సంభాబింఛి 
సేవించి చూడుము! నీవు గమ్యుమును _ పరమా హార్హమును పొందెదవో 
లెదొ నీవే పకిక్షిం చుకొనువ్యా (వికలవ్యని వృత్తాంతము గమనింపుడు) 


[బహ్మాము (లక జ్ఞ జానము యొక్క స్వభావము- 
గురువుడ్వారా డానినింబడయు విధానము, 
169 నాం గొ. చం సంన్మ తమున చక్కని సాహిత్యమును 
గడించి, భగవ ద్రతలకు శంకర భాష్యమును అధ్యయనమువెసిన పట్ట 
క 


భ దుండు- జ ఫభేల ర జే నో ద్వారకామాయి మసిదునందు బాబా 
వాదము లొత్తుచుండెను, 
సా. జా?_ నానా! నీవు లోలోన వీమిగా గొణుగుకొనుచున్నావు? 


తూగో చరి మ సంస్కృ త్‌ న్దోక్ర కక 


J 
క 
గే 
3 
(గ 
Ph 
0 
by 


శ్రీ సాయీబాబా అభయ పిదానములుు సూక్తులు, 7 


wr అట అట ఎపి 

తద్విద్ది పజిపాతెన పరిిపశ్నేన సవయా 

ఊపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినస్త త దర్శిన : 

సా, బాః- నానా! దినిని నీవ అవగాహనము చేసికొంటి వా? 

నా. గో, చం'- [గహించికిని, 

వష అట్ల యిన, భావము తెలుపుము, 

అంత నా. గో, చం. ఆ కోక భావమును దెలి పెను, 

సా, బా!_ దాని సారాంశముకాదు _ _పతిపదార్థము = శబ్ద 
ఛాత్రు _ వ్యాకరణ విశేషాంశములతో తెలుపుము. 


బాబా సంస్క త వ్యాకరణాది విశేషాంశనములను [గహింపం 
గలడా? అని, ఆశ్చ ర్యపడుచు ఆ క్లోకమునకు చందొర్మరు. వ్యాఖ్యానము 
గావించెను. బాబా వ ఖ భావ 'వ్యాకరణాంశములకోగూ డడ కరినవహకోగ 
(పళ్నించెను, 

సా బా? తద్విద్ధి _ అనుటలో “తక్‌” _ (దేనిని సూచించు 
చున్నది?) అన నేమి? 

నా, గో. చం:- జ్ఞానము 
సా, బాః_ వీ జానము? (లెక్క దేని జానము? 

ద్ద ద్ద! 

నాగ తర . కనుక క్లోకములందు( దెలుంపబడిన జ్ఞానము. 


సా, బాః- పిజిపాతము - అననేమిః 
నా, గో, చం:_ హాణమిల్లుట- 

సా, బా:. “పాతముి - అనిననో? 
సా గో, చం:- అదే అర్ధము 


కరం న. పిణిపొతము _ పాత్రము ఈ రెండు ఒరే అర్హమైన 
వ్యాసుడు అనవసరముగ  రెండక్షరముల పృత్యయమునుజేర్ని 


యనముండూనా* 


78 శ్రీ సాయినాథ బోధామృతము 


నా. గో. చం:. ఆ రెంటిలోని భేదము నాకు తెలియదు 
“ “వల రాం 

సౌ, రౌ “yy - అన అర్థమేమి? 

Tn త ల పాశ్నించుట 

సహాజ పరిపిశ్న _ అనిననో? 

నా గోలచం?- అదె అర్థము 

సా, బా: రెండు పదములు ఒకే అర్హమైన వ్యాసుడు తల 
తిక్కుతో పెద్దపదము ప్రయోగించి యుండునా? 


నా, గో. చం:- ఏ మైనను _ నాకు భేదము కానవచ్చుటలేదు* 


సొ, బాః. *సెవి - అననేమి? 
నాబ్‌ చతు పరిచర్య చెయుట ఎ పాదము లొత్తుట 
మొదలగు సేవలు. 


సా, బా'_ ఆంతకంటె 'హెచ్చులేదా? 


నా, గొ, చం:. అంతకంటె నేమి విశేషార్థము చూచించునో 
నాకు తెలియదు, 


సొ బాః. సరే! దానినీ విడువుము. చివర రెండు పాదము 
లలో తత త్వ్వదర్శులై న జ్ఞానులవలన జ్ఞానము సడతుహుని అర్జునునకు 
బోధించినాడే కృష్ణుండు - జ్ఞాని క 


సర అరకు జ్ఞానియే 


న అట్టియెడ _ తానేల జ్ఞానము కెలుపక ఇతరుల 
వలన తెలిసికొనుముని అర్జున బోడించెను? 


నా. గో. చంః_ వేను చెప్పంజాలను, 


వ బా అర్జునుండు అనుక రు చెతన్యాంశము కాదా? 
ష (se 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు, 79 
నా. గో. చం:._ అవును 


TEs ఆట్టియెడ అ జీభికి = సహజివరుగ తె తన్యాంశము- 
జ్ఞానాం శయగువానికి జ్ఞాన మె ట్రియంబడును? . 


వూ 


నా గో తర నెను తలుపలయాలను, 

SL దానినట్టుంచుము _ ఆ కొకము వంత వు శాగవపకునో 
ఒడ పత్యయము-లేక_అక్షరముంజేర్చి చదువనగునా? 

నాల గో చర ఆగును 

సొ బా. ఎటు? 

టా. . 

Tr స ene జ్ఞాన శబ్దమునకు ముందు - అవ్య గహము_ 
అకార (ప్రశ్నే షచేర్చి చదువవచ్చును. 

తా అపుడెట్లు చదువందగును? 

నా. గొ. చం:- “ఉ పదేక్ష్యంతి తే౬జానంి - అని, కాని 
వాతా ఈ వొరము సంస్కృ భత వ్యాఖ్యానమునం గాన తాతకు 


సా. బా:- లేకున్ననేమి? అది సముచితమైన అర్థమునిచ్చునేని 
దాని వలన నేమి హాని? 


నా, గో, చం;- అది ఎట్లు తన అర్థమిచ్చునొ నేనెబుగంజాల, 
సా. బాః- నీ వెటుంగుదువు 


అంతట చందొర్మరు లోగడ బాబా తన్న దగిన (వేశ్నములకు 
సమాధాన మిచ్చుచు తన భావానుసారమా కోకములోని అంశములను 
ఏవరింపుమని బాబాను. కొ రెనుః 


UR ఈక శ ఖో సత్యతతే ఇ మెలుంగుటకు శిష్యుండు 
గొ =) 


తన గురువుసటు ఆ[శయింవ వలఅయునొ తెలుపంబడినది. తనువును, 
a! 
మునవుంను, ఆత్మను సరఆవమును గురువునకు “సంహార 


క సర nr we 
ణ్‌ జ 


గ్ర శ్రీ సాయీనాథ బోధామృతము 


గావించి శిష్యుండు గురువు నాశయింప వలయును, అ (పణిపాతము 
అట్టి సమర్పణ బుద్ధితో కూడియుండవలయును. 


ఇంక పర్విపశ్నము _ అనగ _ అలసతతోడనో (లేక) వేడు 
కకో _ బుజు ఖావములెక _ వంచనేచ్చతో గురువునందు తప్పు నెమకు 
తలంపుతో గాక యథార్థ జిజ్ఞాస (పరతత్త ఏము నెబుగవలయునను కాంక్ష 
గలిగి విధేయతతో చక్కగ బొధపడువరకు పరుమారులు (పళశ్నించి 
తెలిసికొనవలయునని భావము, 


ఇంక సేవ అనగా పాదములొత్తుట మొదలగునవి మ్యాతమే 
కాదు. గురువు అనతి న. జంకు - గొంకు - అలసత - పనికి 
రాదు. తన దేహమునకు తానధిపతియని తలంచరాదు. అది గురువునకు 


చెందినదై. గురు సెవకొరకై అంకిత మైయున్నదగ భావింపవలయును, 


ఇంక గురువు శష్నునకు అజానము దెలుపుటను గూరి;, 
సత అ ఆ ఆం కా 


మ గ (బ్రహ్మము క జ్ఞానము. శుద్ధ స్త్వ వస్తువుక దా? 


హగ్‌ వర తకు 


గగ * - తిక్కన గ్రబ వ్యాతరముూ) అంతయు _ అపుత్తు _ 
హ్‌ లా గజ 
క 


శ్రీ సొాయోబాబో అభయ హాదానములు, సూకు లు, గ్ర! 
కాటన్‌ సత ల అతా పణ బహ్మము కాదు. 
సా. బా: అట్టియెడ గురువు తెలుపునది (వలుకునది) జ్ఞానము 
కాదు. అజ్ఞానము గూర్చియేకదా: 
నా. గో, చం:_ అటులనే తోచుచున్నది. 


ga శిష్యుని అజ్ఞానమును తొలగించుటకు గురువు 
కావించు బోధ ఒక విధమైన అజ్ఞాన మె అగుచున్నది. ము ఎల్లును తొల 
గించుట కుపయోగించు మజియొక ములు విధమున. 
గ 


“వంతం సర్వమస ద్విద్ది చెదం సరః మసక్‌ సదా. 
గురు శిష్యా వసద్విద్ధి గురోర్మం త మసత్తతః” 


అగునా? కాదా? 
మం గో, చరా అవును. 


న 


ర 


== రౌద్ర? 


పునాదింప వలసిన వని 
లెదు. కాని దానిని కపి వె 
తొలగం చేయవలయును. కాదా? 


యౌ ig సుర అవును, 


అలు! ఇ — లి ” బే ఆలీ ” 
గాధ్యముకానిది. శిష్యుండైన ఆ జివి వివిధ జన్నపరంపరాగత మై; 
అజ్ఞాన పరక వరన పతునిలో చికు కొని అనా పరు అనెక జన్ముపరులుగ 
పలువూలులు,  తెధింపలడినలగాని ఉగంబడిన. ఆ అజాన వరకు 


(బురదగుంటృ నుండి విడివడం జాలండు. 


F-11) 


se శ్రీ సాయినాథ బోధామృతము 


వాక్కున కతీతమైన ఆ సత్య తత్త్వమును గూర్చి తెలుపబడు 
వాగూ)పమైన బోధా విధానవేమి? అది ఆ కప్పును - ఆవరణమును 
తొలంగంచెయుటయే. నీటిని నాచు కప్పిపుచ్చునట్లు జ్ఞానమజ్ఞానముచే 
నావరింపంబడినది. నాచును కొలంగంజేయుము, స్వచ్చమైన జలము 
తోచును. నీటిని సృష్టంపవలసిన పనిలేదు. నీరు అందే కలదు. 
గ్రహణ సమయమున చందుండు సూర్యుడు అచటనె యున్నారు. 
రాహువు కేతువు వారిని మనదృష్టికి గనంబడనీయరు. రాహు కేతువులు 
తొలగిన అంతకు పూర్వము వ్యాపంచియున్న చందోసూర్వుల కాంతులు 
మనకు దృగ్గొచరములగును 


మజటియొక ఉదాహరణము. మనము చే; తములతో సకల 
చూతుము, కనులకు హిర (కమ్మిన చూడలెము. పొరను తొలగించుము_ 
అపుడు కనులు చూడగలవు, అజ్ఞానమే క 


ఇట్టీదని నిరూపింప నలవికాని మాయచే కల్పిత మెనది 
[పపంచము, అజ్ఞానమే మాయ, అయినను అజ్ఞానమే అజ్ఞానమును 
భాసిల్ల చేయును, 


ఇ కా జ్ఞానము ఎబు౭గబడవలసినదే కాని _వత్యక్షముగ 
ఉపదెశింపంబడుటకు సాధ్యముకానిది. (పణిపాత, పర్మిపశ్న సేవ 
లివన్నియు గురువుయొక్క కరుణ (అను గహము పడయుటకు 
సాధనములు, 


త్‌ విశ్వము సత 
ను వ బక 
"మె 


ద సంసృతి వీజము అజ్ఞానము గురుకృప అను అంజనము 
EE కనులకు పెట్టుకొనిన మాయం ను తేరకొలంగును జ్రానము 


మంచును జాను ఇక్‌ కార్యముకొా దు అది యెల వేళల సహ ాజసిద్దమై 
హా na) 
య. అజ్రానము విషయము అ.ఎఎలకాదు, వానికి కాల ష్‌ 
ఇ 
అంతము - కలదు. “భగవంళతుండొకండు _ భకుండు మజిదొుంకండులి 
మమల 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు, ర) 


ఇదియే అజ్ఞానమునకు మూలము, దానిని తొలగించుము, జ్ఞానము 
శేషించును , అజ్ఞానము - _కతాడునందు సర్పమును చూచును, అజ్ఞాన 
మును తొలగింపుము. అపుడు అది పూర్వమువలె (తాడు - తాడుగనే 
తోంచును. అజ్ఞాన స్థితికి పు పూర్వము అజ్ఞాన ము తొలగినతరువాత అది 
తాడేకాని మ ఎన్నడునుకాదు. 

ఇంక కృష్ణుండు తాను స్వయముగ బోధింపక తత్సవిదులు- 
జ్ఞానులైన గుకువుల నాశయింపుమని అర్జునునకు చెప్పనేల? అను 
వటి స అలం దల ౫ గ్రుకృష్ణుండు జ్ఞా జానులను తనకు: భిన్నులుగా చూచినాండా? 
య త్వాత్ష్యైవ మేమతం” జ్ఞానియు చ శా స. అని 

అం వారి బోదరై త్ర బోధ కాదా 

నా, గో, చం:- అవును. బాబా! sa సంపూర్ణముగ 
నాము టొ తలపుకు 

సాం బాః- పతి దినము ఒక అధ్యాయము అధ్యయనము 
చేసి నా దగ్గఅకువచ్చి కూర్చుండుము, 

నా. గో, చం:. ఆవిధముగనే చేయుదును, 

అది మొదలు నానా |పతిదినమొక అధ్యాయము చదివి వెళ్ళి 


బాబా పాదముల |మోల గూర్చుండెను. అందలి భావమతనికి చక్కగ 
బోధపడెను, 


సాధనము 1౪ 
(A) | గంథములు - (పోటీ) పారాయణము. 
(8) హరి సీతారాం దీక్షిత్తు, 


188 A, సా, బా;. కాకా! ఈ రెండు చాలును, అవి | అధ్యాత్మ 
(థావార్హ్రు రామాయణము | ఏకనాథ భాగవతము, వీనిని వఠిం 
పుము (తరువాత దీక్షిత్స కూతురు మరణించెను, అధ్యాత్మ రామాయణ 
మున శ్రీరాముడు మండోదరిని ఓదార్పు ఘట్టము చదువుమని బాబా 
బోధించెను. 


84 శ్రీ సాయీనాథ బోధామృతము 


(b) లక్ష్మణ్‌, 


151. సాంబా (లక్ష్మణ్‌ తో ఇది _ తిలక్‌ గీతా భాష్యము 
మంచిది, బాబా ఆ గంథముతో గూడ ఒక రూపాయి ఇచ్చెను. 


(6) కుశభావ్‌ 


185. సొ, బా:- (కుశభావ్‌తో) ఈ మసిదునకు వచ్చి గురు 
చరితము చదువచుండుము, 


105 A. సొ, బాః- దాసబోధ పఠింపుము!? 
(dఎ) బి. బి, నార్కే 


186. సా. బాః- (నార్క్మేతో ఉత్తమమైన (గంథమును 
(యోగవాసిష్టమున్సు చదువు చున్నాండవు. అందుండి 15 రూపాయలు 
దక్షిణ నాకిమ్ము (అనంగా-యోగ వాసిష్టమున 15 అంశములకు సంబం 
ధించిన కొన్ని పరిచ్చెదములను చదివి, వానిని మననముచేసి, హృదయ 
మున హత సికొనుముు ఆ విధముగ తన హృదయాసేను.డై న 
బాబాకు వానిని దక్షిణ నిచ్చినట్ల గును _ అని బాబా కావించిన స. 


(6 ఉపాసనీ మహారాజు 


1587, సపా,వా (క wh త్‌ వది — మా 
(ఖజానా) ధనాగారము మనది (మాకు కావలసినదంతయు నిందు 
కలదు అని భావ ము) 


(f) మూలెకా స్త్రి 
188. పా భా? (మూలెళాస్త్రికొ ఈ ద్వారకామాయి 


యందు పది దినములు నారాయణోవనిషత్తు _ తైత్తరీయ భాగము 
ఆవృత్తి చయరతరమరడుకము, (ఆవిధవముగంజరుపంబడెను 


శీ సాయీబాబా అభయ పిడానములు, సూక్తులు, ర్‌ 


(9) వి.వి. దేప్‌ 


68, సా, బాః_ (బీ, వి. దేవ్‌ళో జ్ఞానేశ్వరి (భగవర్గీతలకు 
సుపసిద్ధమైన మరాటి వ్యాఖ్య) పారాయణము చేయుము- 
(చరం. 26 


(౧) రామవిజయము 


190. పా దాః. (చరమకాలమును) మృత్యుంజయ పీతి 
కొజకు రామవిజయము ఇక్కడ త) పరించుచుండుము, (౪ 
ఐధముగం జేయంబడెను ) 


(1) యం. వి, దిగే 


191. సా, బా: (రేగేత్సో నీవేమియు [గంధపఠనము చేయ 
సకన్‌. కాని, నన్ను నీ హృదయమున నిలుపు కొనుము: 


పతి గురుపూర్ణిమనాండు బాబా ద్వారకామాయి మసీదున తన 
గద్దెపై కూర్చుండువాండు. భక్తులు తమ కిష్టములగు గ్రంధములను 
తీసికొనివచ్చి బాబానుజేరి సమర్పించువారు, 'బాబా వానిని స్పృశించి, 
ఆశస్సులతో వానిని తమకు తిరిగ ప్రసాదించిన తమ పఠనసిద్ధి ఫలము 
అభించునని వారి సంకల్పము, 


బాబా సాధారణముగ అటులకొనిరాంబడిన గ9ంధముల తెచ్చిన 

వారికి తెచ్చినవి తిరిగియిచ్చువాండు. ఒక్కొక్క వేళ ఒకరు తెచ్చినది మజీ 

యొొకరశకి పర్యాయముగమార్చి యిచ్చుచుం డువాండు, ఒక గురిపూర్ణిమకు 
ఒక భక్తుడు (యం, బి, రేగే మ్‌ పుస్తకము తీసికొనిరాలేదు. 


_ నొ, బావ- (రేగేవంక చూచుచు నీవు మంచిపని చేసితివి. నీ 
వే గ్రంథమును చదువువలదు! వీరీ గరంధములందు బిహ్మమును 
(Es వమును చూడం గలమని స. కానివారు కాంచునది 
“భ9మి మాత క. నన్ను నీ హృదయమున నిలుపుకొనుము, నీ 
మున సును బుద్దిని ఏకము చేయుము! చాలును, 


రిగి శ్రీ సాయీనాథ బోధామృతము 


5. వామజవము 
1. రామనామము, 


192. సా, బాః- ((యన్‌.ఆర్‌.యస్‌.తో) “రాం రామీఘ్యా” 
(అనగా _ రామనామము స్మరింపుము 


199. సా, బాః_ (జియస్‌. కపంతో) ఎల్ల ప్పుడు *రాజారాం 
= రాజారాం” అని స్మరింపుము! నీవటుల గావించిన నీ జీవితము ధన్య 
మగును. _ నీవుశాంతిని, అనంత శేయమును పొందుదువు. 


194 సా, బాం (రావుబహద్దూర్‌ M.W. పొధాజతోో మన 

మేమి సరింపవలయును? “శీ9రాం = జయరాం - జయజయరాం.” 
95. సా, బా? (వహ, సీ, దీక్షిక్‌తో) 

(చూ, 299 నామస్మరణము) 

నేను నిరంతరము “హరి” _ “హరి? యని స్మరించుచుంటిని, 


హరి నా కపుడు ప్రత్యక్ష మయ్యెను. అప్పటినుండి జౌషధములిచ్చుట 
మాని “ఊధి” పసాదించికిని 


196, సా. బా: (ఒకరితో అల్లా అచ్చాకరేగా! 


రాం _ రాం - హ్మాణా! (రాం - రాం _. అని స్మరింపుము 
దెవము నిన్ననుగహించును, 


197. సొ, బాః_ (బాంద్రొబాలునితో) పోతీపరింపుము _ 
అనగా పారాయణము చెయుము! ఏదొకనామ జపము చయుముః! 


బాం.-బా:- బాబా? నేను చేయను. ఎప్పుడైన నేను మజచిన 
నాకు పాపము కలుగును 


సొం బా: (తల్లితో అమ్మా! నేనిపు డేతని సంపూర్ణబాధ్య తలు 
వహింపవలయును 


శీ సాయాబొబొ అభయ (పదొనములు, సూక్తులు, రగ. 


198. సా, బా. నాకు హృద్‌ 9గముండెను. విష్ణు సహస 
నామములు నా హృదయమున హత్తుకొనియుంటిని. హరియందుండి 
దెగివచ్చెను, (అవతరించెను) నాకు స్వస్థత కలిగెను, 


న, సాయూనామము 


జస్టిస్‌ యం. బి. రేగే కావించు సాయీ నామజపము బాబా 
అంగీకరించెను. 


సాధనము V 
సకలము నందున్న దె వముగ బాబాపూజ 


19౬ సా. బా;- నానా! పూరణ పోలీ నాకు (పియము. 
నె వెద్యమునకు సిదముచేసి కిసికొనిరము-, 
యప స థి ఈ 
నా. గో. చం?- బాబా! అలస్య మైనది _ వంటమనిషిలేండు, 
సా. బా; సందేహింపకుము, 


అంత చందార్మరు 8 పూరణ పోొోలిలు 
పళ్ల రముల గొనివచ్చి బాబాముందుంచెను, 


_. అనుపాకములతో 


+ 


నా. గో, చం:- బాబా! ఆరగింపుము। 


బాబా కొంత తడవు వెచెను. ఆపుడు చీములుఈగలు పోలిలపై 


నఖ తాం మరిది. ఈ పళ్లి రములం గొనిపొమ్ము! 


నా, గో, చం:- బాబా! వానిని తాకనైన తాకక్క తీసికొని 
బామ్మందు విదియమి? నీవేమియు భుజింపనియెడ నన్నేల వానిని 
(1పణుపమంటివి? నీవేకాలదియేని స్నీకరింపనియెడల ఈ పత్తెరముల 


కుం... పు అలి 
Ye TON UE మజొింపను, 


ని ్ర 


fr ot 





త్ర శ్రీ సాయీనొథ బోధామేతము 
సొ. బా:- నేను పోళీలను తింటిని. ఈపక్తె రముల గొనిపొమ్ము 
నీవు భుజింపుము. 


నొ, గో చం: నీవ పోలీ భుజించికివా? ఎప్పుడు? పళ్లే రము 
లలో తెచ్చినవి కెచ్చినట్లున్నవి, నిన తినినతప్ప _ వాని సీతం నండి 
క్రీసికొని పోవను, 


నా. గో. చం:_ ద్వారకామాయి మసీదునుండివెళ్ళి చావడిలో 
ఆకటితో పరుండెను, 


(బాబా నబిడపొందు బాధచూచి సహింవం జొలక నానాను 
డ్‌ 


పా, బా:- నానా! నేను పోలియింతకు ముందు భుజించికిని 
మూర్భతవహింపక పళ్లై రములను తీసికొనిహిమ్ము. నీవు భుజింపుము, 
చ్‌ 


నా DOE (దులబరించుకొనుచు చావడికి తిరిగివెళ్ళిను- 


ep 


[|] 


ఎఎఎమకానానాశ నీవు నాదగ్గజి 10 సంవత్సరముల 
నుండి యున్నావు, ఈ మాత మేనా నవు స చర వ? సన్ను గూర్చి 
నిఅభి; పాయమిది యేనా? ఈ లెకే మూరల (ప్రమాణము ముగల దేహమె 
బాబా _ అని నివు 'గహించికివా? ఆ మాత మేనా? 


ఆహాః చిన్న చీమగా నేను భుజింతును. ఆభుజించు ఈంగ 
యందుండి నేను భుజింతును. నేను కోరిన రూపమునందుండి ఆ 
పోలి యెప్పుడో నేను భుజించికిని, 
క్షమింపరాని మౌథుమంకేవూ తము వహింపకుము, 


రా చి Gn — 2 లో 
తక్‌ తకం GES విత చెప్పినను న వం 
(o 
న్స్‌ ws. జు మ్ల ఎవ ర్యా ~ 
rst WO, TO SE సు గహించు నటుల 
తో జ్‌ నా షా 
Em అ నల pi Sere వ్య రాక TIE య రూ క కా మట్‌ 
నం మా కరవులు కహెకాన్‌ Heo నెను ORO. Ca 
చ్చ 


శ్రే సాయీబాదా అభయ పిడానములు, సూకు లు, 89 
స 


అంతట బాబా నానా హృదయ మందడంగియున్న నొక గోవ్య 
పదు మకవక బోధపడునపై వో సైగ చెసెను. దాని భావము నానాకు 
తప్ప ఇతరులకు బోధపడలేదు. అంతట చందోర్కరు శ్రీసాయీబాబా తన 
అంతర్యామి యనియు, అట్ల గుటచే సర్వాంతర్యామి యనియు _ అనగా 
చీమలు _ ఈగలు మొదలగు జీవములం దధివసించియున్న వాడని 
స్వానుభవమున గంహింపజాలెను, 


న 


గ 
ల. 
చే 


నా, గో, చం:_ బాబా! ఈ పశె రములను కీసికొనిపశి దను, 


Ce) 


సా. బా;- నానా! ఈ నా (గుర్తు) సైగ నీవు గమనింతువేని 
0 యె 
నేనాయారూపముల నీవిడు పదార్థములను స్వకరింతునని తెలిసికొనం 


గలవు: (ఖా టి 


LE ¥ 
pa వ లా శ 2 షె ఇల ” a య 
పాంక్టెపర ప్రై పురుషాయచేత సా గుహశయా యెవ సడేహ మానినే 
యో 
సత్వంవిశుద్దం వసుదివశ్శప్దతం యదియతే తతపుమా నవావృతః 
సత్మ్వైచ తస్మిజణా భగవాకా వాసుదేవో హ్యధోక్షజో మే మనసా విధీయతే, 
~~ Ue] 
> 29 


(లొకంబున జను అన్‌్యాన్యంబును _బత్యుక్రానాఖీ 

బులు గావింతురు. అదియు _వాజ్జులయినవారు సర్వ భూతాంతర్యామి 
జ్‌ 

యైన పరమపురుషుండు నిత్వ పరిజ్తూర్హుండు గావున కాయిక వ్యాపారం 

బయుక్తంబని తదుద్దశంబుగా పునతమునలు:. నమన రాదిక అటు: అతో 


స్ట శ్రీ సాయానాథ బో ధామ్బళతము 
సాధనము V! (పకృతి దృశ్యములు 


200, (2) బాబా తఅచుగ అస్తమించు సూర్వునిపై పు 
చూచు చుండును, ఒక్కొాక్కయెడ పెద్దపాపురాళ్ళ గుంపు సొర పను గన్‌ 
(పమించువాండు. 


- 


(b) .క, జి, ఇష, బల్వంతు కపరై కలిసి ఆర్జియందొకనాటి 
ఉదయ కాలమున విహారమేగిరి, స్వల్పముగ మంచు గుకయుచుండెను* 
సూర్యుండుదయించుచుం డెను, భీష్మ _ పడమరకు తిరగెను. ఆతని వాద 
ముల దగ్గజనుండి పడమట దిక్కు కొనవరకు అపొరదూర మాతనిగీడ 
వ్యాపించినట్లుండెను. పడమట ఆకాశమున అతనినిడ ఇం దధనస్సును 
గూడి తలపె కిరీటమును పెటినటుండెను, ఆద్భృశ్వ్యవ. తనికి గొప్ప 

మాలా రు గొ a 
ఆనందమును గూరెాను. అవ అనంతము ,పకాశవంతమగు అతన్‌ 
న్‌ 
ధాయయే. జీవాత్మ _ పరమాత్మను చేరుచుండెనా! యనునట్లుండను, 

: గొ 
కణకాలమతండు అపరిమితానందమున తలెను. బల 
ముగు ఆకందము నొందెను. ఇరువురు తిరిగి వెళ గా జి. యస్‌, క 
ని 
వారికి బాబా క్రణమ్మాతపు ఆత్మసాక్షాత్కార భాగ్యము అను గహించెన 
పరిరను! అతత వారిరువురు -జాణా దగిజకు Ts కపం మాటలకు 


తన అంగీకారము దెలుపుచుండెనా యనునటు బాబా చిణునషహగ నవ్వెను, 
a) ర ద 


| గమనిక;_ సరు ననజనానాచుణ సరస్సుదగ్గిజ సపహుద 
ము ఒలు దృ శ్యానుభూతి (భాగ Vi ఫ్ర ల-లి) | 


్నర్ననాదెవ వినిరూతమలాశయా; 
అ ద 
తు జట “ద ఇది యన క స 
ధర్నె జారహం* పచ _హోత్చన్న మతయోవ్యుత” 


శ్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు, 91 


J 


క ము! నానమం సతు వము 

భక్తుడు పాడెను. అందలి లోపములను బాబా సవరించి మతి 
షే. (శుతులను _ స్వరముల నాలపించు శకి ఛధాగమును సూచించెను. 

ళూటా శేర్జికింజేరిన కొత్తలో తబుచుగ రాశులందు “శాకియాి 
(మహమ్మదీయుల విడిది గృహము యందు కాళ్ళకు చిజుగజ్జెలు కట్టు 
కొని నృత్యము జేయుచు కబీరు గేయములు మొదలగునవి కీర్తించు 
వాడు. 1890 తరువాత చాల అరదుగ కావించెను. 

rls DEE (అబుల్‌ రహీం రంగారీతో హ్‌ నిన్న 
వచ్చియుండిన ఇంకను బాగుండెడిది. 

అబుల్‌: ఏల? 

(6 


సా. బా:- గానము! సంగీతము జరిగెను. నేను రాశి 
యంతయు ఏడ్చితిని. వారునన్ను దూషించిరి? 

అబ్లుల్‌:_ వారేల నిన్ను దూషించిరి? 

సా, బాః- నేను “దూషించిరి” _ అనిన జనులు సాధారణ 
ముగ గ్రహించలేరు, న్‌వు (గహింపంగలవు. 


అబ్దుల్‌:_ భగవానుని  పేమించువాండు దైవ సంకీర్తన నము 
కావింపంబడు చుండగ ఏడు ఎను, నవ్వును, అనందమున నాట్యము 
చేయును, 


సా, బా:- అవును సత్యమును పలికితివి, నీకు గురువు కలండు 
గదా? 


౯. ఫ్‌ ] 
అబుల:- కలండు, *వివీ బగీషా-చిషీ-నిజమా.” 4 
రు క్ష 











(నా సమక లాలు 


డి డం త్న ఎ లో శ — మై 
+ ఈ చిగురు వెక్క డేకు తరియాణముచేసినను మేళతాళము 
వై జ. దడి 
లతో పోవును, ఈ చిషప క సంగితమును నునో అయ సాధనముగ 


ర శ్రీ సాయీనాథ బోధామృతము 


వ భి న తాత కారదు గనక అ 
అ పిన కాక తో రం సగచ్చతి. (యాజ్ఞవల్క్య సృ) 
11. న్వరబిహృణి నిర్భాత హృషీ కేశపడాంబుజే 
అఖండం చిత మావేశఃలో కానను చరన్మునిః (భాగ VI (5) _ 22 


“డిత్రారము _ సండితానందమవు-” (త్యాగరాజకృతులు) 
థ్‌ 


(భగవద్దితలలో ని అరసు - సంగితానందములలో (హనుమం 


తునిలో) కలదు _ అని శ్రీరాముండు వ వమూరుకికి. దెలువుచున్నాండు) 


ప్‌ 


నె తిక బోడలు _ చక? (దిద్దుట. 


-శతుంషట్కము _ కామము _ కోపము _ లోభము _ 


209. బాహాసాహెజ్‌కోగన్‌:- బాబా? అనన్యభావమున ఇంత 
కాలవమునుండి నీపేవ చయుచున్నా (డను, నాసేవ ఫలించెనని నేనెట్లు 
తెరిసెకొనంగలను?* 


సా, జాః- నీవు నావలె సర్వ బంథములనుండి విడివడి నా 
భావముహొంది, నావలె “కుప్నీ? ధరించి, భిక్షించి జీవింప నేర్చి నపుడు 


మనయిరువుర హృదయములను ఆనందింపంజేయు నీసేవ సఫల మెనది- 


TOTS కారును. తులు ₹౦౩లు..అహాతాుు కారక ములు: 
పెకి వపంధవులని వ. య మొదలగు 
ఊవాధులను విడువవు:. 1 వచాను సతో ఛ్యానింపుమ:! అజ్ఞానమును 
mr 
త్యజింవుము. కామమును జయింపలేని వానిక్షి దె వహ పి లేదు -దెవ 
we 


ఇను Po సే 
ైా జాకకా చంక అష జ 
as = yD a దూ త న 2 ంజాలచు, 


శీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు. 93 
కామ వ్యామోహమును జయించుట. (ర నా. గో, చందోర్కరు. 


205. శపాళగ్‌. చందోర్మరు బాబాచెంత మసీదులో కూర్చుండి 
యుండగ ఇరువురు ముస్స ౦కాంతలు (గోషాస్త్రీలు బాబాను సందర్శించు 
టకు వచ్చిరి. చందోర్మరు లేచి యావలకు వెళ్లం బియత్నించెను, 


సా. బాః?- నీవు వెళ్ల వలదు; ఉండుము, వారు రాందలచిన 
రానిమ్ము! 

అ కాంతలు బాబాను సమీపించిరి, వారిలో వృద్ద వనిత 
మునుగు తొలగించి బాజా దర్శనము చేసికొనెను. ఆ పిదప రెండవ 
యువతి ముసుగును తొలగించి బాబాను సందర్శించి, మరల ముసుగు 
కప్పుకొనెను. నానా అమె చక్కదనమున కబ్బురపడి, “ఈ అసాధారణ 
సుందరముఖము మజియొకమాలు చూడగలనా?”* అని, తనలోం దలం 
చెను, బాబా వెంటనే అతని తొడపై చబచెను, 


సా. బా;- నానా! నేనెందుకు కొట్టితినో నీ వెజుంగుదువాః 


న నా సర్వష్టాండై న నా గురుదేవుని నుండి నేనేమి 
ముజుంగుం జేయంగలను? బాబా! మీ సమక్షమున నుండగ అట్లీ అల్బ 
సంకల్పములు నౌ మనస్సునెట్లు లొంగొనుచున్న వో నెనెలుంగంజాలను, 


సా. బా: నానా నీవు కేవలము మానవమాతు౨ండవు. కాదా? 
దేహము కోరికలతో నిండినది. ఏదేని విషయము ఇందియ గోచరమైన 
మాత9మున ఆ కోరిక వెలికి తోచును. కాని, చితివిచితి వర్ణకోభిత 
ములు సుందర బా హ్యాకారములుగల దేవాలయము లీప్రిపంచమున 
ఆ కుదా? మన నుచటకు వెళ్లి నపుడు ఆ వెలుపలి రమ్యాలంకారములఅను 
జూచి ఆనందించుటా? లేక్క ఆ గుడియందున్న దైవమును జూచుటా? 
తోపలనున్న దైవమును చూచుచున్నపుడా వెలుపల సౌందర్యమును 
అక్కింతువా? లెక ఆ పరమాత్మ స్వరూపమును లక్షింతువా? భగవానుం 
డొక్కు దేవళమునందెయున్నా6డా?' దేవాలయములందున్న టుల ఈ 
పరపంచమున సకలవస్తువులందును దై వములేండా? ' మనమెల్ల వేళల 


శ్రీ సాయీనాథ బోధామృతము 


rane 


గుర్తింపవలసినది ఆ వెలికితోయదు సురూప కురూపములను గాదు - 
"శ 


బాహ్య సౌందర్య రూపములను జూచుటయందు లోపమెమి 
యును లెదు. కొని, అటుల చూచునపుడు అట్టి మనొహరమైన నివాస 
మును కలి ౦పంజాలిన ఆ ద వమెంత శక్సిసం పన్ను ౯డో: ఎంత నేర్పరి 
యేన శల్చియటూ! మన మూహించుకొనవలయున 


ఆజ 


అ 


నానా! నీ తలంపు లీమార్షము న నడచిన నీవా ముస్లి ంయువతి 
ముఖరామజీయమును మజియొక నూలు చూడవలయుననీ కోరుకొని 
6రుంరద ను ఈ విషన్‌ ని మనస్సు నందెల్ల వేళల నిలుపుకొనుమ! 


(౧) హెచ్‌. వి, సాతే 


208. హెచ్‌. వి, సాతే _ ఒక సెటిల్మెంటు అఫిసరు బాబా 
భక్తుండు. శీరిడియందు సాకేవాడలో తన నివాసమున నున్న వా(డు. 
ఒకనాండు వేడుకకై మంచినడవడిలేని బాబా భక్తురాలిని చూడంబో యెను* 
వెళ్ళుటకుముందు 1 అ ఉదయమున బాబాను సందర్శించినాండు. 


సా, బా'-_. సాహిబ్‌! “శాలకు వెళ్ళియుంటివా? 


సాతే:_ ఏమి! బాబా “నన్నుబడికిపంపకయే డిప్యూటి 
కలెక్టరును కావించితివా? 


బాబా “శాలి అనుపదమునకు స్థానిక అర్థము అతడు 
గ9హించలేదని ఆ విషయమును అంతటితో నిలిపెను, తరువాత 
సాతే “శాలి అని అచట పిలువంబడు ఆచెడిపయింటికి వెళ్లెను. అమె 
తోడి సంభాషణలు (కమముగ వ్యామోహా 5 వశకరవ ఎలై అతనికి పతనము. 
గూర్చు స్థ్‌కికిం గొనివచినవి, eee వాకిలి తలుపు తెరువంబడెను, 
బాబా ఆ తలుపుదగ్గజ న్‌లంబడి, యేవి-రసై see (ఆహా ఇంత 
దూరము నీగురువుదగ్గలకు వ చ్చు కివి. ఇపుడు నరకమునకు దిగుచుంటివా- 


యేమి? ఎంత చక్కని ప్రవర్తనము!- అను భావము ((ప్రకటముగునట్లు) 
చేసెను, 


ల్‌ 


శీ సొయీోదొటో అభయ [వదానములు, సూక్తులు, J 


అంతట బాబా అదృశ్యుండచ్యును. ఈ విధముగ. తన 
నియంతయైన బాబాచే అదనున సాకి రక్షింపంబడెను. సాతే అఆ'శాలను 
సరితను కడి వెళ్ళెను, మరల ఆ చెడిపను చూడలేదు, 


కోప్రము..(8) రామదాసి 


£07. సా, బా!- (గామదాస్తి నీవు నిరంతరము అధ్యాత్మ 
రామాయణము పారాయణము చేయుచుంటివి. ఇంకను నిహృదయము 
కల్మషరహితము కాలేదు. నివు సహ్మసనామనులను వల్లి ౦తువు-కానీ, నీ 
కష్టములు తొలంగతేదు,. నీవు నిన్ను “రామడాసి యని చెప్పుకొను 
చున్నావ్నా. నివు రామదాసివే అయిన సకల విషయములకు విముఖుండవు 


కావలయును. నీవు దేషియందును 'మమతి కదిగియుండరాదు. సకల 
మున సవతి పాటించు ప 


అ సక అవజను సమదృష్టితో చూడవలెను. నీవు 
మున్‌ వై మ య దుకు ¢é€ చు లా న 
లె |పవర్తించుచు ఒక పుస్తకము కొకు తగవులాడు చున్నా6 


తొ జ ఆర జ్‌ యాడ శ వ 
ంచిన సస కములు కొకొల లుగ దొరకును: కాని, 


ళ్‌ | OS క్‌ వ ది గా క షి 
ely పస 2 న్‌. ( “రద త్‌ ప్ర) creme న్ను కలువ 

అ ౬ 

ని అద (a) ప se క = గ మః wv“ an లో "ఖు = | ల క లో ప్త || 
రసములు స అ ల తల స అ COE TONE 


(ra జ్‌ | లి ది శ లో 
లేద శ్రీ సౌయీనాథ బొ ధామృతము 


లు 
వానితో _గుద్దులాడి ప్రతిక క య. నీవు ఇతరులతో 


కలహించుచున్న నేను వినుగునొంది బాధపడుదును. 


నొకటి రెండు పలుకులు పలుకుము. కాదా-అచ్నొటు విడిచిపామ్ము. కాని, 


d) సతి 


ళా తె లే ట్‌ శ జీ ళా 4 
(క. తాకాల. వకతుమున. కురడగో ఊద్దవేళి 
భాప్‌. బాబాను సమీపించి |పణమిలి, సెలవుకోరెను. బాబా వెంటనే 


2! బాబా మిక్కిలి కవ సన? ననున్న సమయమున 
మె డా డా మనస్త 
సామంతు (హోలిస్‌ సబఇన్సె (కతు కొంచప దూరమున నికిచియుండి 
ముకు 
“నాకా వెంటనె సెలవుఇచినగాని వెళి రె లుబండినీ అందుకొనుటకు 
షా ని. మన 
జీ లగ వ క బూ ఆద సై te 

కాదని డదు తతర అ యధికార్‌వలన మాటకచు్యున తలంచెను, 

సా 


సొ, బా వారినిక్కడ దెసెకొనిరవముు! వారు స్రమీపింప6 
గనె బాబా మిక్కిలి శాంతించి, “ఆవంంసలివానినిం జ.పి యిక డకు 


థ్రీ సాయావాబా అభయ ప్రదానముళలు, సూక్తులు, g7 


(గమనిక:_ వారిని శిర్హికి వెళ్లుడని ఆదేశించిన. పిదప 
కా ధూపీశ్వర్‌ మరణించెనని భావము (చూ-411) 


Ey? = కపప. 


le తో హూ రివరిమిదను - కొపములిదు; త్రల్లి బిడ్డ 
అకు హాగిచేయునా? సమ రు దము నదీజలములను వెనుకకు (తోసి 
వేయునా? నేను భక్తిని _పీమింతును. నా భక్తులకు నేను సేవకుండను. 


216. సా. బా!- నానా! నీపై నాకు కోపములేదు. నాబిడ్డ 
న మీకు నాపై కోపపడుటకు అధికారము గలదు. వేంకుశుండే యిచ్చట 
య నేనాయనపై కోవపడుదును. (చూ. 178) 


Rls we చాన (బాబా కోపించునని భయపడుచున్న 
(పథాన్‌ సతితో చూడుము! నేనిదినమున నెవరిని కోపించుట లెదు, 


క - (8; వకోపావేశముననున్న 
లుల్ల రకు శుభాశీస్సులు! re కలుగుగాక | స 


218A (220) (ద్వేషము). సా. బాః- (శీరిడిలో-నికయింటి 
యజమాని తనకు విరోధియగుటచె తనను విందునకు పఫిలువలెదని 
చెప్పిన ద 4. ఇతరు డెనీ నెవరికిత్వరు? ఈవిందు ఏమిటి? 
ఎవరు భుజింతురు? నీకు విరోధియని ఎవరినిగూర్చి పలుకకుము. ఎవరు 
తరలిన తల అత రరాాత ద్వేషబుద్ధి వహింపక్తు::::.  ఎల్హరు ఒకిర- 
అవఖిన్నులి. | . 


“తంయిమయిసర్ష తె కొవిషుః వ్యర్దం కుప్యసిమయ్యుసహిష్టుః 
ప ణి థి న కః ఇ 
భవసమచిత ne గ ౧ వాంఛస్యచిరా ద్యదివిష్ణుత్వణం" 


(ఇ) తీరయాతిిక గర్వము:- (బాజా _ హాబీగర్వమడంచుట్స 


F-13) 


ర్‌ి శ్రీ సాయీనాథ బోధామృతమః 


218 (మక్కా తీర్ణయాతివెసి వచ్చిన) ఒక హాజీ శీరిడి 
మసీదునకు జేరవచ్చెను, 


సొ బా. మసీదులోనికి రావలదు! ఆ హాజీ వెనుకకు తిరిగి 
వెళ్లెను. మసెదులోనికి వాదా అతనిని రానీయకుండుటచే  శీరిడి 
యందె యుండెను. కొన్ని నెలల తరువాత శ్యామాద్వారా బాబాకు తన 
విషయము చెప్పించుకొనెను. బాబా ఆ వాజీని పరికించి అతని గర్వము 
నడంచెను. 


సౌ, బాం (శ్యామాతో కతా (తోలి దగణనున్న వొదల 
మధ్యగ ఇజుకు కాలిబాటన సూటిగనడచి వచ్చుదువా? యని, చావడికివెళ్లి 
ర మనిషిని అడిగిరమ్ము! 
శ్యామావెళ్ళి ఆ విజీ సమ్మతి గొనివచ్చెను. 
సా బాః_ (శ్యామాత్ఫోవెళ్ళి, నాలుగు “*దఫాలుగి 40 చేలు 
రూపాయల నిచ్చునేమో అడిగిరమ్ము. 


శ్యామావెళ్ళి “40 అత్తలు రూపాయలనిత్తు* నను సమాథా 
నము౭గొని వచ్చెను, 


న (మరల మూండవమాలు శ్యామాతో శ్యామా! 
వళ్ళి అతనిని మెక మాంసమా? పిజుదు ఎముక మాంసమా? అకు 
ర్న 


ణములా? _ వీది యిష్టమో జ అడిగిరమ్ము 
శ్యామావెళ్ళి, “బాబా (కోలంబ) మట్టీపాతిలోని ఒక చిన్న 


(a) 
రొట్టెముక్కతో మిక్కిలి సంత్‌ షింతును” __ అను సమాధానము, గొని 
వచ్చెను. 


అంతట బాబా స్వయముగ చావడికివెళ్ళి, ఆ వోజీని చెడతిట్టి, 
(తనను. వేలితోంజూప్పచ్చు “ఇక్కడనున్నది ఎవరను కొన్నావు? నీవు 
వ్యర్హముగ డంబములు చెప్పుకొనుచు “గొప్పవాండను _ అని తలంచు 
చున్నావు “కారాను నిన్నటుల వరింపుమని బొధించుచున్న దా? మశ్షా 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు, 99 


కీర్ణయాతను తలంచుకొని గర్వించుచున్నాండవు, కానీ నివు నన్నెణుC 
గవ, అని, కఠినముగ పలికెను. - 


ఆ హాజి భయభాంతుండయ్యెను - బాబా మసీదునకు తిరిగి 
వెళ్ళి వండ్ల నుకొని, ఒకబుట్ట నిండుగనింపి, హాజీకి వంపెను, తరువాత 
50 రూపాయల నిచ్చెను, అది మొదలు అతని యిష్టము చావున 
మసీదునకు రావచ్చునని అనుమతి నిచ్చెను, 


(b) హెచ్‌, వి, సాతే 


220, సా బాః (సాతేత్సో (శంకుస్థాపనము చేయుటకు) 
సీ వచటకు ఏలపోవలయును? వీని అన్నిటితో మనకేమి సంబంధము 
గలదు? బేల్టారీలు _ ఇతర పవివారలా పనిని గావింతురు, 


(6) దాస్‌ గాణూ 


221, సాంబాః- (చాస్‌గాణూత్యో సంకీర్తనము. కావించు 
టకు ఒక పెండ్లి కొమరునివలె ఆ వేషమేమిటి? నడుము పై భాగమున 
గల ఆ దుస్తులను _ జరీతలపాగను - అవన్నియు తీసివేయుము, 
నారదమహర్షి కీర్తన పద్ధతి నిన్దేశించినాండు, కావున నారదుని మార్గమునే 
అనుసరింపవలయును, 


(థోవతి - నడుమునకు బిగించిన ఉత్తరీయము - చేతుల 
చిబుతలు తాంబుర - ఇవి మా;తమే ధరించవలెనని భావము.) 


కుల గర్వము 
d) ద. ఆఫికా డాక్టరు (బ్రాహ్మణుడు 


222, మామ్లత్‌ దార్‌:- (ద- ఆ డాక్టరుతో) రమ్ము.” సాయీ 
బాబాను చూచివచ్చు దము, 


డాక్ట రు:- నేను రామోపాసకుండను, నేనితరులకు మొక్కను. 


100 శ్రీ సాయినాథ బోధామృతము 


మాముక్‌దార్‌:- వేజుగ తలంపకుము-రమ్ము. నీవు (మొక్క 
గ అ 
వలసిన పనిలేదు, 


| ఆరతి సమయమున మసిదుదగ్గఅ కొంచెము దూరమున ని చి 
యున్న డాక్టరు తటాలున మసీదులోనికి దూసికొనివచ్చి, బాబా పొద 
ముల వాలెను, 


మాన్లుక్‌ దార్‌:- (తరువాత) నీమనస్సు నేల మార్చుకొని 
_మొక్కీతివి? 


డాక్టరు:_ సాయీబాబా. శ్యామసుందరుండైన శ్రీరాముడుగ 
నాకు దర్శనమిచ్చినా(డు, అందుచే _మొక్కి తిని, ఈసాయి యోగ 
సంపూర్ణావతా రుండు 


[ మ్మృదాసీరామదాసికిగూడ బాబా శ్రీరామచర్యదుడుగ దర్శన 
మిచ్చెను. | 


ఆడాక్టరు సత్యాాగహమునకుందొడంగెను, బాబా తనను పిలువ 
నంపి బహ్మానందము-అక్మసాక్షాత్కారము |పసాదించునంతవభకు మసీదు 
నకు వెళ్ళనని మూండుదినము లుపవసించెను, కాని, నాల్లవనాండు చాల 
కాలమునుండి దూరమైన ఒక మితునితో(గూడి మసీదు. జేరెను. 


సాం, బాః- నిన్నె వరేని ఇక్కడకురమ్మని పలిచినారా? 


డాక్టరు సిగ్గునొంది, తనకు పరమానందమును పసాదింపు 
నుని మానసికముగ బాబాను న STE శీరిడియందు, 
తరువాత తన పురమునంమ (_బహ్మానందాను భూతిని పాందగలిగినాండు. 
(చూ. !1£ జి, యస్‌. కపర్షి-దాబా మూాగవృ సె. మేనేజర్‌ సతి- అనుభూతి.) 


(=) నూతభాస్త్ర 


222, నాకిక్‌ నివాసికుల గరితుండెన మూలేశాస్త్రి శర్షికి 
రు న్‌ా (కె 


నే = ~ న్‌ గాను 
Cae ఆటలో న 


ళ్‌ 
హం. 


శ్రీ సాయీవాబా అభయ పిదానములు, సూక్తులు 101 


త 2... (ఒకరితో నావస్రములకు రంగు వేసికొనుటకు కావి 


(బాబా ఆదినమునంగాని, నముజియేదినమునంగాని కావి రంగు 
వస్రములను ధరించియొ బుంగండు, ) 


సా, బా? (బూటీతో) వెళ్ళి, కొ త్తగావచ్చిన నాశిక్‌ (బ్రాహ్మ 
యిసివద్ద నుండి నాకు దక్షిణంగొనిరమ్ము. 


ఆ నాశిక్‌ బాాహ్మణుండు “మూలే” వచ్చి మసీదులో నికి6 
బోయిన మైల సోకునను తలంపున మసీదునకు కొంచెము దూరమున 


నిలబడియుండెను. 


అంతట మూలేశాస్త్రి బాబా స్థానమున తన గురువును చూచి, 
మసేదులోనికి పరుగునవెళ్ళి, జై! గురు! జై! ధోలఫ్‌ రా! అని 
పలుకుచు బాబా పాదముల వాిలెను. 


వ సా, బాః- దక్షిణనిమ్ము! 
కావి వస్త్రములు ధరించిన తన బాంహ్మణ గురువు - ధోలఫ్‌ 


మహారాజు తటాలున అదృవ్యండై ఆ స్థానమున బాబా ల 
అతండు బాబాకు దక్షిణ Toe 


| (1) బయ్యాజి. 


బాబా - బలగర్వమణచుట 


224, బయ్యాజి - అప్పాజీ _ పదేల్‌ - తనకు: ఫీమ బలము 
కలదని గర్వించువాండు, వాబా తనువును “మాలీస్‌” _ (ఒడలు పట్టుట) 
చేసిన తరువాత బాబాను తన చేతులతో లేవనెత్తుకొని వెళ్ళి, “ధుని”కి 
దగ్గజంగ దించువాండు. ఒకదినమున అటుల బాబాను లేవనెత ందలంబెను- 
కాని, సాధ్యము కాకేదు. అక్షనివంకం జూచి బాబా నవ్వెను. ఆ నవ్వు 
అతని బలగర్వమును శాలంగించు చిహ్నము, 


102 శ్రీ సాయీనాధథ బో ధామృతము 


[ గమనిక _ వాయువు ఒక తృణమును లేవనెత్త వ్యర్థ పాయ 
త్నము చేయుట వ కేనోపనిషత్తు 


(ర) నా.గో. చందోర్కరు విద్యాగర్వము, 


సంస్కృత భాషా పాండిత్యము - ముఖ్యముగ గీతా భాష్య 
గంహణశక్తి కలదని గరి ధలు నాగ: చందోర్శురు విద్యాగర్వమును 
చాబా అడంచెను, (oa 182) 


మత్చరము (ఈర్ష్య) 


న్‌. సా, బాః- (నాగ, చందోర్మరుతోో షడ్వికారము 
లలోమిక్కిలి సుళువ్రగ జయింపందగినది మత్సరము లేక (ఈర్ష్య), 
ఈ వికారమును జయించుటలో మనకు గలుగు లాభముగానీ, నష్టముగాని 
లేదు, ఇతరుల లాభసంపదలంగాంచి స్రహింపలేక పోవుటయే ఈర్ష్య, 
ఇతరుండు భాగ్యసంపదలు - ఉన్నతశక్తి - అధికారము సంపాదించిన 
మనముచూచి ఓర్వలేము, హా అతనినింగూర్చి నిందలు పలుకు 
దుము, అతనికి నష్టకష్టములు కలిగిన సంకోషింతుము_ ఆనందింతుమూ, 
కాని, యల్టీవరనము మంచిదా? అతండు గొప్ప ఐశ్వర్యములనుపొందిన 
మనకు వాస్తవముగ నష్ట మెమికలదు? కాని జనులు ఈ దృష్టి వహింపరు, 
అత(డు మెలుపొందిన అతనితోబాటు మనమును ఆనందింపందగును, 
మనముకూడ అద్భష్టవంతులమన్సి మేలుపొందికిమని భావింపనగును, 
లేక, మనముకూడ అదీ మేలుపొందుటకు ప్రయత్నము చేయందగును, 
మనకోరిక - మన నిశ్చయము ఆ రీతిగ నుండవలయును. మనవద్ద 
నుండి ఆతండేమి తీసికొనెను?. ఏమియు తదు. అతని. పురాకృత సుకృత 
కర్మఫలముగ నతడా నంపడలను పొందెను. అట్టి దానినింగూర్చి మన 
మేల విచార పడవలయున.* కావున నానాః ముందుగ ఈర్ష్యను 
(మతృ్సరమును) “జరం ఠతపుముు 


శ్రీ సాయీపొబొ అభయ (వదానములు, సూక్తులు. 103 
లోభము - (పేరా) 


De Dre కొట ఇతరులయొక్క శ్రమ (కష్టముగాని 
ధనముంగాని ఊచితముగ స్వీకరింపకుము. దీనిని ని జీవితనియమముగ 
వాటింపవలయును. 


[ ఒక యింటి కప్పుమీంద నుండి కిందకి దెగుటకు నిచ్చెన 
తెచ్చిన వానికి & రూపాయలిచ్చుచు బాబా పలికిన మాటలివి. ] 


Cele. నో (నా. గ త్రో ఇఇతండొడ పెట్టెను 
మనడగ్గట విడిచిపెట్టి వెళ్ళినాడు. ఇప్పుడు దానిని తిరిగికో రుచున్నాండు. 
నిరాకరించుట మనకు ఆగదు. అతనికి చెందినదాని నతనికి ఓదిగి 
యాయవలయును, 


బతక ( జయగుడి బాలనివాస్కరుతో 5) ఆ 
భూములు తిరిగి బిడ్డలకు (కౌలునకిచ్చి న ఖామందులకు) ఇమ్ము. వారిని 
బాధింపనేల? 


(క్షీరసాగర్‌ భూములను కొలునకుతిసికొనిన ' 'బాలనివాస్కర్‌ "తో 
శూబా అనిన మాటలివి. ఈ భూములపై వచ్చు ఆదాయము బావాకు 
సమర్పింపంబడినది కాని “నివాస్కర్‌ి? ఆ భూములను తిరగి యజమానికి 
విడుదల చెయ నిరాకరించెను. | 


229. సా, బాః:- ( అట్టాయీతో) నీ ఆస్తి సంపదలను 
అనుభవించు వాండు-అన్నా - న్స్‌ తండి?. ఆతనినే డిననిము ము. ఆతనితో 
మా్యా జ్యెముల కల్చించుకొనకుము. దై వమునికు సమృదడ్ధిగ కూర్చును. 


వ ( నతో నీ ని ధనమునడుగుట కై నీకు బాకీ 
మటదినవాని ర వెళ్ల క్రమ అప్పు కీషికొనినవా౭డె యిచటకు 


జోన్‌?_. బాబా! వానీయంతట వాండువచు-నా? ఎెటువచ్చున.? 
హ్‌ లా 


కూడు వాాసియిచ్చిన కాగితము (నాటు వాయిదా కడవనున్నది, 


104 థ్రీ సాయినాథ బోధామృతము 


సా, బాః- వెచియుండుము! 


జోగ్‌ వెచియుండెను. వాయిదా దాదెను బా కేపడిన, 
వాండు స్వయముగావచ్చి, అప్పు క సికొనిన పకపక స 1400 
రూవాయలు చెల్లి ంచెను. (చూ, లల) 


సాదు - (శేయమును కోరుకొనెను; బడేబాబా అటులకాదు.) 


లవ సలిలే క్‌ [5న సాయంతిము: 4 గంటలకు సాదుభయ్యా 
(సదాశివదండిరొజు టూల్‌ గ్రామమున కొందజు మితు9లతొంగూడి 
నడచుచుండను. అతని ఎదురు మార్గము నుండి బాబా నడచుచువచ్చి 
యతని చేతిలో నొక పల్లు కుట్టుపుడక నుంచి యదృవ్యండయ్యెను, 
(ఆవిర్భావము చూ, స. 


మ్మితుండు:- రసన ఉత _ రము:| వాసి యూ విషయమెల 
నిరయి౦వరాము? 
(25 

సౌాదుభయ్యా - శ్యామాప ఉత. చనల (వాసెను. శ్యామా 
పిలుపు ననుసరించి భయ్యా నరెదికివెక్సి బాబా సమక్షమున జరిగిన 


వ స హల. వెళ్ళి, పదవావొకు. ఇదరతయు చెప్పుము 
[ సాదుభయ్యావెళ్ళి ఒడె బాబా _ డాక్టరుపిశ్ళె - మొదలగువారియెదుట) 
జరి 


ఉడీ 4 పచ న నై అణ రా మ ల ప అ 
అ Mes OU చొ ౯ జయా కు సాక్రాతా ౧ అయి 
లా కు 
సజు ర్‌ టె 


ఆ. సాయీబాబా అభయ పందానముల్ము సూక్తులు... 105 


సా. బా;- ఏమిచేయంగలము? ఎవరు కోరునది వారు పొందు 
చుందురు. 


(బడేబాబా అపరిమిత ధనము పొందుచు, దానిపై రాబడి 
పన్నులు చెల్లి ంచినాండు త దకా ధనమంతయు కోల్పోయి మరణించెను. 


ఏవని యన్‌. ఆర్‌. సహ్మసబు భక్తు లందజకు బాబా 


గ్‌ 
డ్రి 
పసాదము పంచి పెట్టుట చూచెను. బాబా చేతిలోనున్న |పసాదమంతయు 
తజిగిపోయినది. వ నుండుటచే తన కేమియు (ప్రసాదము 


మిగులదేమో! యని సహ్మసబుర్ధి తలంచెను.. 
సా, బా;- (ఆతని చేతిలో నొక రవ్వ పసాదముపెట్టి నీ 


'కిమయు మిగులలేదు:. అని అతని లౌకిక సా _ ఆశలను" 
నిరసించినా6ండు, 


ఇ) దక్షిణం 
సాం, భక్తు (డు _ (పురందర రాకా శే అంత దనక “నీవేల 
అడుగుచున్నా 6డవు? 
సా. బా;- నేను పతివ్యక్తిని _అడుగుటలేదు. _ ఆఫకిరు 


(దై వప నిర్తేశించువానినే అడుగుదును. కాని అట్టి డానికి పదిమడుం 
గులు తిరిగి యాయవలయును. నాకొజకు నేమ ధనము తిసికొనను, 
నాకు కుటుంబములిదు. 


(పతి ఉదయము బాబా ఒక పై పె సాకూడ లేనీ పదవ కిరి పగ 
అంతయు అపారముగ దక్షిణలు పోగగును. సాయం|తము షల 
పడునప్పటికి అటుల (పోగైన దతముంక రయం పెట్టంబడును. 


F-14) 


|. శ్రీ సాయీనాథీ బో ధానృుళీము: 


పది సంవత్సరముల కాలము ఒక గవర్నరు ఆదాయము 
మించిన ధనము బాబా స్వీకరించినను మహసమాధి నాందునాటిక ఆ 
తం్మడిదగ్గర 16 రూపాయలు మాత్రమె యుండెను, 


294. ఇంటనొక ఉంపుడు" తె నుంచుకొని సుఖరోగములకో 
బాధపడు నొకడు శీర్డి కింజేరి బాబాకు మొక్కి బావా ఈ $500 రూపా 
యలు తీసికొనుమనెను. 


సా, బ్లా: కోపముతో నీధనము నా కేమియవలదు. నీయింట 
నాకతె నుంచుకొంటివి, కదా? ఆమె కీ.నము నిచ్చు నుమ. 


[తన గుట్టు వెలిబుచ్చబడుటబే నతడు సిగ్గునొంది వేరి 
పోయెను. 7] 


235, కొందు బాదాఉన్న మసిదునకు ప్రయాణమై వచ్చు 
చుండిరి. 


స్మ బా (కోవముతో తీ నముగ కిట్టుచు వారు కావించిన 
దుష్ణపావకార్యముల వెల ఉించుచ్చు దుషులు _ వారేమి మేలు హాం 
ల్ల లు కటి, రు 
లరు? 


దూషణలు పూ ర్తియగునప్పబికి ఆమనుష్యులు గొప్ప గొవ్ప 
బహుమానములకో మసీదులోనికి ప్రవేశించిరి, 


సాంబా స న పడు చెప్పుచున్నది యీ విషయమే! 


(ఇన్సి వాచా వారి బహుమతుల నిరాకరించి, 'వారి నను గహింవకయే 
వెడల నంపెన.) 


(గమనిక :_ భక్తుని సర్వబంధములనుండి విడివడంజేయు 
న సాధనము దక్షిణ, | 


“యస్యాను గహమిచ్చామి తస్యసర్వం హరామ్య హమ్‌” 


నెను అను గహింపందలంచినవాని సర్శస్వమును హరింతును, 


శ్రీ సాయోబాబా అభయ పిదానములు, సూక్తులు. 107 


నఏరి యస్‌, ఆర్‌. వి. జయకర్‌- ద్వారకామాయి మసీదు 
నందు౦చంబడిన బాబా చ్మితపటమును లిఖించిన చితకారుడు జేబులో 
2కి రూపాయలుంచుకొని, బాబాయెదుట నిలిచియు౦డెను, బొంబాయి 
నుండి “వార్ష” అనునతండు బాబానుచేరి. 


వార్షిః- కాటా! సత్యనారాయణ _వతము జరుపుకొనుటకు 
నాదగ్గర ధనములెదు, 

సా, బా:- నీకెంత కావలయును? 

వార్డి,- ికి రూపాయల, 

సా, బా:- (జయకరును చూషుచు,) ఈతనిదగ్గఅ కలదు, ఇతసి 
వద్దనుండి అప్పుతీసికొనుము! 

వార్డే అతనిని కోరెను. తన దగ్గిజ మిగిలిన ఆ ని రూపాయ 
లను సాంతముగ జయకర్‌ ఈయవలసి వచ్చెను. 


ఏట ల “అర్‌, ఆవస్తే - ఇండూరుజడ్డి, బాబాభక్తుండుం 
వేసవిసెలవలలో భార్యను, కుమారుని వెంటబజెట్టుంకొని శీర్ణికిం జేరెను. 
అతని కుమారుని వివాహము జరుపవలయునను |వయత్నముననుండి, 
కుమారుని దగ్గర 400 రూపాయలు, భార్య దగ్గర 800 రూపాయలు 
ఉంచెను, అతడు బాబాను సమీపింపంగ 


సా బా (ఆవస్తైతో దక్షిణ ఇచ్చెదవా? 
ఆవస్తే:- ఎంత? 
సా, బాః- 90 రూపాయలు, 


సా, బా;- (అవస్తే కుమారునితో నాకు 40 రూపాయలు 
దక్షిణ నీయుదువా? 


ఈవిధముగ పలుమాజులు అవస్తే సలివగ్గరనుండి ఆమె కుమా 
రుని దగ్గరనుండి ఏ0 కొరవగా ఉన్నధనమంతయు బాబా దక్షిణ రూప 
మున స్వీకరిలచెను, 


108 శ్రీ సాయినాథ జో ధామృతము 


సా. .బా:- (ఆవస్తేతో) నీవు 30 రూపాయలు ఇత్తువా 
ఆవసై:. బాబాః _ దానిని ఇ మ్యవలసినదేనా? 


హవ. రః ఇవు; 


_ అంత మనస్సున మిక్కిలి బాధపడుచు ఆవస్తే తన భార్య వద్ద 
నుండి ఆ మిగిలిన ౪0 రూపాయలుకూడ కీసికొని బాబాకు సమర్చించెను, 


ఇంక బాబా అతని నేమియు నడుగలేదు 


బాబాదగ్గరనుండి విచారముతో తిరిగి పోవుచున్న అవస్త రీహ్వను 
విజయ సూచకముగ తట్టుచు 


బాపూసా హెబ్‌ జోన్‌? మతమా! నిన్నభినందించు దున్నా౭. 
డను. నీదగ్గరనుండి బాబా వపలుమారులు దక్షిణలు తీసికొనినాండు. నీవు 
అదృష్టవంతు.డవు, బాబా పవి నుడుంగులు తిరిగి _పసాదించుట కే 
స్వీకరించును, 


_ అవస్తే:_ నేనది యెరుంగను.. వేనిపుడు వివా హస్ట్థల మునకు 
జేరుటకు చేతిలో పై సాకూడ లేదని మాత మెరు(గుదును. 


జోగ్‌: నీకెంత కావలయును? 
ఆవసై !- నూరురూపాయలు, 


జోగ్‌? ఇదిగో! తీసికొనుము. బొంబాయిలోని వర్తకుండు 
హోయినవియని అనుకొనిన సరకులు తిరిగి లభించిన నాల్లవవంతు 


లాభము జాజాకు సమర్పింపందలచుటవే అతని కోరిక ఫలించి, బాబాకు 
(౧00 రూవాౌ_పులు పందిన 


లీ రోజులలో మూండువందలు ఖర్చు పెట్టినాడు. నీకు నూరు 
రూపాయ లిచ్చి తినని నెను చెప్పున కాదనండు, తిరిగికెమ్ము! అనడు. 
కాని తాకా నీదగ్గరనుండి ౯00 రూపాయలు స్వీకరించ'టచే నీకిప్పుడు 
జితములో లకు 50 రూపాయలు పెంపు జరుగును _ అని ఘంటా 


పధముగ రిక దెమపచున్నాండను, 


శ్రీ సాయీబాబా అభయ (పదాననులు, సూక్తులు, 109 
ఆవస్రై :- నాకు జీతము పెంపుసేయగల అభిమాని యొవ్వండు. 
లేండనీ నేనెరుంగుదును, 


కాని జోగ్‌ తెలిపినట్లు వేసవిసెలవలు పూర్తికాగానే ఆవస్తేకు 
నెలకు ౮90 రూపాయలు జీతము పెంపు చేయంబడినట్లు ఊత రువులు 
అందినవి, 


రాంబోవు ధనము పెంపును సూచించుటయే, 
తొలిఫలము రూపమున దక్షిణ స్వీకరించుట, 


2ిలేర. సా, బాః_ (యస్‌, వి, ధుమాల్‌తో) భావ్‌! 50 రూపా 
యలు దక్షిణతెమ్ము! 


ధుమాల్‌:_ బాబా! నాదగ్గర పై కములేదు. 


సా. బా;- అయితే - సాహెబ్‌ను (హెచ్‌. వి. సాకే) అడు 
గుము. ధుమాల్‌, సాతే దగ్గరకు వెళ్ళి 50 రూపాయలు అడిగెను. సాకే 
సంతోషముతో నిచ్చెను సాకే తన పింఛనులో 50 రూపాయలు హెచ్చు 
రావలయునని ప్రభుత్వమునకు పంపు . కొనిన కాగితము ఆలోచనలో 
నుండెను, బాబా 50 రూపాయలు స్వీకరించిన దినముననే (ఆతేదీననే) 
ఆ ౪0 రూపాయలు పింఛన్‌ వృద్ది షయంబడినటుల ఉత్తరువులు జారి 
చేయంబడినవి. 


229, సోమనాధ్‌ యస్‌, డి. నిమోన్కర్‌ _ పోలీసు సబ్‌ 
ఇన్స్చెక్టరు 1912న బాబాను జేరెను, |. 

సా. బావ- 10 రూపాయలు దక్షణనిమ్ము! 

సోమనాథ్‌ 10 రూపాయలు సమర్పించెను. 


8 నెలల తరువాత బాబాకు 10 రూపాయలు సమర్పించిన తేది 
నుండి. జీతము పది రూపాయలు పెంపు చేయబడినటుల ఉత రువు 
లందెను, 


110 శ్రీ సాయాీనాథ బోధామృతము 
దక్షిణ = భవిష్యత్సూచకము - నిర్ణయము. 


240%, ఆర్‌. యస్‌, దేప్‌, 5 గదులతో నొక భవనము కట్టం 
దలంచి, బాబా అనుమతి కొజకు బాబానుజేరి _మొక్కెను 


బాబా నేలపై £5 గీకలుగీయుచు ఒక్కొక్క గదికి 1! రూపాయి 
చొప్పున 29 రూపాయలు ఇమ్ము అనెను. దేప్‌ ఆ పైకము బాబాకు 
సమర్పించెను, ఆతండు మొదట $ గదులు మాత్రమె క ట్టింపందలచి, 
వానిని పెంచుచు 25 గదులు కట్టించెను, ఇప్పజికి 29 గదులు మాత మె 
కలవు, = 


241. సా. బాః- (యస్‌. బి. నాచ్నేతో _ శంకరరావుతో) 
నాకు 64 రూపాయలు ఈయుడు! 


నాచ్చెవ- మక దగ్గజ పై కములేదు. బాణా! 


తరువాత బాబా జబ్బువడినపుడు పేదలకు అన్న దానము 
చేయుటకై. ధనము వసూలుచేసిపంపిరి, వారుపోగు చేసినది మొత్తము 
64 రూపాయలు మాత్రమే. (చూ. 374) 


దక్షిణ = తొలిఫలమును గ కొనుట 


4కు, దాజీహరిలేలే!- వాళీక్‌లో ల్యాండురికార్లు డిప్యూటి 
ఇన్సెక్టరు _ శీర్ణికివెళ్ళుచు మార్గమున “కోవర్గాముిలో తనజీితము 15 
రూయలనుండ్తి 110 రూపాయలకు పెంపుచేయంబడినట్లు గెజెల్‌లో 
చూచెను. అతడు శీర్జికింజేరి బాబాకు మొక్కెను. 


సా, బాః- 15 రూపాయలు తీసికొనిరమ్ము! 


కేలేః_. బాబా! నా దగ్గజ పె కములేదు, 
సా, బా? నిన్న నేకదాః! వెను రూపాయలిచ్చితిని పొమ్ము! 


శు అ కొం 
బక పార లతో! 
యమ్‌ 


ల 


శ్రీ సాయూజొటా అభయ ప్రిదానములు, సూక్తులు, tt 
లేలే అప్ప “ప్రీస్సి సికొనివచ్చి బాబాకు ఆ పైకము చెల్లి ంచెను. 
హెర్‌, లి నాడే ల్‌. చూడుము 


దక్షిణ - మనుష్యుడు కీసికొనందగని - ఉంచుకొనం 
దగని, ధనము పరిహరింపంబడుట, 


249. యస్‌, బి, ధుమాల్‌, బాబా సేవకునిపె, మోపబడిన 
నేరముతీర్పుపై కోర్లులో అపీలుచేయుటకు కొరంబడెిను. (చూ.. 404) 
బాబా చమత్కారమువలన కిందికోర్లులో చేయబడిన నేరముతీర్చు తొసి 
మెయంబడి, బాబా సేవకుడు డు “నిర్దోషి * అని నిర్ణయింపంబడెను. ఆ నేర 
మునకు సంబంధించినవారు న 900 జ పాయలిచ్చిరి.. అ 
ధనమును తిసుకొని ధుమాల్‌ శిర్దికింటిరెను. 


సా, బా: భావ! దక్షిణ ఇత్తువా? 
ధుమాల్‌:- బాబాః ఇత్తును, 


ఈవిధముగ వలుతడవలడిగి ఆ (0 రూపాయలను బాబా 
రుం అ పన (ప్‌ ాండెను. ఆతరువాత ఆడుగంలేడు, 


దక్షీణ-సంకల్ప సిద్దికొరకు స్వేక రింవంబడుట. 


211 M W. పాన్‌ ప్రవపధమమున బాబాను సందర్శిం 
చయుటకు బమలుదెరునపడు 20 ఎండి రూపాయ నాణెములు బాబాకు 
ఈ ముంవలంచవెను. $0 రూపొయలు “కరెక్సినోటు” మార్చెను, తుదకు 
కూబాను చేరిన తరువాత అతని తలంపుమార్చుకొని ఒక సవర బంగారు 
నాణము బాబాకు సమర్చించెను, 


సా, బా. అఇదియమి? 


య | 


కాట్రస్టర్‌. స అది సవర, 
స్నా కాలు దాని, విలువ ఎంత? 


నూల-ర్‌:- 15 రూపాయలు, 


sy 
ఆటీ 


అలు 
Oe 


ల్‌ 


౧ 


3 


సీదగబ ఉఊంచుకొను 


ll 


ను 


= 


ర 


బంగారు 


_పధాన్‌, బాబాస్పృశించి యిచ్చిన 


హా నంత నిచ్చె స్‌ 


ఎం 


అన్యా 


భ్యధపజచుకొని 15 రూపాయలు 


చ్చట పదిమ్మాతమే 


చుచు.) ల 


అ 
Cy 


a (మరల మరల లెకి; 
కలవు. తక్కిన ల రూవాయలు తెష్ము. 


రూ 


నా 


గే 
. 


~ 
(=) 


పాయలు అదికవు 


న నై DE 


రించెను, 


పాయలు బాజా 


గొ 


తమా దలచి 


డవ ఆతనిని నేమియ 


(a 


ఫ్‌ - (ప 


బలమును కొలువంజూచు 


సం ల్ప 


చే 
ల 


5 
౧ 


రూ 


~~ 
£0 
జనా 


” 
న! 
(aw) 


ged 
- 


ణు అ 


ఇ 
యం 


Lae 
అఖ గన్‌ = 
qo)! 


EE 


ఇ 


ఎ 


ఆ 


ఒకటేకలదు. నీవెటుంగుదువు 


నాదగర 


న నిజమె! 

౨ భరకు డు త 
mr 
పరర 


వ 
జు సతు! 


re 
cu 


౧) 


౧60 
re 
es 
2 og 
13 (0 
శ 5 
య 
15 
Aa 
8 గ్‌ 
w 3 
op 
. వ్‌ 
వ కో 
a f 
5 ve 
EN 
[2 ¢ 
ఖై ళీ( 
లి 
గ 
| 


0 
4) గ్ర 
Ya 
bh 3D 
6ం (J 
గ్ర 
LI 3 


న్‌ 


మును 


న 


- 


౫లస్ని య 
రాముల 


అ 
ee 
క. 
Nt arm 
(oe 


త 
ప 


Wc iw 
~~ 
we 


న వికార 
స్‌ 


జ 
రులు 


ర 


చె 


~ che a 


తీ సాయీబాబొ అభయ పీదానములు, సూక్తులు. 118: 


| చత్తృత్యజద్వం ద్వం త్వమేకత్వం సమా శయ 
తత కాసి చిచె వత? 


| 


ద్ర నా(తకొర్యా విచారణా, 


" దక్షిణ 

lls సరాలు తేటల నార్మేతో) నాకు 15. రూపాయలు 
దక్షైణఇమ్ము! 

ese బాబా! నా దగ్గజ పె సాకూడ కదని నీ. వెబుంగుదువుం 
తజచుగ నన్ను 15 రూపాయలు దక్షిణఏల అడుగుదువ్ల? 

సాబా:- నీ దగ్గణ ధనములేదని యెజు(గుదును. నీవు యోగ 
వాసిష్టము పఠించుచుంటివికడా! నాకు 15 రూజాయలు దక్షిణ అందుండి 
తెమ్ము. . 

[ ఇచ్చట దక్షిణతెచ్చుట ఆనగ యోగఎసిష్టమునుండి పాఠ 
ముల గ్రహించి, వానిని బాబా అధష్టించియున్న అతని హృదమున 
పదిల పజచుకొనుటయే.] చూ. 18, 

247. సా, వా:- (ఆర్‌. బి. పురందర్‌తో) 2 రూపాయలు 
దక్షిణ నిమ్ము: 

.. పురందర్‌:_. బాబా! నేనొక పద గుమాస్తానని యెతింగియు 
నన్నేల 2 రూపాయలు దక్షిణ ఇమ్మని తజచుగ నడిగెదవు? 

సా, బా:- ఈ నాజనములుకావు నాకు కావలసినవి _.1 నిష్ట 
(గాఢ విశ్వాసము) 2. సబూరి (థై ర్యముతోంగూడిన ఓర్పు. 

పురందర్‌:- నేనిచ్చితిని. వీనిని నాచే కావింపనిమ్ము... 

248. సా. బాః- (తార్కాడ్‌సతితో నాకు 8 రూపాయలు 
దక్షిణ నిమ్ము. 


F-15) 


114 = అ సాయీనొ; బోధోమృతమ్యు 
తార్మాడ్‌సకీ!- (భరతో) మన దగ్గ ధనములేదు.. బొబొ 
అడిగినప్పుడు ధనము లేకపోవుట చాల బాధగ నుండును. 


తార్కాడ్‌:- బాబా కోరునది ని అంత శృతు౨వులను (కామ 
(కోధాదరులను) నముర్పణచే యుమని. 


సా, బాః- (మరల తార్కాడ్‌ సతితో) న నాకు 6 రూపాయలు 
దజిణ నిత్తువా? 1 


తార్కాడ్‌సడి;- బాబా! నేను వానినిచ్చి తి? 


స రాక తొలగి కేకుండ చూడుము! 
దక్షిణ_ వీతింగజపుట 


మల్టి జడ్డి యం. బి. రేగే 1012న రు 100 లు కేబునండుం 
చుకొని బాబా దగ్గఅ నెను. 


సా. బా నాకు 40/_ రూపాయల దక్షిణ ఈయుము! (రేగే 
ఇచ్చెను. 

మ్మ - (మరల) 40 రూపాయలు దక్షిణ ఈయువము?. 
(రెగే సగ 

సా, బావ (మరలు 20 రూపా రులిము! 


బాబా తన దగ్గజనున్న దంత యు స్వకరించుచున్నాండని 
తలంచి, ఆ-20 రూపాయలిచ్చెను, 


సాం బావ... (తరువాత జద్దెతోో 40 రూపాయలు దక్షిణ 
ఈయుము 


చేగేః. ఎవరి దగ్గఅకు వెళ్ళుదును? 


క తాం ఒడ 
— ఇ నా ననా 
MY + చీ ణి వాతి ష్‌ నం న u 


అ 


శ్రీ సాయోబాబా అభయ పిదానములు, సూక్తులు, 115 


అంతట రేగే శ్యామా దగ్గణకు వెళ్ళి చెప్పెను, 


శ్యామా?_ బాబాను న్‌ గంహించలేదు, నీ రూపాయలు 
ఆయనకు తృణపొాయము ఆయన కోరనది ని మనస్సు, బుద్ధి - ని 
కాలవ - ని ఆత్మను ఆయనక ంకితము చేయుటయే, ష్య భావ 
మదియే, 


శేగే తిరిగివెళ్ళి బాబా కా విషయము తెలి పెను. 
సొ, బాః- (చిజునవ్వు నవ్వి) దీక్షిత్‌ దగ్గఅకువెళ్ళి అడుగుము, 
శిగే దీక్షిత్తునకు చెప్పెను, 


దికిక్‌?_ ఈ సం దర్భమున బాబా ee గంహింపుము 
ధనముదగ్గఅ తేకపోయెనని కించకాని, ధనముకొటికుకాని, మటీదేనికొఅకు6 
గాని క వరము అగారవమని కాని, ఇతరుల దగ్గర కేగిచెయి చాచు 
స్థితికి మించియున్న వాడవనికాని, నీవు, కలంచరాదు - అనుపాఠము 
నీకు బోధించుట బాబా అభిపొయమని నీవు గుర్చి ంపుము. 


రేగెవెళ్ళి ఆ విషయములను బాబాకు విన్న వించెను, 


సా, బా! (చిలునవ్వునవ్వుచు) స ల. చందోర్కరు దగ్గరకు 


రేగే నానా, దగ్గజికువెళ్ళి తిసిన 


నా. గో. చం:. బాబా దక్షిణ అడిగినపుడు ఇచ్చుటకు మన 
దగ్గ ధనము లేకపోయిన ఎంత బాధాకరమో నేనెజుంగుదును నావద్ధ 
కుం నీవు గం హించవలయును, నె నెప్పుడు శిర్జికి బయలుదేరి 
కొంత ధనము వ పియాణమై అందు న. కోవధాముి 
నందుంచి, తక్కిన సగముతో నిచటకు వత్తును. ఉదాహరణకు, ఈ 
పర్యాయము £06/- రూపాయలతో బయలుదేరితిని పగల కొవర్గాము 
నందుంచి 100/- రూపాయలతో నిచటకు వచ్చితిని. నా దగ్గణనున్న 
దానినుండి బాబాకు దక్షిణ నిచ్చుచుందును, అది పూర్తి అయినపిదవ 


118 శ్రీ సాయీోనాథ బోధామృతము 


- కోపొర్షాము నందుంపన నిలువకొజకు వర్తమాన మంపుదును, నీవును 
ఈ మార్గవ రు ననుసరింపుము, 


రెగేవెళ్ళి ఆ విషయము బాబాకు తెలిపెను, దాకా నానాను 
పిలువనం పెన నానా వచ్చెను, 


సాంబా నానా! 40/. రూపాయలు నాకిమ్ము! 


నానా యిచ్చి వెడలిపోయెను. 'మరల నానా పిలువనంప 
బడెను. నానా వచ్చెను, 


సా, బా;- నానా! ఇంకను 40/_ ము! 


నానా యిచ్చెను, మరల చందోర్కరును పిలువనంపి 50 
_.రూపొాయలు తీసికొనెను. అంతట చందోర్కరు కోవర్గామునకు వర్తమాన 
మంపెను. అచ్చటనుండి పైకము అందు "లోపల బాబా యింకను ధన 
మీయుమని అడుగ చందోర్మురు చిన్నవోయెను. 


బాబా కోరినపుడెల్ల మనుష్యుండు తానే మహా పిభువువలె 
' ఇచ్చుచుండెననికాని, బాబాకు కావలసిన అవసరలెల్ల తానే తీర్పుచున్న 
వా౭డనికాని, అనుకొనరాదు---ఆనుపాఠము బోధించుటకే యీ విధముగ 
పలుమాజులు దక్షిణ రూపమున బాబా ధననుడిగీనా౭డని మనము 
గంహించవలయును, . 


దక్తిణ 


2556 10, 16 రూపాయఎ బాబా దక్షిణకోరిన సందర్భము 
అను - వాని భావములను 19౯, 156, 18, 248, 255 నెంబర్లలో 
గమసొంపుడు, 


[దక్షిణ ఇచ్చిన ఈ _వ రుకపోయినను బాబా కోపముగాన్సి 
పాకటించినదికెదః. దక్షేణ నిచ్చినవారిపి ప్రక్యెక అభిమానముగాని, 
ఊఈయసనస్‌వారిపై నిరఖథిమానముగాని చూపడు, అమూ ల్వమైన బాబాకరుణ 


శ్రీ సాయాబాబా అభయ పిదానములు, సూక్తులు. 117 


అందజకు ఉచితముగ పి్రసాడింపంబడినది అటుల దక్షిణ రూపమున తిసి 
కొనంబడిన ధనము బాబా చేతులలో ఒకక్షణమునిలువదు. ఎప్పటికప్పుడు 
వెంటనే బాబా తలచినవారికి ఆ ధనము ఇచ్చి చేయంబడును. బాజా 
[ విధమైన సుఖాడంబర జీవితము గడపియెజుంగండు. ిక్షైంచి తెచ్చి 
కొనునది, నై వెద్యరూపమున భక్తులోసంగినది తప్ప మజేమియు 
భుజించి యెజుంగడు-అని చకినారాయణ - పోలీసు ఇన్స్పెక్షరు బాగుగ 
గుర్తించినాడు. | 


సంపదలయెడ బాబా నిర్లక్ష్యము 
ల 


250, _బాబా:- (బాలకృష్ణ గోవింద ఉపాసనీళాస్త్రితో) నాకు 
దక్షిణ నిత్తువా? 


బా, గో. ఉం. బాబా? నా దగ్గణ ధనములేదు, 
సా, బా;- నీ జేబులోనున్నదేమి? దానినిమ్ము! 
బా. గో. ఉఊ:_ ఇది వెండిగడియారము. దాబా! తీసికొనుము. ' 


సొ. బాః_ దిని నిచ్చుటచే నష్టపడుచుంటివని తలంకుము, 


జా, గో. ఉ;- బాబా! నీకు సమర్పించిన దేదియును నష్టము 
కాదు, 

బాబా. గడియారమును గంహించి, అక్కడనున్నవారిలో నొక 
నికి దానిని బహూకరించెను. బా, గో. ఉపాసనీ పూనాకు వెళ్లెను, 
అచ్చట ఒక ధనికుండైనమితు,ండు గోవింద ఉపాసనీ బాబాకు గడి 
యారము సమర్పించిన విషయము తెలిసికొని (బాబా పలికిన పలుకు 
అెటుంగకయే) -ఒక బంగారు గడియారమును స్వీకరింపుమని ఉపొసనిని 
నిర్భంధించెను. కావున బా. గో. ఉపాసనీ, బాబాకు వెండిగడియారము 
సమర్చించుట వే 'లాభముపొందిన వాండేకాన్సి నష్టపడలేదు, 


118 శ్రీ సాయీనా థ బోధామృతము 
251. ఒకసమయమున ఒక స్వదేశసంస్థానా ధిపతి వ్యాజ్యెము 
గెలిపించి, ఆ ళు. వాదన తనమును “జక టింకు పెట్టె నిండుగ 
పోసి హరిసీజారాం దిక్షిత్‌ శిర్దికితీసికొని వచ్చెను, 


జురు 


హ, సీ, దీక్షిత్‌; బాబా ముందుంచి, బాబా! ఇదియంతయు 
సిదే!. 


సా. బాః- అలాగా? 


అంతట బాబా పెబ్టెమూతతెరచి, రెండుచేతులతో అధనమును 
తీసికొనుచు అచటచేరిన వారికందరకు పంచిపెట్టెను. కొలది నిమిషము 
లలో ఆపెట్టె భాళీయయొ్యెను. దీక్షిత్‌ మిత్రుడు న సైజ్‌ సబ్‌ జడ్డి శ్రీగార్డే- 
దిక్షితు త లే చూచుచుండెను, అటుల మిక్కిలి శ్రమపడి సంపా 
దించిన ధనమావిధముగ వంచి పెట్టంబడుచున్నను దీక్షి త్తు ముఖమున 
లేశమేని సంకోచముగాని, విచారముగాని, నిస్పృహగాని చూపెట్టలేదు, 
దీక్షిత్తు వైరాగ్యమును పరీక్షించి దృడపరచుటకే బాబా ప 
ఆవిథముగ పంచి పెట్టినాండు. 


ees భక్తులు వెండివొలకేి తీసికొనివచ్చి బాబాకు బహూక 
రించినపుడు. 


సా, బాః- దినిని తీసికొనిపొండు. ఇది నాకు వలదు, 


కాని, భక్తులు బాబా చ్మితపటమందునిలిపి, ఊరేగించుటకు 
కావలయునని పట్టుదల వహించిరీ, ఆ పాలకి బయటనుంచంబడెను. ఆ 
నం దానికి పూన్నండిన వెండి గుల్దము లపహరింపంబడెను. 


భక్తు(డు:- బాబా! పాలకి వెండి గుజ్బములను రాతి దమెవరో 
అపహరించిరి. 


సా, బా! వెండివాలకి మొత్త మేల దొంగిలింపం బడలేదు? 


రఫ్‌లి. దామోదర్‌ రసానే ఒక వ్యాపారము. (పారంభింపం 
దలణి, బాబా అంగీకారము కొజకొక ఉత్తరము (వ్రాసెను, దాభా 


శ్రీ సాయోబొబొ అభయ (పదానములు, సూక్తులు, 112 


ఆపనికి సమ్మతి. వకదు. అపుడు దామీయా (రసానే బాబాదగ్గరకువెళ్లి 
తాను చేయంబోవు వ్యాపారమునందు లాభములో బాబాకు భాగమిక్తునని 
చెప్పెను, 


సా, బాః- ఓయీ! దామియా! నేను దేనికో సంబంధము 
కల్పించుకొనను, (అనగా-నాకు ధనములతో ఏవిధమైన సంబంధములేదు.) 


[ఏదేని ఒక మఠము - ఆ| శమము నిర్మించుటకుగాని, ఒగ 
సంస్ద నెర్చరచి దానికి యాజమాన్యము వహి౬౯చుటకుంగాని, తన శిమ్యు 
లలో (ఆశితులలో) ఎవరినో నొకరిని స్వీకరించి తనయనంతరము తన 
పీఠము నధిషింప ననుమకి నిచ్చుటగాని బాబా సమ్మతించినవా.ండుకాండు, 
మరియొకండు యాజ జమాన్యము వహించుటకు బాబా ఏవిధమైన స్థిర చర 
ఆస్తులను విడిచి వెళ్ళలెదు, బాబా నిర్హిప పృస్థితి యట్టది. | 


సరత, సా. బా? ఒక తటి నేను  పతటతపో అనుచోట 
నుంబిని, అచట ఇరుపక్షములవారు కలహించుచుండరి. వారేల తగవు 
లాడుచుండిరా?! అని ఆశ్చర్యపడికిని, వారి సమిపమున ధనముతో నింపం 
బడిన కుండనొకదానిస్‌6 జూచికిని. వారి కలహకారణమది. నేను మెల్ల గ 
అచటకు.దేరి ఆకుండను తీసికొని వెళ్లి తిని. వారి సంపద నశించుట కను 
గొని వారు మిక్కిలి దుఃఖింప సాగిరి. 


“నెసెంవడను? ఈధనమేమి? ఇది యొవరిది? దడినికొజకింత 
_భాంతి, ఇంత కలహము, దేనికి? ఆకుండనాది. ఆకుండ యజమానిని 
నేను” _ అని, నాలోనేననుకొంటిని. 


ocr 


దల ఇ" వు దక్షిణదేశ (వాహ్మణులు బాబా దగ్గరకుంజేరిరి. 


సా, బా: కా రా! (ఒకరిని (వెలితోంజూపుచు ఈతనిని 
15/_ క; 


అతడు వెంటనేయిచ్చెను. బాబా తీసికొని ఉంచుకొనెను. 
అడుగ బడకయే రెండవవాండు శిగ్‌/_ రూపాయలు బాబాకు సమర్చించెను. 
వాదా ఆపై కము లెక్కపెట్టి తిరిగి ఆతని కిచ్చెను. 


1:0 శ్రీ సాయోనాథ బోధామృతము 


శ్యామా: దేవాః ఈ విచక్షణమేమి? ఇట్టిది నేనెప్పుడు చూచి 
యొజుంగను, కొద్ది పై కమడిగి కీసికొంటివి! తనకుందానే పెద్దమొత్త 
మీయంగ డదానినతనికిం దిరిగి యిబ్బి తివి! 


rs 


ఈ |కిందిెవిషయములు 109/- లో చెప్పబడినవి.) 
రూ 


ly) 


కామూ నీవుపసివాండవు నీకేిమియుం దెలియదు 
నేనేమియుంజేయను. నేనేమియు స్వికరింపను, దత్తస్వామి తనకు 
జెందవలసనది తానడిగెను. తనకు. జేరవలసిన 15/- కూపాయలు అడిగి 
కీసికొని మసూది జయిీకిచ్చెను. కొవున ఆ ధనము (నాచెె స్వేకరింపం 
బడినది (చూ. 6.) కాని, యీ 1%/. రూపాయలు మనవికావు అందుచే 
తిరిగి యీ మబడదినవి. 


ఇతండు (మొదటివాండుు మొదట మిక్కిలి పేదవాండు. తనకు 
ఉద్యోగము దొరికిన మొదటి గలజీతము దత్త స్వామికి సమర్పించెదనని 
(మొక్కుకొనెను. అది 19/- రూపాయలు. ఇతండా (మొక్కుబడీ మజి 
చెను. కాలముగడచెను. ఇతని జీతము 15 నుండి 30, 80, 100, 200, 
40, చివరకిపుడు 710 రూపాయలయ్యెను. ఇతని సుకృతమిచటకుం 
గొనివచ్చినది. కావున నాకు. జెందవలసిన 15 రూపాయలను దక్షిణగ 
అడిగి పీసికొంటిని. 


తరువాత మజియొక ఉదంతము కలదు. 


సముుడతిరమున నేను సంచరించుచు నొక ధనికుండు మంచి 
కుటుంబికుండగు నొక |బాహ్మణుని భవనమును జేరితిని. అచ్చట నన్ను 
మీక్కిలిగ ఆదరించిరి. ఆబాహ్మణు(డు సమృద్ది భ్‌ జనము పెట్టి ని|దిం 
చుటకు గోడ “అలమర” దగ్గరగ నాకు చక్కని స్టలముంజూ పెను, నేను 
గాఢనిిదయందుండగ నతండా అలమరకుగల పెద్ద రాతిపలకను ఊడ 
జెరికి లోనికి బదేనించి, నాజేబులోనున్న వెియిరూపాయలనోట్లు 00 గల 
కట్టనపహరిం ను. నేను నిదర. తరువాత నాసర్వనము అపహరింపం 
మహానటి వి: కసక్కు మకిలి వ్యాకులపడి దుః$ఫించికెని. ఆ బాహ్మణుడే 


ప్‌ సున డా స య ఇ ఇ ఇం అ ల ఆద యె యం గ 
నాధనవము డొంగొలించనను ఆలంచితిని. అన) ముతినుట నిదు | నావం కిక 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు. 121 
మనస్సు - కలుగక 15 దినములాతని పంచలోనే పడియుంటిని. 15వ 
దినమున ఆ దారినపోవుచున్న ఫకీరొకండు మిక్కిలిగ దుఃభించుచున్న 
నన్నుజూచి, ప్రెమతో నా విషయమడిగెను. జరిగినదంతయు నేను 
చెప్పితిని. “నేను చెప్పినల్లాచరింతువేని నీకు మెలు కలుగును. ఒక 
ఫకీరు పేరును _ అతని విలాసమును నీకు. దెలుపుదును. ఆయన 
పాదములను శరణుపొందుము, నవనవ నీళు: కరగి లభించునట్లాయన 
అనుగహించును. నీవాక (ముక్కును | మొక్కుకొనుము, నీ ధనము 
సీకుందిరిగి లభించువరకు నీకు వ ప్రినుమైన ఆహారమును మాను 
కొందునని, పతి నల క ఆ పకన వికు విజయవముం (బనాద్‌౦ 
చును.” అన్ని బి 9 

“ఆ ఫకీరు బోధననుసరించ్చి నాకు మిక్కిలి పీయమైన ఆహార 
మును వర్షించి, ఆ ఫకిరు పాదముల శరణాందితిని. అంతట నాధనము 
నాకుందిరిగి పాప్పించెను. తరువాత ఆగ్భహము విడిచి, ఆ సమ్ముదతీర 
మునం దిరుగుచుంటిని. పయాణీకులం గొనిపోవుట కచట నొక పాగ 
యోడ యుండెను కాని వానిలోం |బవెశింవ సాధ్యపడలేదు. ఆయోడ 
లోని, నౌకరియొకండు నాకుంగాం వ అ క 
ss ఎక ౭కే సెను , దానిపై tee, యయా రై లుస్టెషనునకుం 
జెరికిని, చివరకి మసూది ఆయీోానిం. జెరగలిగికిని.” _ అని టక యిది 
యంతయు. దెలుపుచుండ ఆ వచి 
లూబామాటలెమియు 


వారు చకితులై'ర. కాని శ్యామాకు 


హె, బాః- శాానూ! ఈ వచి,నవారిని మి యింజికిం గొని 
ఇ 


కోయి డినంబెటుము, 
(జ) 


భోజన సమయమున “బాబా సము[దమునుగాన్స్‌ సవుం[ద 
క్రొరముంగాని చూచియెలుంగడు. ఎప్పుడు నిక్క జయుండువాండు. ఎవ 
రేని దొంగిలించుట కాయనదగ్గర £0 వెలు ధనమునులెదు. బాబా పలు 
కులు మీకేమెన అర్ధ మైనవా?” అని శ్యామా, వారల నడిగెను. 


122 శ్రీ సాయీనాథ బోధామృతము 


ఆయిరువురలో నొక అకిధి మిక్కిలిగ భావో దేకముళో నీవిధ 
ముగం బలికెను. 

“నాజన్మస్థలము సమం దతడిరమున పడమటి కనుమలలోయ 
నా జీవనోపాధికొరకు “గోవా” వెరితిని నాకేడిని, వృతి లభించిన మొదటి 
నెలజీతము దత్త స్వామికి సమర్చింతునని మొక్కుకొంటిని. దత్తస్వామి 
అను[గహమున నెలకు 15/_ రూపొయలు జితముగఠఅ ఉద్యోగము 
దొరికెను, బాబా పలికినటుల ఇది (కవు£కషగా వృదినొందెను. దత 
సామికి 15 రూపాయలు చెల్లి 
వరకు నాకు జప యందులేదు. డాబా చయుక' ల/- రూపొయలు సః 


రించుటచేత నా_మొక్కుబడిని నెట్‌ 


ల్‌ 


గ్రే 
3 
O 
SN 
~~ 
అ 
(౧9 
మా 
(9 
2 


ఆ రెండవ అతిది తన కథ మొదలు పెట్టెను. “నావంక 
బాంహ్మణుండు ల సంవత్సరముల కాలము నా దగ్గిఅనుండి మిక్కిలి 
విశ్వాసముతో సెరిరరిరనోడు, షష వాని బుది మాడ్‌నడి, 
నేను కూడంజెట్ల్టుకొని నిన ఢధనవు6త 
“అలవమురి వెనుక పలకరాయి కలదు. ఆ వంటవాడు ఆ రాతిని 
ధనమును 


డొంగిలించికొని పోయెను. జడి ౪0 వల ళూపాయల “క రన్సీనో ట్ల 


| 
ర 
స్‌ 
లా 
అ 
౮ 
[క్‌ 
4 
స్ట 
3 
0 
(క 


E 


7 ce ro 
తొలగించి కన్న ముద్వారా లొనకింబం వసించి, 


కట, నా జివితనమున కిషంచి సంపాదించి కూడ డంబెట్టుకొనిన ర 
6 ప్త 


టల్‌ 
ఆగను సరఫ. కూకూ చవక acs 6 కాళ్చర్యమాగ ము మర్‌ 
రగ 
నాక్కుగలిగిన డన నష్టమునుగూర్చి మ దుఃఖించికిని ఆ 
నష్టదివ్యమును ఎట్లు తిరిగి రాంబట్టుకొనుటయా! యని ఆలోచించికిని. 
ద గా 
వోలీసులకు. చెలుపుకొంటిని, ఏమి పయాజనము కలుగలదు, 15 
కనక మకిలి ద్నుఃఖముంకొ6ల గడపెతిని నా యింటివంచలో నటుల 
మిక్కి రి 9వారవం వంత ంగూర్చుంజయున్న నన్ను అ డారినంబోవు వుచున్న 


రి 
ఫకీరు చూచి, విచారమునకుం గారణమెమన్‌ పిన్నించెను,. జరిగిన 


పా ల వ దన ఈ వాలి ea 
కొవర్షాం తాలూకా ఏర్జీ గార్రమములొ “సాయి” అను పేరుగల 


జ | 
చ, ఎగ్‌. ని ల్‌ తా ద చ అం HE, డా ఠా క్‌ 
ఉమా క కా. తలండు,ం. అ ర ము తార అ కను 


శ్రీ సాయిబాబా అభయ విదానములు, సూక్తులు, 129 
సందర్శింతునని మొక్కు కొనుము. సాయిని దర్శించునంతవరకు నీకు 
మిక్కిలి ప్రియమైన భోజన పదార్థమును త్యజింతునని వతినంబూను 
కొనుము.” అని ఆ ఫకీరు తెలినాండు. 

“నా ధనము నాకు దిరిగి లభించి, థ్రీ సాయిని సందర్శించు 
నంతవరకు నాకు మిక్కిలి పిియమయిన వరియన్న మును మాను 
కొందును.” అని _మొక్కు కొంటిని. 


తరువాత 15 దినములు గడచినవి. ఆ వంటబా9హ్మణున కేమి 
జరిగినదో నే నెబుంగను. అతండు తనంతటకతానే తిరిగి నా దగఅకువచ్చి, 
నా ధనమంతయు నాచేకుల౦దుంచి “నా బుద్దిచెడి నేనిట్లు ప్రవర్తించి 
తిని, ఇపుడు నీ పాదవఎల మోొలపడి నా తప్పు క్షమింపుమని 
పార్ధించుచున్నా (డను .” ౩ ని పలికింనాడు, 

ఆ 90 వేలనుండిి, వానికి 2 వేలు ఇచ్చితిని. “కోలా బాలో 
నొకనాటరాతి) స్వప్న మున శ్రీసాయిని చూడం గలిగికిని. అది, నేను 
శీరిడికివెళ్ళి సాయీసందర్శనము చేసికొందునని కావించిన (మొక్కును 
జ్ఞాపకము చేయుటకే యని గ్రహించితిని, గోవాకు వెళ్ళితిని, అచట 
నుండి 'స్టెమరుమీద బొంబాయింజేరి, రైలుమీద శీరిడికి రావలయునని 
బయలుదేరితిని, ఓడ రేవునకుంజేర స్టీమరులో జనము క్రిక్కిరిసియుండిరి, 
తావులేదని ఆ ఓడ అధికారి (కెప్టెస్స్‌ పలికెను. ఆ ఓడపైనాక సేవకుం 
డుండెను, అతని నేనెటుంగను. నేనాతని సంబంధీకుండననీ ఆ సేవకుడు 
'కెప్టెన్‌తోంజెప్పి, నన్నా ఓడలోని శెక్కించుకొనునట్లు తొడ్పడెను,. 
జబొంబాయికింజేరి యచటనుండి రైలుపై పియాణముచేసి యిచటకురాం 
గలిగితిన్తి సత్యముగ శ్రీసాయి సర్వవ్యాపి, మనమెవరము? మన 
చెలవెమి? బాబా తన దగ్గణకు6 జేర్చికొనుటచే మనమెంత అదృష్ట 
వంతులము! అపహరింపంబడిన ఆ ధనమంతయుందిరిగి నాకు లభించుట 
ఎంత ఆశ్శర్యకరము? (చూ, నలరు 


అను ర ఏలో 


అంతహ 
258, సా. నాఃం- మార్వాడివాగ్‌చందు - తన గడ్డివామి 


ఆల 


గుపష్పంటుకొనినదన్‌, తనకు నష్టము కలుగనీయక రక్తి ంపుమని _ార్థించు 


124 ్గ్‌ శ్రీ సాయీనాథ బోధామృతము 


చున్నాండు, లాభనష్ట ములు పుటుక చావులు దై వాధీనములు, కానీ, జను 
లంధులై. దై వమును మరతురు, లాభ గము కలిగినచో వారానందింతురు, 
నష్టముకలిగిన నెడ్తురు. ఏల “*ఇదినాదొ _ అని చెప్పుకొననేల? దాని 
కా వసీం 


ఆగడ్డివామి ఆఅమార్వాడిదికాదుః “అది గడ్డిమా(త మె అతని 
తనువుకాదు. నేలనుండి విత నములవలన మొలచినది. మేఘములనుండి 
కురిసిన వానవలన్క సూర్యరళ్శివలన పెరిగినది, భూమి మేఘము, 
సూర్యుండు దాని అధిపతులు “తనది అని చెప్పుకొను వీనిపలుకులు 
నిరాధారములు, ఈ అధిపతులై న ప్ర మూంటియందు మ “కలరు 
అదియే యీగడ్డివామిని కాల్చి వేసినది. కునము అధిపతులముకాము, 
భగవానుండొ కచేత నిచ్చు TA మజియొకచేత దానిని కిసికొనును, 


సేత్‌; ఇంటికింబొమ్ము, నీకు. గలిగిన యీ నష్టమును ల 
యొక వ్యాపొరమున సద్దుకొనంగలవు, 


55, సాంబా!- ఈతని (హ, సీ, దిక్షిత్తు ఆవు జెన్‌ మనుష్యు 
నిది, అంతకుంబూర్వము కౌరంగబాద్‌ వానిది, దానికిం బూర్వము 
. మహల్సాపతిది. ఇది యెవరిదో ఆభగవానునకే ఎజుకః! 


భగవానునందు గాఢవిశ్వాసముగలవాని _ కేవిధమైన కొజత 
కలుగదు, 


విర,  పరమెవండిడున దెప్పటికినిం జెడదు, 
నరుండొాసంగునది యొన్నండు నిలంబొడు, 


బి9. సాం బా; (“న గ్‌ భత ఠం రః సరుతా. 1 శానా! 
నాదియని నేను చెప్పుకొనుచున్నది ఒక గుడ్డపెలికగోచి (లంగోట్సీ 
కుప్నీ, ఒక చిన్నకుండ య మాత్రము - చూడుము! ఈ 
జనులు వివిధ కామతములుకో రి నన్నెట్లుపీడించి, బాధించి వేధించుచు 
చున్నారో! దీనినిం గూర్చి నేనేమి చెప్పవలయును! 


శ్రీ సాయాజాబా అభయ ప్రుదానములుు సూక్తులు, 125 


దురదృష్ట విత, న్‌ 


2604 యస్‌, ఆర్‌, వి. జయకర్‌ - స్టే ముస్లి ౦కాంతకు 
4 వేలు రూపాయలు అప్పు ఇచ్చెను. ఆ ధన మామె అతనికిందిరిగి 
బెల్లీ ంచలేద్దు, 


జయకర్‌:_ బాబా! ఆ ధనము రాంబట్టుకొనుటకు నేనటకు 
వెళుదునా? 

సొ, బౌ; ఆ దురదృష్ట విత్త ముతో మనకెట్టి సంబంధము 
కల్చించుకొనందగదు. 


ఆ ముస్లి ంకాంత తన సంపకలను సర్వము 2, ల్కే సంవత్సర 
ర గోల్పోయెను. జయకరునకు ఒక కాసేనియు తిరిగిదక్కలెదు, 


'పెదరికము జ సైకిర్‌ ఇల వక్షవాదుమా. 


261. సా, బా? పేదరికము సర్వనంపదలకంటె మహో 
న్నత మైనది. ఒక పిభువృస్థితికంబె నిది వేయి రెట్లుమేలు, దైవము 
పేదవాని సోదరుండు. ఫకీశే సత్యమైన చకంవర్తి. పేదజికము 
చెడదు. సామాజ్యము క్షణమున క్షీణించును 


(దైవము _ వి 


262, సా. బాః:- జనులు విధివిధానమునందు గాఢ విశ్వా 
సము వహింపవలయును, తిండి గుడ్డల కై వారు ఆరాటపడరాదు, వీని 
నిమిత్తమై జీవితము వ్యర్థముచెసికొనందగదు. 

నా భక్తులయింట తిండిగుడ్డలకు ఎట్టిలోటు కలుగదు, 

“భోజనాచ్చాదనే చింతాం వృ ధాకుర్వంకివ్లై జనాః 

యో౬ఒ సౌవిశ్వంభరస్సాఈ స్వభక్కా ఇ కిము వేక్ష్య తే” 

— సా జారి నమేభక్త గ్నహే భవేత్‌ 

స్యదే హకుటుంబార్థం వ్యగో)౭ హంపాలవే వేసదా* 


శ్రీ సాయీనా థ బోధామృతము 
నె తిక బోదచలు 
జజ | 
కాబా. వివిధఖావములు: = దై వభక్తుండుగ, 


269. సా, బా:- (రంగారీతో ఈ హెందవులు నన్ను 
సేవించుచున్నను నేను భగవంతుని భక్తుండను. నేనుదై వము స్మరిం 
తును. మబువను, 


264, సా, బాః_ నేను అల్లాను _పొర్జించుచున్నాండను. నా 
_ార్థనము (హవి. సాతేకు పుతజ ననము) ఆతం డి అన్ముగహించును, 


205, సా. బా! నేనిక్కడ ఆయావిషయములం బలుకు 
చుందును. అధి అకా సడ జరుగుచుండును, 


రరర సొంత డి అల్లా? ఇక ప వర్షమును అపుము, 
నా బిడ్డలు తిరిగి యింటికి వెళ్ల అతు ఎట్టి కష్టములం బాల్పడ 


నీయక వారినింటికి. బొనిమ్ము! " (వర్ణముఆగెను... 1పధాన్‌ కుటుంబము 
వారు డేమముగా వెళ్ళిరి.) 


సంతృ పి ఆ శరణాగతి, 


267. సా, బా: దైవము గొప్పవాండు. అతండు మహా 
(వభువు, “అల్లామాలి క్‌ దె వమెంత గొప్పవాండు! ఆత్రనితో నెవరు ' 
సమానులుకారు. అద్వితీయుడు. ,ఆతండీ సకలమును సృష్టించి, 
పోషించి, అయింపంజేయువాండు. ఆతం) డిలీల లనూహ్య ములు, 

మన తలంపుల నాయన ,కధినములుగావించీ, ఆయన మనల 
నిలుపందలంచిన విధమున నిలుచుటకు సంతృప్తి నొందుదము, _అల్లా 
రఖెగావై సార హెనా” = పౌప్పించిన దానిని స్వీకరింపుము. సంతృప్తి 
సంతోషముల. బొందుము, ఎన్న (డును ౩ ౦వోళన పడకుము, ఆ తండి 
సమ్మతి _ సంకల్పము లేక ఒక ఆకేనియు కదలదు. 


బుజుభావము _ నిర్వ్యయము క్త సాధుత్వము కలిగి యుండ 
వలయును. మనలో నెవరికివారు వారి ధర్మములను విధులను 


శ్రీ సాయిబాబా అభయ ,పదానములు, సూక్తులు, 127 


నిర్వరించు చుండవలయును. కాని, వన పనులకు మనమే కారణము 
అము - కర్తలము - అనితలంచి, ఎ క్షణము నందైనను మోహ భాంతు 
అను పొందరాదు. కర్త దైవమే, ఆయన స్వాతంత్య9మును మన పార 
తంతఫ్యమును గుర్తించి సకల కార్యములు ఆ స్వామివిగనే తెలిసికొన 
వలయును. అట్లు కావించిన వనము అలిప్రు లమైె ల 
నుండి విడివ వ గ 


దామియా ఆకసము నరిదు 
డాతనికిం బంసాదించినది నిలుపుకొని 


కొనం జూచు చున్నాడు. భగవాను. 
సంతృప ని పొందందలచుటలేదు. 


సకల జీవములను ఎంమించుట 


268. సా, బా: ఎల్ల ప్రాణులను పేరమించుము, తరత 
కలహింపకుము పకి కారబుద్ధివహింవకుము, అకరిని నిందింపకుమ్మూ 
ఎవరేని నీకు వ్యతిరోకముగ మాటాడిన కలతపడక తొలగిపొమ్ము. 
ఇతరుల మాటలు ని తనువున దుస్ప్నికొనవు. ఇతరుల పనులు వారినే 
బాధించును. నిన్ను బాధింపవు, నీవు కావించున వియే నిన్ను బాధించు 
నవి. (చూ. 208, 285) 


269. సా. బా;. సోమరితనము వహింపకుము. ఎదొక కృషి 
పతుము.. ల చనామనతు స్మరింపుము. సద్గ9ంధములను పఠింపుము, 


ఇతర నె తిక బోధలు 
Ce 


270. సొ, బా:- (చందబాయిబోర్మర్‌తో) మన మితరుల 


దత దషము - ఈర్ష - వ వహింపం దగదు. ఇతరులు 
య au 

మనల ద్వేషించిను నామజసమునకుం గడంగి, వారికి దూరముగ తొలం 

గుట మేలు 


దగ! హె, బా: (బాపూరాకో రర చందోర్కర్‌తో నీ 


క న అ న్‌ | = ర ఇదం - 
తక: బర కుల మాటలు దను  పనుఆందూ: మ తల్లి కింది డ్పడుష:, 
శాం 


128 శ్రీ సాయినాథ బోధోమృ్యతము 


ఎల్ల వేళల సత్యము - సత్యము మాత్రమే వలుకుము. నేను సమృద్ధిగ 
నీయంగోరుదాని నెవ్వరు స్వేకరింపరు, నేనీయంజాలనిదానినే వారు 
కోరుకొనుచుందురు, తల్లి యె దై వము, 


వగ. తీ. సాం బాం. (యన్‌, జ చందోర్కర్‌తోో నిన్ను 
విడిచి వెళ్లుచున్న ఈ హరిడాసును చూడుము! తుదివరకు కష్టసుఖము 
అందు నిన్ను హత్తుకొనియుండు మి|తులనే సంపాదించుకొనుము, 


(తాను బాబా బోంజబాయికీ బయలుదేరుచు తమవెంట నొక 
మితునింగొనిపోయి, మధ్యమార్గ్షమున నతనిని దిగవిడిచి, వెళుద 


నేను ఎవ్వర నెప్పుడు మార్గమధ్యమున దిగవిడువను. 


త్ర౭రు ముత ఒకోక వసతు 


లి 


ie. క భక్తు (డు!_ బాబా! భూతములు వా_స్తవముగ 


నొ. బా: కలవు వానితో మనకేమియు సంబంధము లెదు. 


వ ర తార్మాడ్‌ ఒకరా[తి వెలుపల కేగెను. ఒక 
చెట్టుకింద నొక ఆకారమును చూచెను, భయపకి చాచాను ధ్యానించుచు 
యందు తన విడదికిం జేరెను, మబజునాటి 
ఉదయమున బాజా తానే స్వయముగ ఆవిషయమును _పస్తావించుచు, 


ధెర్వమువహించి శీ 
Se) 


|e wr 
తారా: ఒక భూతమును జూచికిని, 
హా కాంచి — న హై నై చ 
Me 6౮ _—_ = =a న. 


శ్రీ సాయాబాబా అభయ పదానములు, సూక్తులు, 129 


నా కాజ నా భూపాదులన్నింటిలోను లేనా? ఆహా! అవి 
మనకెట్ట్‌ కర్చు ర లిడిరపపు. ఈ వివయుమను. నను కిందటి సంవత్సర 
మున చెప్పలెదా? 


అమానిత్వము 


274. సా. బాః- (్రధాన్‌ సతితో) ఎవరేని మనల పది 
మాటలనిన సమాధానము చెప్పవలసిన ఒకమాటలో పలుకందగును ఎవరి 
తోడను కలహించుట కాని, పతీకా రవాంఛకాన్స్‌ వదరుటకాని మాటు వలు 
కుటకాని తగదు, 


సహనము. ఓర్చు 


BID ఊద్ద వేశభాప్‌:- (విధమ దర్శనమును నామోక్ష 
గురువెందుగలండు? అతని నెనెట్లు పొందంగలను? 
సా, బాః- ల సంవత్సరములు పురు. నివెటుగ గలు: 
రొటెనంతయు నొక్కుమాజుగ నెట్లు (మంగంగలవు? 9 సంవత్సరములు 
రు ల్‌ 
వెచిచూడును. 


ట్ల హజరు కం కోటకు 
6 


278, శక _పార్టనా సమాజికుండు వాబా దగిఅ కెగెను, 
అచటకు వెళ్లుప్పు రము ఎవరికొడనొ “బాబా - గితలందు దెబువంబడిన 
“ప్థుతవజ్ఞి pre కలవాండగునా? కాదా?” తున. పారస్‌ తో 
చర్చించినాండు. ఇది - అతని మనస్సునందు అశాంతి కలిగించెను. 


అయ 


ఆతని విశ్వాసము సడలెను, అట్టిస్టితిలో నాతండు*వావాను జేరినాండు, 
సా, బా; శ్యామా! అతనిని తీసికొనివెళ్లి యేుదొకటి తెలుపుము. 


అంతట “శ్యామా. అతల తనయింటికిం గోనిపోయి యూసు 
కూ కపింరెను; 


F-17) 


1  |పజలు పలుకు బాధ్యతారహి తములు - అజ్ఞాన చోదొతము 
లైన పలుకుల నాదదింపకుము, 

11) నీ మనస్సును బాబాపాదములందు నిలుపుము. 

111) సకనము సురక్షితమగును, 

తరువాత వారిరువురు బాబానుజేరిరి. 

సా, బా శ్యామా కావించిన బోధ పొటింపముః 

పుురత విత రర ప అలం. 

వి77, సాం. దాః. అహారాదులను పూర్ణముగ త్యజించి వివరిత 
విత నియమములను పాటింపందగదు. 

6యుక్తాహార విహారస్య” (భగవదర్దత్య 

WTA, తోలు (కుళభావ్‌తో ఈ పర్యాయము నీవు 
వచ్చునపుడు “ఇరువురు” రండు! (వివాహతుండవై రమ్ము. 


Bs au దిక్షిత్‌ రాతు9లం౦ందు భోజనపం మానవలయు 
నని నిశ్చయించుకొని బాబాను జెరంగ = 


సా, బా;- కాకా! రాతిరవంట చేయించుకొని భుజింపుము! 
హరిసేతారాం దిక్షి త్తు రాతులందుపవసింప వలయు నను తలంపు 
మానుకొనెను, 
వ్యర్థములగు ఉవవాసములయొడ జావా అనిష్షత 


279, ఒకపరి సెంఘాపండుగకు గోఖెల్‌ సతి శర్లికింజేరి, దాదా 
కీల్కారు ఇంటనుండి శర్ణియందున్నంత వరకు ఉపవాసము చేయం 
దలంచెను. 


న ల (వాళ కల్లో రుత) నా బిడ్డలు పుతపరాపరిడగ 


యుంకు ఉపపపింతులా? నేనది ౩ సమ్ముతింపను - జర రు. 


థ్రీ సాయిబాబా అభయ (పదానములు, సూక్తులు. 131 


ఆ మటునా(డు గోఖేల్‌సతి శీరికింజేరి బాబాను సరద క్షి తెలి 
మోోలంగూర్చుండెను, 


సా. బా; (తానే ఆ విషయము పిస్తావించుచు మనమేల 
ఉపవసింపవలె? చాచా మ ఇంటికింబొమ్ము. పూరణ్‌ పోలీలను 
సిద్దపరచి, నీవు భుజించి ఆ కుటుంబములోని వారి కందజకు పంచి 
పెట్టుము, 


గోఖిల్‌ సతి దాదా ఇంటికి వెళ్లెను. కేల్మారుసతి వెలుపల 
నుండుటచే, అతిధి యయ్యును ఆమె వంటచేయవలసి వచ్చెను. బాజా 
నిర్షైశించినట్లు పూరణ్‌ పోలీల సిద్ధపజచి, తాను భుజించి ఆ యింటిలోని 
వారికందటకు పెట్టెను, 


500. సా, బాః:- (యస్‌, బీ. నాచ్నేతో నీవు భుజించితివా? 


నాచ్చేః- బాబా! ఈ రోజు ఏకాదశి, (నాచ్చే, తన యింటి 
వద్ద ఏకాదశి నుపవసించు ఆచారము లేనివాం డై(నను తనవెంట శీర్ణికిం 
జేరిన ఇరువురు మితులు ఏకాదశీ ఉపవాస పితముగల వారగుటచే 
తాను ఉపవసింపవలయునని ఆ రోజున తలంచెను 


సా, బా;- ఈ ఇరువురు పిచ్చివారు, ర్‌వృ వెళ్ళి భుజింపుము, 


నాచ్నే, బాలభావ్‌ “హోటలు” నకువెళ్లెను, కాని బాలభాప్‌ 
నై షక పరుండగుటచె హారతి జరుగని కారణమున భోజనముపెట్ట నిరాక 
రి౦చెకు. అందుచి నాచే బాలభావ్‌తోకలసి ఆరతివేళకు మసీ దుంజేరెను. 


సా, బాః- (నాచ్నేతో నీవు భుజించితివా? 
నాచ్చే:- బాణా! ఇది అరతి సమయము గదా! ఆరతి. అయిన 
తరువాత భోజనము పెట్టంబడును, 


సా, బాః_ కాదు _ నీవువెళ్ళి భుజింపుము. ఆరతి _ నీకొటికు 
అగును. 


132 శ్రీ సాయీనాథ బోధామృతము 


కావున బాలభావ్‌ నాచ్చేకు వ నం. పెట్టక తప్పలేదు, నాచ్నే 
భుజించిన తరువాత నాన్న కరర క్‌. ఇరునులు ద్వార కామూయిం ౫66, 
అప్పుడే “మావుసీ? పెక్కు “అకువీడాలు తెచ్చి బాబాకు సమర్పించెను. 


సా, బా;- (నాచ్చేతో ఈఆకువీడాను తినుము, 


నాచ్నె ఆకుభీడాను తీసికొని ఏకాదశినాండు తాంబూల చర్వ 
ణము ఆచారము కానికారణమున సండేహించుచుండెను. 


సా, బాః- సందేహింపకుము, స నమలుము, నాచ్చే 
అకువీడాను నమలెను. 


యోగము . ఉల్లి భక్ష ణము. 


281, యోగ సంబంధ మెన కొన్ని విషయములను బాబా 
వలన తెలిసికొన . దలచిన ఒక యో గాభ్యాసకుని వెంట. బెట్టుకొని 
కన్నా గో చందోర్కరు శీర్తికింజేరెను. వారు మసీదుంజేరంగ బాబా ఉల్లి 
పాయలను భక్షించు శం ఆయోగాభా్యసి తామసికాహరమగు 


జల్లి గడ్డలను తినుచున్న బాబా తనకాయోగసాధన విషయమున నెట్టి 
సరు జేయంజాలండని తలంచెను. 


నా. బొః- నానా! జీర్చించుకొనం (తామసిక గుణమును నిరో 
ధింపు జాలెనేని ఉల్లి భక్షణమున నేమిహానికలదు? 


అంతట తనతలంపు గుర్తింపంజాలిన బాబాయోగేశ్వరుండగుట 
సత్యమని ఆయోగసొధకుండు గురి లతను, 


బొవా _ దాసుగాణూను ఉల్లిని తీనిపించినవిదము, 


aa ఫైకుండై న గాణూదాసునకు ఉల్న అనిన అనిష్టము, 


mE బా; (దాస్‌గాణూతో “ఏ పిట్లా తయారుచేసి , డఉల్పీకూర 
అనుపొకముగ నాకు కొంత పెట్టి మిగిలినది నీవు న 


క గ లోగ రాకా? 


శ సాయీబాబా అభయ ప్రదానములు, సూక్తులు, 199 


మబునాండు. దా, గా. ఉల్లి కూర సిద్ధపఅచి తన్న వేళ్ళ కొనలతో 
దానిని కాకి దానిని తినినట్లు అ వేళ్ల తో (కింది పెదవిని స్పృశించి, తన 
చెతులు ముఖము నీటితో న భవ అచు కొనెను ఆతవాత బాబా దగ్గ కేగెను, 


నాం బార ఊల్లి భక్షించికివా? ' 
ఈ గస క రశికిని; 


నా, బా! ఈతండు తినినట్లు నటించుచున్నాడు, కాని యితండా 
ఉల్లి కూరచేతి వేళ్ళతోతాక్కి తనపెదవిని ఆ వేళ్ళతో స్పృశించినాడు - 
(అనుచు గాణూ కావించిన విధమును బాబా అచటివారికి (పదర్శించెను,) 


సా, బా;- గాణూ! నీవు యదార్థముగ ఉల్లి తినవలె, నటించుట 
కాదు, 


దా, గాః- ఆలాగే - బాబా! 
దాసుగాణూ అదిమొదలు, బాబా భౌతిక తనువున్న ందున్నంత 
వరకు (1915) ఏకాదశినాడు తప్ప తక్కిన దినములలో ఉల్లి భక్షించెను. 
కుశభావ్‌ = ఉలి 
ఢం 


289, ఒక ఏకాదశీ దినమున కుశభాప్‌ - (కృష్ణజీ _ కాళీనాథ 
జోషి; మీర్దగో ౬నివాస్సి బాబాచెంతంగూర్పుండి యుండెను. 


సా, బాః- (కుశభాన్‌తో) నీవీదినమేమి భుజించుదువు? 
"కు, శవ. ఏమియును తినను, ఈదినముఎకాదశి- బాబా! 
సా. బాః. ఏకాదశి యననేమి? 

కు, శః. ఉపవాస దినము, 

సా, బా? ఉపవాసమన అర్థమే మి? 


కు, శః- అది “రోజాస్‌' వంటిది, 


124 శ్రీ సాయీనాథ బోధామృతము 


సం బూ రోజాస్‌" అన నెమీ? 


కున ముసుపవశింతున్మా కందములుతప్ప మజేమియును 
తినము, 


సా. బా:- ఓ! కాండములా! (ఊల్ని పాయలని అర్థము మీరీ 
నాండు భక్షించునది, ఇవిగో ఊల్లీ పాయలు. ఇచటకలవు తినుము_ 


కుశ. (బాబా తనను అనాచారభు క్తి చేయింప! దలచినాడని 
తలచి) బాబా! నీవుతినిన నేను తిందును, 


అంతట బాబాకొన్ని తినెను. కుశభావ్‌కొన్ని తినెను, ఇంతలో 
కొందటు ద్యారకామాయి మసీదు జేరిరి, బాబా కొంత చమత్కారము. 
గావింపందలం౦చెను. 


సా భా! (చేరినవారితో ఈవబాపనిం జూడండి! ఏకాదశినా. 
డతడు ఉల్లి పాయలను తినుచున్నాండు.. 


కుశః_. బాబవాతినినా౭డు. వేనునుకింటిని. 


సా. బా;- నేనుకందములను (త్రీపిగడ్డలను) తింటిని, 
బాబాకిపిగడలనుకక్కెను, 
యె 


కుశభావ్‌, బాబా కావించిన అద్భుత చమత్కారమును! గను 
గొని ఆత్యాతురతతో _ పాపాదముగ భావించి బాబా కక్కిన ఆ తీపీ 
ఉరలగడ్డలను తీసికొని తినెను, 


మతం కాలు (కుశఖావ్‌ను కొట్టుచ్చు మూఢుడ! ఆ కరికిన వాని 
నేల తినెదవు? 


కాని కుశభఖాప్‌ ఆ దెబ్బలను లెక్కచేయలేదు, బాబా హృద 
రకు ద్రవించినది, 


సా, బా! (కుశభాప్‌, మస్తమున హస్తము నిలిపి నిన్నను 
గ్రహించు చున్నాను. నన్ను తలందుచు దోసిలి పట్టుము, నా 
ప్రసాదము సిద లభించును, 


శ్రీ పసాయీబాదా అభయ పిదానములు, సూక్తులు, 135 


కుశథావ్‌, అదిమొదలు బాబాను ధ్యానించుచు దోసిలి వటిన్ష 
అందు బాబా ప్రసాదము *ఉధి" జేరును, ఆ 'ఊధిని బాబా పిస్తా 
దముగ నతండు కోరినవారి కీయును, 


శతా “తున = ఉలి 


284. దాదాకేల్యారు మిక్కిలి పట్టుదలంగల బాాహ్మణుండు. 
ఉల్లి గడ్డలనిన మిక్కిలి ఏవగించును, అతండు మిక్కిలి అభిని వెశముతో 
సాతేవాడలో విడియువారలను ఉల్లి పాయల నుపయోగింపనీయకుండు 
వాంయడు, యస్‌, బి, నాచ్న అత్తగారు ఉల్లి వాయల నువయోగించు 
చుండ నామెను నింది-చెను. అతని మనుమరాలికి కనులకలక ఏర్ప 
డెను. కిల్కారు జ క్రావానునే ర్‌, 


దా. కి. బాబా! బిడ్డకు కండ్ల కలక ఏర్పడినది, నస 
చేయవలయును? 


సా. బాః- కనుల కాపునకు ఉల్లి పాయ లువమోగింపుము, 
దా. కి- ఉలి గడలకునే నెక్కడకు వెళ్లి దను? 
ణా 13 గి 


సాకు అత్తగారిని పలితో చూపుచు) ఈ తలి 
దగ్గణనుండి తీ నుకొనుఘు 

నాచే అన తోలు దాద్రాకిల్నార్‌ నను ఊల్లీ పాయలు 
ఊపయోగించుచుంటినని నన్ను తిట్టినాండుం అతని కమియు నిచ్చుటకు 
నా కిష్టములేదు. నీ వాజ్ఞాపింతు వేని ఇచ్చెదను. 

త ta ఇమ్ము! 

ఆమెజూలి లి గడ్డలనిచ్చెను, బాబా ఆమెద్వారా సాదా ంల్య్యారు 


క్యు స్వాతిశయము, సహింపరాని మూార్గవు పటుదలను అడంషను," 
య వ రి రు 
58? 


(6) 


106 శ్రీ సాయీనాథ బోధామృతము 


ఆదరణము = అతిధి సత్కారము 
బాబా భోజన ధూమపానములచే నితరుల నాదరించును 


205. (2) సా, బా: (డి. వి. సంభారెతో బిడ్డా! దగ్గజకు 
రమ్ముః దూరముగనుండనేల? పొగ తాగుము! 


. (b) సా, బాః- అకలి నొందిన వారిని ముందుగ. దినం 
బెటుబు ము తరువాత స్‌ భుజింప 


రు 


287. (0) సొ. చాః- (హాస్యముగ అన్నాసాహెబ్‌ దభోల్కర్‌తో) 


ఆహా? అది అతని అలవాటు. స్‌ పదా ర్ధములను తానొక్కడే భుజిం 
చును. ఇతరులకు పెట్టంబోండు. 


“ ఏకం స్వాదు నభుంజీధ ” 
£68 (6) సా, బాః- (అ. ద. భోల్కర్‌తో) నీభోజన సమయ 
పున క నాకొక్‌ టా ట్‌ టుదువా? 
(6) అతిధి నిర్వచనము _ బాబా, నా. గో. చందోర్మరునకు 
కావీంచినబొధ గమనింపుడు. (199, 408.) 
ఐకమత్యము = పొందిక, 


CDEs బస స్పర్ధ, జగడనుులను మానుకొంటివా భగవా 
నుండు నిన్ను రక్తి ౦చును, 


శ్రీ సాయీబాభా అభయ (ప్రదానములు, సూక్తులు, Er 


291. సొ, బాః- (ఒక భక్తునకు- సందేశమంపుచు నీవు 
భోజనముచేయుచు ఊరక కూరుచుందువా? (సబూరి ఓర్పును ధెర్య 


292, సా, బా: (ఒకని నుద్దేశించి వానియెదుటనే) మన 
(నీ) గకి తుదకు మిక్కిలి దుస్పహము - హేయమునగును. ఒకట 
'రెంట నేను హెచ్చరిక చేయుదును. ఇచ్చిన సతీహాను పొటింపనియెడ 
తుదకతనిగతి దుర్భ టమగును, గర్భమున పెడతిరిగిన పసికందునేని కండ 
తుండెములుగ ఖండించి వెలికి పాజ వేయవలయును,. 


[తాగుడు దురభ్యాసమును బాబా తొలగించుట. 


292, A (1) సా. బా:- (త్రాగుడు దురభ్యాసముగల డి. వి. 
సాంబారేతో) బిడ్డా! నీవిప్ల ల (పవర్షి౦ంచెదవు? చూడుము! నీయీ 
[తాగుడు అలవాటు మానుమని తొలుత నీకీ హెచ్చరిక చేయుచున్నాను. 
దీనిని నీవు పొటింపవేని మరల నీకు హెచ్చరిక చేయను. నీ కర్మమునకు 
నిన్ను విడిచి పెట్టుదును. 


డి. వి. సాంబారి సురాపానము చేయనని _పతిజ్ఞ చెసెను, 
_తాగవలయునను కోరిక అతనికి శమించెను. ఒక దినమున' అతనిపై 
అధికారి విందుచేయుచు సాంబారను ఆహ్వానించెను. అది ఒక పెద్ద 
విందు. ఒక గ్లాసునిండుగ బాందిని ఆతని ముందుంచిరి. సాంబారే 
ఏ వేవో కారణముల. దెలుపుకొని |తాగజంకెను. ఎల్లరు నవి ఇట్లు 
సాంబారే అయోమయస్టితిలో వడి, యొమిచెయుటకు య. తటా 
లున విద్యుద్దిపములన్నియు నారిపోయెను. ఆయజమాని కారణ మరయు 
కుకు వెళ్ళను, ఇంతలో సాంబారె _(పక్కననున్న అతిథి సాంబారే గ్లాసు 
లోని స (తాగెను. దిపములు వెలిగెను. యజమాని కిరిగివచ్చెను. 
ఆగ్డాసు “ఖాళీ యగుట చూచి, తనమాటను సాంబారె ఆదరించెనని 
ae వెడవి బోతుంనుు ఈవబిధవు బాబా తనవాని సాంబానేను 


[5-18 ) 


138 శ్రీ సాయీనా థ బోధామృతము 


- రక్షించుటకీలీలను నెజపెను, ఆదిపమురేల ఆరిపోయినో త్రరిగి ఎట్లు 
వెలిగెనో ఆకారణ మెవకు నెజబుంగబాలకుండిరి. 


(బిసా, బావ. ( (a) తాగుడు దుర భ్యాసముగల శాంతారా 
ముతో (b) కమసాలిబాలునితో ఇచ్చట ఆరుదినములు౦డుడు! 


వారుండిరి* అదిమొదలు వారకి తాగవలయునను కోరిక 
శమించెను, వారు శీరిడి విడిచి వెళ్ళిన తరువాత తాగియెటుంగరు. 


మవీదునందు బలవలక పె బాబాతశవసుఒడాగరూకత 
ఇ యె ఆ 


29ల. ఒకసందర్భమున బాబా తాను పరుండిన బల్ల పలకను 
గూర్చి తెలి పెను. ఆబల్ల పలక అడుగులు పొడవు 15 అంగుళములు 
. వెడల్పుగలడి. వమిదదీపములు దానిపై నలువై పుల నుంచంబడును, 
గు సదుకప్పునందలి దంతెలనుండి సన్నని గుడ్డ పేలికలతో (వేలాడ కట్టం 
బడినది, నేలమట్టము నుండి 6, 7, అడుగుల ఎత్తున _వేలాడ( గట్టబడిన 
ఆబల్ల పైకి (ప్రమిద దీపములు |కిందం బడకుండ, గుడ్డ వ పెలికలు తెగకుండ 
కోటు టల వ కిఎగిరి వరుండునా! ఆను ఆశ్చర్య మొకటి; బల్లి వై6 
జెరిన బాబా బరువునకు ఆసన్నని గుడ్డ పెలిక లెట్లు తెగక నిలువంగలవా! 
యను వింత రెండవది. దాసుగాణూ మణియితరులా చోద్యమును చూడ 
వలయునని వయత్నించుటచే, బాబా కుపితుండై, విసుగొంది ఆ బల్ల 
పలకను ముక్కలు ముక్కలు వెసి వొబవై చెను, 


త 


రిసీతారాం దీక్షిత్తు, బాబా పరుండుటకొక మంచమునిక్తు 
ననెను, 


సా, బౌ; వలదు, మహల్చాపతిని కింద నేలవై పరుండనిచ్చి, 
నెనుమంచముపై పరుండుదునా? దానికంటె నేనే నేలపై. శయనించి 
మహలా పతిని ఊన్న తస్థానమున పరుండ నీయుట మేలు. 


హ.పెదీక్షిత్‌ నేనురెండు బల్లలనిక్తును. ఒకటినీకు.మజొకటి 
మహల్పాపతికి,. = 


శ్రీ సాయీబాకా అభయ పిదానములు, సూక్తులు, 189 


సా. బా!_ అతండుబల్ల పై పరుండండు, నేలమీద నే పరుండను. 
పె పరుండుట మాటలుకాదు, కనులు తెఅచికొని నావలె మెలకువతో 
9 పోంగలవా రెవరు? అట్టివాండే బల్ల పే పరుండంగలడు, 


నేను నేలమీంద పరుండునపుడు మహల్చాపతిని నాపక్కన 
గూర్పుండి, ఆతని అరచేతిని నాయురముపై నుంచుమని నియమింతును. 
కావునబల్ల అతని కేవిధముగ నుపయోగములేనిది. నేను |కిందపరుండి 
మానసికముగ నామస్మరణముంజేయుచుందును. ”నాఊఉరముపై నీచేతిని 
నిలుపుము_ నేనునిదురించుచున్నట్లు గమనించితివా నన్ను మేల్కొ 
ల్చుము” అని మహల్చాపకికిందెలి పితిని, ఇదివరకు- ఇప్పుడు నాఆజ్ఞ 
అదియే, 

యోగనిష్టయందు సాధారణముగ నిద ఒక పతిబంధక మే. ఆ 
థ్యాననీష్ట కొన్ని విషయముల నిద్రను పోలియుండును, నామస్మరణ- 
ధ్యాననిష్టయందు - సాధారణ న్మిదయందు హృదయస్పందమున భేదము 
కలదు, 


సాధకులకుబోధ 


294 సా! (అబ్దుల్‌ తో నాలాతక్కువగ భుజింపుము. 
వివిధ శాకాపాకాదులుతగవు, ఏదేనొక అనుపాకము చాలును, ఎక్కువగ 
ని దింపకుము, నివుచదివిన అంశములనుగూర్చి ధ్యానింపుము - అల్లాను 
స్మరింపుముం 


294, A. అడంకువ వలని లాభములు; హలకూర్‌ (పాకీ 
వాడు అని మిరియంబి అని (లౌకికదృష్టిలో నీచములు అనుకొను 
ఊడ్నుట మొదలగు సేవలుచేయువాండు.) పిలువంబడు అబ్బుల్‌నకు బాబా 
కావించినభోధ. 

1 నీ మట్టి బంగారముగ వరిణమించుచున్నది. 

2 స_ప్రసముదముల నీవు దాటంగలవు, 

9 


గొప్ప భవనము నీకొజికు నిర్మింపంబడుచున్నది. 


140 శ్రీ సాయీనాథ బోధామృతము 


పత పిలన 


299 న కుండొకండు దూరముననున్న మతియొక 
క క్తునింగూర్చి యే వేవియో. నిందలు పరికెను. బాబా వెలుపలకేగి యా 
తని “ఠేండి వనము దగ్గజకలి క్‌ 


సా, బాః. దానిని. జూచుచుంటివా? 

భ కుడు: - అదియొక పంది, 

సా, బా; అదియేమిచే యుచున్న ది? 

భ క్తుండు:- పెంటను తినుచున్నది, 

సా, బాః- అపంది ఎంత ఆతురత - ఆస క్రితో ఆఅశుద్ధమును 
తినుచున్న దో చూడుము! మనుష్య మలమునందు దానికెంత ఆనందము 
కలదో కనుగొనుము! కాని మనకది అస సహ్యము కలిగించును. న్నీపవర్త 
నము అదే విధము, జనులు తమసోదరులపై | కొధాచేశమువహించి, తమ 
హృదయములు సంతృప్తి పడునట్లు నిందించుచుందురు, ఎన్నెన్నో 


సుకృతములు చేసికొనిన షిదవంగాని మనుష్య జన్మము అభింపదు. ల్‌ 
నరుడు: నెర్జికిం దెరియు నై తిక అత్మహత్యకు గడంగుటా! 


"బం సా, దాం (స సగున్‌* కేతా దుకాణము దగ్గజి పర 
నిందకావించీన “మా క్రదాసుతో”) సగున్‌ విమనుచున్నాండు? 
. మాతదాసు సు సీగ్గునొందెను. 


చ 


॥ సా, బా;- మంచివారు చెడ్డవారు ఆందటు ఇచటకు.6 జేరుదురు, 
వారి లోవముల, దోషములంగూర్చి పలువుర యెదుట వెలిబుచ్చి, వారిని 
నిందింపనేల? 
ఆహె౦ంస 
a) మహల్సాపతి క కుక్క 


ల మహల్సాపతి యొకనాండు పుండ్లుపడి రోగిష్టియెన ఒక 
కుక్కను క కర9తో కొట్టెను తరువాత బాబాను కేరెను+ 


శ్రీ సాయీబాబా అభయ ప్రదానములుు సూక్తులు, 14] 


సా బాః_ భగత్‌! ఈ గామములో నాపలె రోగిష్టియైన ఒక 
కుక్క గలదు, ప౦తిజనుండు దాన్‌నింగొట్టుచున్నాండు, 


బాబా తనను ఉపాలంభించు చున్నాడండనీ గురి ౦చిన 
మహల్చాపతి తాను గావించిన తప్పిదమునకు విచారపడెను. 


0) హం. సీ, దీక్షిత్తు - సర్పము 


298. హహ, సీ, దిక్షిత్తుః- బాబా! సర్పము మనుష్యులను 
చంపును, కావున సర్పము కంటంబడినపుడు దానిని వరుడు చంపవలదా? 


సా, బా;- తగదు, మనమెప్పుడు దానిని చంపరాదు ఏల? 
యన - దైవము అజ్ఞ లేనిదే అది మనలవెప్పుడు చంపదు. దైవ మా 
విధమున ఆజ్ఞాపించిన మనము దానిని తప్పుకొనంజాలము, | 


0) పిచ్చికుక్కయొడ దయ 


299. 1917 వై శాఖమున ఒక పిచ్చికుక్కచే కణువంబడిన ఒక 
చిన్నకుక్క పెద్దకుక్కలను తబుము చుండెను, గాంమములోని జనులు 
గుదియలంజింయబూన్సి ఆ చిన్నకుక్కు వెంటంబడిరి, అది వీధుల వెంట. 
బరుగెతి తుదకు ద్వారకామాయి. మసీదునుజేరి బాబావెనుకనుండి 
బాబాను శరణ స్థానముం గావించుకొనెను, 


గామజనులు:- దాబా! ఆ కుకు పిచ్చిదిం వెలుపలకు 
తరుముము. మేము దానిని చం పెదముః 


సా, బా:- పిచ్చివారలారా! వెలుపలకు పొండు! దిక్కులేని 
యో చిన్న జీవమును బాధించి చంపదలచినారా? అని బాబా ఆ చిన్న 
కుకు పాణములం గాపొడినా౭డు. డానికి పిచ్చిలేకుండుట విదిత 


142 శ్రీ సాయీనాథ బోధామృతము 


కీడునకు ప౦తిఘటనము తగదు. 


00 (2). సా, బాః:- (ఒక కాంతతో అమ్మా! అతనినే 
తిననిమ్ము. ఆ తినువాడు నీ తండియే. (నీకు ఇంతకు బూర్వము 
దత్తముచేసిన దానిని తానే తినుచున్నాండు) ఆతనితో వ్యాజ్యెము 
లాడకుము, దైవము నీకు సమృద్దిగ పిసాదించును. 


(b) సా. బాః_ (తనపై కుజికిన నానా వాలిని క్రిందకు. 
దో9సిన, హః, వి, సాతెతో సాహెబ్‌? ఆ విధముగ ప9వర్తింపకుము, 


(0) జవర్‌ అలీ వృ తాంతము 304 చూడుడు, 
బాబా అడకువ - గురుబాబా - దైవము అగునుకాండు. 


801. 1917లో తర్యాడ్‌సకి, కుమార్‌ తార్మాడ్‌ బాబాను 
సందర్శించిరి. 


సా బాం (కుమార్‌ తార్మాడ్‌తో బిడ్డా! ర రూపాయలు 
దక్షిజనిమ్ము! 


కు, తాః. దాదా! నాదగ్గఅ 8 రూపాయలు లెవు, 
సా. బా:- పొమ్ము. బాపూసాహెబ్‌ జోగ్‌ దగ్గణనుండి తెమ్ము, 


రుం తార్మాడ్‌ జోగిదగట కేగెను, జోగ్‌ ధువచరి తము జదు 
వుచు వ్యాఖ్యానము చేయుచుండెను. “సాధువులు దైవము కాకపోయి 
నను ఆదైవము వలన (పసాదింపబడిన కాన్ని మహినులు కలవారు”. 
అనుచుజోగ్‌ ఏమేమో వివరించుచుండెను, 


ఆబాలు.ండు కుపితు6డై. వెంటనే బాబా దగ్గజకు తిరిగి వెళ్లెను, 
కు, తా'. బాబా? నన్నక్కడ కేల పంపితివి! 
సా, బా:_ వీమి విశేషము? 


కు. తార్కాడ్‌:_ నీవు మానవ మా తుండవేయని, దైవము 
కావని అక్కడవారు నిన్ను లాఘవ పజచుచున్నారు, 


శ్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు. 149 


సా. వాః. అవును. దానిలో అసత్య మేమి కలదు? ఆహా! నేనెవం 
డను? ఒక పేద ఫకీరును, నేను దైవమును కాను. దేవుండెంత గొప్ప 
వాడు! దె వముతో నెవరుసరిపోల్చుకొనందగరు. 

కు, తాః?- బాబా! సివట్లు పలుకుచు మమ్ము మోసపుచ్చు 
చున్నాండవు. నీవు దేవుండవని మేము పూర్ణముగ విశ్వసింతుము, ఎవశేని 
నిన్ను లాఘవపజచుచున్న, దానిని మేమెట్లు సహింపంగలము? సాధువు 
లను గేలిచేయుచోట ఒక క్షణమేని మేము నిలువరాదను మాట వాస 
వవముగదా? 

నాం బా ని టవ 

కు, తాః- భగవంతుని నిందించిన అతడు కోపింవండు, కాని, 
కూగవతుల నిందించిన దె_వము సహి6పడు. కాదా? 


సొ, బా:. అవును. 


కు. తాః- .అట్టియెడ ఆసాధువు గొప్పవాడు. ఈసాధువుకాదు_ 
అని సాధునిందా చర్చలవినుటవలన పయో జన మేమి? 


సా, బాః- సాధు సత్పురుషులను గూర్చి నిందలు పలుకంబడు 
తావున ఒక క్షణమేని నీవు నిలువరాదు. (బాబా ఆబిడ్డతల _పమతో 
నిమురుచు) సద్దంంథము పారాయణముచెయుము, నామజపము. 
గావింపుము. 

కు, తాః. బావా! నేను మధ్యలొ ఆపెలినా _ నాకు పాపము 
కలుగును, |పత్యవాయమాపాొదించును. కావున నేనుజేయను. 

స్‌, క్‌ (తార్కాడ్‌ సతితొ అమా! నీబిడ్డ్ణయొక్క సంపూర్ణ 
బాధ్యతలు నేను వహింపవలయును. 

తా, సకి'- బాబా? మాయందటి సంపూర్ణబాధ్యతల నివేవహింప 
వల యును. | 


(ఇరువురు బాబాపాదముల వాలి మొ9క్షిరి, అపుడుకొందటు వచ్చిరి 


148 శ్రీ సాయినాథ బోధామృతమ 


నానావాలి:. బాబా! నియథాస్థానమగు నీగద్దెపై గారు. 
డుము, 


అంతట బాబా కూర్చుండెను, నానావాలి బాబాపాదముల। హలీ 
(మొక్కను. . 

ఆవిధముగ నాజ్ఞాపంపంబడుటకు దాబా ఏలవ 
[పకటింపలెదు. 


లలి అసనిష్టమును 


అన్నదానము _ బిచ్చము పెట్టుట, 


౩) మంచితనము _ సరళభావముతోం బిచ్చము పెట్టుట, 


౨06, సా*బా!- నానా! నీకు మజీయొళక  బోధకావించు 
చున్నాండను, 


సోగ, చందోర్కర్‌ :- మంచిది. బాబా! 


సా, వా!'- నానా! నిన్నెవరేని ఏదేని కోరిన, యాచించిన, 
అదినీకు సాధ్యమైనదైన, అది నివిచ్చుటకు. గాని, యిప్పంచుటకు6గాని 
వీలుపడునదై. న అటుల కావింపుము, కాదు - లేదు _ అనకుము. నీయందు 
బాటులో లేనిదై. న సరళముగ “నావల్ల కాదు-” అనుము. ఆ అర్ధిని- 
యాచకుని నిరసించుటకాని, హేళన పోస యతని పై కోపము 
వహించుటగాని తగనిది. నీకుంగలదాని నిచ్చుటకు సమ్మతింపవా “లేదు”. 
అని, అసత్యము పలుకకుము. ఈయం౭జాలను _ అనికాన్సి [పతిబంధకము 
కలవు _ అనికాని సె సొమ్యపంగం దెలుపుము,. ఈబోధ పయందుంచు 
కొందువా? మఅకువా? 


WE 


నా, గో. చం:- బాజా! ఇందు కష మేమికలదు? తవక జప 
(an రా అతి 
యందుంచుకొందును. 


సా. దాః. ఈ బోధ వెలికి తోయనంత శేలికయెనదికాదు, 


శ్రీ సాయీవాబా అభయ (ప్రదానములు, సూక్తులు. 147 
నా. గో. చం:;- బాబా! నేను మనస్సుననిలుపుకొందును, 


కొంతకాలము జరిగిన తరువాత, .కోపర్షామున దత్తస్వామి 
దేవాలయ సునకు £00/_ రూపాయలు ధర్మమిడుదునని వాగ్దానముచేసి, 
ఆ_ పైకము తీసికొనిరాని కారణమున, శీర్షికివచ్చు మార్గమున నున్నను 
కోవెలకేగి దత్తస్వామిని దర్శింపక, అతని స్నేహితుని సమ్మతితో సరి 
మైన దారినిగాక ముండ్ల మార్గమున నడిచి, చందోర్కరు అతని. 
మ్మితుడు తనువుల ముండ్లు గుచ్చుకొన శీర్ణికింజేరి బాబాను సందర్శించి. 
_మొక్కిరి, బాబావారితో మాట్లాడలేదు, 


నా, గో, చం+- బాబా! నాతో పలుకాడ వెమి? 


సా, వా?- నానా! నేను కావించిన బోధ జ్ఞప్తి యందుంచు 
కొనునిని మాటయిచ్చి, వాస్తవముగ అటుల కావింవన్‌ వానితో నేనేమి 
మాటడగలను? 


నా,గో.చం:_ బాబా! నీవు కావించిన బోధలన్నియు మనస్సున 
నిలుపుకొనినాండను, 


సా. దా?- పెద్దమమస్యులు మీరు, మహ్మావభువును (దత్త, 
స్వామిని సందర్శింపక పెడమార్లమున వచ్చినారు, ఏల్క అచట సాధువు 
ల00 రూపొయలడుగుననికదా! నాబోధ మనస్సున నిలుపుకొను విధ మిది 
రేనా? నీదగ్గణ ధనములేదేని, ధనము తీసికొనివచ్చుటకు పాధ్యపడదేని 
ఆవిషయమాతనితోం జెప్పనగును, ఆసాధువునిన్ను తినునా? అసాధుపు 
నిన్ను ధనమడుగునను ఫీతితో స్వామి కోవెలను తప్పుకొని, పెడమార్ల 
మునవచ్చు ఈ ఉపాయమేమి? నీపాదముల దేహమున, సీమి| తుని 
వనక నాగనమన సరుండ్లు గుచ్చుకొనలేదా? అట్టి మనుష్యులతో నేనెట్టుల 
మాటాడగలను? 


౨) గర్వము కోపములేక బిచ్చము పెట్టుట. 


148 శ్రీ సాయీనాథ బోధామృతము 


007. సా. చాః_ నానా! ఈదినమున నీకు మతియొక బోధ 
కావించుచున్నాండను,. 


నా. గో, చం!- బాబా! మంచిది. 


సా, బా:- నానా! ఎవరేనిచేరి ఏమేని యాచించిన నీశ క్తి 
కొలంది సమర్ప్చింపుము. ఆయాచకుండు దానితో తృ పెనొందక అధిక 
ముగ యాచించెనా సామ్యముగ “రీలుకాదు”- అనుము. ఆగహోద[గు 
డవై నీఅధికార దర్పమును ఆ బిచ్చగానిపై | పకటింపకుము. 


నా. గో, చం:- మంచిది, బాబా! 


కళ్యాణ్‌ పురమున చందోర్మరు కుటుంబముతో నివసించు 
చుండ నొక బిచ్చగత్తె వారింటికి వచ్చెను. చందోర్కరుసతి విచ్చము 
పెట్టెను, అదిచ్చగతె మజికొంచెము హెచ్చు పెట్టినంగౌని కదలనని మంకు 
హపూనెను. అగ్భహిణి తన భరయగు చందోర్కరుతో చెప్పెను. న 
చందోర్మరు వేగముగ లేచివచ్చి “ఆపెట్టినది తీసికొనిపోయినసరే-లేకున్న 
మెడపట్టి వెలుపలకు గెంటుము” అని తన బం్యటోతు నాజ్జాపించెను, 
తరువాత కొంతకాలమునకు చందోర్యరు శీరిడికి వెళ్లి బాబాను సందర్శిం 
చెను. బావాచందొర్మరు వెపునకుం దిరుగక మౌనముగ నుండెను. 


నా. గో. చం*- దాణా?! హతో మాటాడ పేమి? 
సా, బా;. నామాటలు పొటించని వారితో నాకేమి మాటలు 
కలవు? 


_ నా, గో, చం:_ బాబా! నీవుకావించిన బోధలేమిమఅచితిని? నీ 
బోధలన్ని యు జ్ఞ ప్రేయందుచుకొనుచుంటినే, 


సా, బాః_ ఆనాండొక బిచ్చగత్తె నీయింటికివచ్చి, పెట్టినబిచ్చ 
ముతో తృ _ప్టినొందక అధికముగ పెట్టుమనిమూర్భ త వహింవంగ నీయధి 
కొర దర్పముపుకటించుచు ఆబిచ్చగ త్తెను మెడపట్ట్‌ వెలుపలకు గెంటు 
మని సిజవానుి నాజ్ఞాపించవలసిన పనియేమికలదు?ః నీవధికముగ పెట్ట 


శ్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు. 149 


నిరాకరించిన వెడలిపోక మంకుంబూని ఆపేదరాలు నీవాకిటం గూర్చున్న 
మాత్రమున నీకు గలుగు నష్టమేమి? కొంత తడవు కూర్చుండి వెడలి 
పోరమెడిదిక దా! సొమ్యముగ చెప్పుటకు బదులుగా ఆగహా వెశమున ఆ 
ఆవదను మెడెపట్టిగెంటుమని న్‌స్‌కరిని ఆజ్ఞాపించనెల? 


908. సా, బాః_ ఎవరిని ఇతరునిపై ఆగిహించిన నన్ను 
ఆతండు వై ళమబాధ పెట్టిన వాండగును, 


ఎతరేని ఇతరుని నిందించిననేను బాధపడుదును. తన్ను ఎవరేని 
నిందించిన ఓర్పుతో సహించువానియెడనేను మిక్కిలి సంతోషింతును. 


C) విచక్షణ పొాటింపక టిచ్చము పెట్టుట 
అతిధి (శబ) రివరిణనరర 
థి 


809. నా, గో. చందోర్కర్‌, నిత్యకర్మాదులు వై శ్యదేవము 
పూ_ర్హకావించికొని, అతిథుల కొజకు కొన్ని నిమిషములు వేచిన నెవరు 
రాక పోవుటచే, అతిథికొటజికు వేచియుండుమని వేదములాదేశించుట నిరర్దక 
విషయమా?- అని బాబాను అడుగందలంచెను. అతండు బాబాను సమీ 
పెంపంగనే చందొర్మరు అడుగంబొవు ప్రశ్నమును తెలిసికొనిన బాణా 
యిట నెను, 


సా, బా!ః- అవును_ అవును, అతిధులు వత్తురు, తవ్పకవత్తురు, 


_ సా, గో. చం:- బాబా! సత్యము నేనునిత్యము కాక బలిసమ 
ర్పించి, వెలుపల కేగి అతిధులకొజకువేచి యుందును _ ఎవరు రారు, 


సొ, బాః_ నానా! శాస్త్రములలో పొరపాటులేదు. మంతిములు 
లోపభూయిష్టములు కావు. కాని అందలి సత్య విషయమునీవు గుర్తింప 
లేదు. నిరర్ధక మైన వివరణము (భావము) నీతలకెక్కించుకొని, అతిధుల 
కొబతు వేచి నిలిచి యుందువు, వారురారు. అహో! “అతిథి. అను 
పదమున కర్థము శై నూరలుపొడవుగల బాిహ్మణుండని యోనా? ఆకలి 
గొంది నీదజికావేళకువచ్చు ఏజీవియైన “అతిధి” యే. నరజంతు పప 


[50 శ్రీ సాయీనాథ బోధామృతము 
పక్ష్యాదు లేవై నను అతిధియే ఇవన్నియు ఆహారము కొజకు నిరీక్షించును. 
నిన్ను దేరు నిజమెన అతిధిని నీవు అటుల గు ర్రింపంజూలవు, ఇవి లక్షల 
కొలంది నీదజికి వచ్చునవి. నానా! నీవ్యర్థమైన తలంపు (త్రోసిపుచ్చుము. 
కాకాబలిసమయమున తగినంత అన్నమును ఇంజివెలుపలకుం గొనిపోయి 
ఒకచోట పెట్టుము. నీవు వేనిని పిలువ వలదు, చప్పటుల చబచవలదు, 
డాసిస వానిని వెనిని తరుమవలదు. ఏజీవివచ్చితినినను నీమనస్సున 


కలతపాందవలదు. ఈవిధముగ లక్షలకొలంది అతిధుల. దనిసినసుకృతము 
హొ ందుదువు,. 


10. సొ, బాః- (ఆర్‌, యస్‌. దేవ్‌తో) నీవు వి క్తినది కోసి 
కొందువు, నీవు ఇచ్చినది పొందుదువు, 


811. సౌ. బా;- (అవిసీకి కృతికి శిక్షితుండై పై అధికారలకు 
తనశిక్షను రద్దుచేయుమని మనవిచేసికొని, బాబా అనుగిహముం 
బడయంగోరి వచ్చిన ఒక సబ్బడ్డితో అప విత్తనము విత్తుము, వెపపండ్ల ను 
కోసికొనుము, ఆతరువును నజికి చేయుము! 

వూర్వకర్మము = - దెహ్మపారబ్ధము. 

లేమి. సా. బా! ఇపుడునీవు కృషిసలుపుటచే పొందంగలిగిన 
ఫలము (పస్తుతకర్మఫలము. నీవిపుడుపొందుచు కారణ మెజుంగంజాలనిది 
పురాకృ తకర్మఫలము, ఒకేపనికావించు నిరువురకు ఫలములు విభిన్నము 
లుగ |పౌ ప్పేంచుచుండును, ఆభేధమ వారిపూర్వకర్మ భేదఫలములుగనిర్ణ 
యించుకొనగును. ముందుంగజూడంబడని చూచుటకు సాధ్యముగాని ఫల 
ములు పూర్వకర్మజనితములగుటచే వానికారణములు మనకగోచరములు, 
(కావున ఉప్పొంగుటగాని, నిస్పృహ నొందుటకాని తగదు. ఇతరుల 
సిందించుపయుం. గూడదు) ఫలసిద్ధికారణమగు నై తికధర్మము కలదని 


శీ సాయీబాటా అభయ పిదానములు, సూక్తులు, 151 


గుుర్తింపుము. కానన తోణకక నై తికధర్మముననుసరింపుము, నీవు కావించు 
కృ షిఫలితముల నీవిపుడు పొంద జాలకున్నను కలుగనున్న జన్మము 
లలో వానినిపడయంగలవు, ఇంక వాసనలవిషయమున నై తికధర్మము 
అతికఠినమైనదని. ఆ పతిహతమని గుర్తి ౦పుము కావున నై తికధర్మమును 
పాటించుచు అనుసరించుచుసేగమ్యమును _ సై తికధర్మపరిపూర్ణమును _ 
దె వమును _ జేరుము, 


సత్సంగము _ యమనియమములు మొదలగునవి. 


919, సా. బాః- సత్సంగము _ మంచివారితో సాంగత్యము 
కేయము_మేలుగూర్చును. దుస్మంగమము-చెడ్డ వారితోడి చెలిమి హాని. 
కీడుకలిగించును. కావున పయత్న పూర్వకముగ దుస్పంగతకి విడనాడ 
వలయును. 


So చ ల నరం = నిషిద్ధములగు ఆహార పానీయముల 


జో లికిపోవకుము “యుక్తా హార విహారశ్య....” వ్యర్థము లగు కలహముల 
మానుము, కల్ల లు=-- అబద్దములు వలు కకుముూ. పలుకుపాంకము కలిగిమిత 


we ce 


. ఇచ్చినమాట నిలుపుకొని బుజుభావముకలిగి యుండుము, 
పరకాంతావ్యామోహము విడువుము. స్వపక్నియండే నిమిత్యపవృత్సి 
తతర 


దాంపత్య సుఖము పొందుట డర్శసమ్మత మే, కాని కామము 
నకు బానిసిండు కాందగదు. కామలంపటులకు ము 3 దుర్ల భము, కామము 
మనశ్శాంతిని, బలమును, సైర్యమును చెబచును. మహా ద విద్వాంసులనేని 


కామిని వ్యామోహము పతితులను జేయును, 

అధినములుగాని పశువుల గమనమును నిరోధించుటకు మెడలో 
ee (గళకాష్టము) కట్టుదురు. కాముక వ్యామోహమును రూపు 
ఎ మనస్సునకు కము (యుక్తాయు క్రపరిజ్ఞానముు అను 
కొయ్యునుకట్టవలయును. . 


[గ 


ప్రైకుక 


152 | శ్రీ సాయీనాథీ బోధామృతేము 


కోరికలను అథధీనమునందుంచుకొనవల యును అవి నీకులొంగి 
యుండవలయునుగాన్సి నీవు వానికిలోంగియుండందగదు. “విజితాత్మా 
జికేందియః” 


నీఅంతశ్శ(తువులను (కాను కోధాదులన్సు మీతిమీఅ నీయక 
నీవు ఉవయోగించు (కొనంగలవు కొనుము, 


కామము ధర్మపత్ని విషయమున, 
(కధకు అడ నీరు పుర శ నమునెడ, 
లోభము దై వనామస్మరతిమున, 

ర = =. ముక్తి విషయమున, 
మత్సరము -__ చెడ్డపనులయెడ - పఅపుము- 


మదము  ఎన్నండుతగనిది వర్షింపుముః 


10 తీ, బాబా _పీమనుఅను! గహించుట 


సా, బా;- (రావుసాహెబ్‌ గాల్వంకర్‌ ఎదుట పొడమి.) నీకేమి 
~~ 
కావలయును? 


గాల్వంకర్‌:. _ పేమతప్ప మజేమియువలదు, 


గ 


ఆ! 


గా 


. జొ: ఆలాగి, (అని బాబా అదృశ్యుండయ్యెను, ఫే 
= న 
నూ 


se 
అదాతదక ™ ess కై య 


\ | Fe) 
| 


( 


క కక! 


న వ్చాంగందొడగె 


త్రీ సాయీపాపా అభయ పిదానములు, సూక్తులు, 153 
లల. 5. (ఇమాం) విశ్వాసమును బాబా పసాదించుట, 


రాజబాలీ మహమ్మద్‌ బాబాను సందర్శించెను, 

సా, బా: నీకేమికావలయును? 

రా. మః- (ఇమాము విశ్వాసము మ్మాతమే. 

సా. బా:_ అల్లాఅచ్చాకరేగాః (దై. వమనుగహించును) 


914, స్కా బా: ఏీలనీపు దుఃఖించెదవు? 
గిట్టుటకే మనుష్యుండుపుట్టినది. ఏదొకదినమున మనలో పతి వ్యక్తియు 
మరణించవలసినదె. 


నాం బ్రా (అవ్చొకులక రిభార్యత్ర చావుపుట్టుకలు వై వవిథాన 
ములు, ఈరెంటిని వేర్పజబుపంజాలవు. సకలమున దై వమనుస్యూతమై 
యున్నవాండు. (వాస్టవముగు పుట్టువాండివ్వండులిండు. ఎవ్వండుమృతి 
నొందండు. నీఅంతర్హృష్టితో చూడుము! నీవుదై వనమనని - దై వమునకు 
ఖిన్నుండవు కావనిఎజుంగుదువు. చినింగి చీకినవస్త్రమువలె, ఈదేహము 
దుక మాటి అుటడివది. ననున కుప్నీ”ని పాణ పయుపూర్వము 
“అవ్వా” తన దుస్తులను మార్చుకొనంగారినాండు. అప్పానుపోనిమ్ము! 
ఆతని నాపవలదు. ఊధికొజకు అడుగవలదు. 


లాభనష్ట్రములు- పుట్టుకచావులు దై వాధీనములు. ఈజనులెంత 
అంధుల దె వమును మజచుచున్నా రు! _అాణవచుండునంత వరకు దానిని 
రక్షై౦ంచుకొనుము. మృ తిఆసన్న మైన దుఃఖింపకుము, 
వెకముగలవారు టల అనినఎడ్వరు. అవివేకులు దుఃకిం 
తుదు, 
చూడుము! ఇంతదనుక ఈబఐదు పొణములు తాత్కాలికముగ 
ఊఉఆపయోగించుకొనుటకుబదులు ఈయం-బడినవి. ఆబదులు ఇచ్చినవాండు 


F-20) 


154 శ్రీ సాయినాథ బోధామృతము 


తనసాత్తు తానుతిరిగి రాంబ టుకొనినాండు. అవి తిరిగి ఆయజమానినింజిరినవి 
గాలి _ గాలిని అగ్ని_ అగ్నిని, ఇట్లే పంచభూతములు వానిస్వస్థానమును 
జేరుకొనినవి, 


ఈ దెహము పృ ద్వివికారము, భూతత్వ్వము వలన కలిగినది, 
యథార్థముగ అవియన్నియు నిెకటే, 


కావున దేహము. భూమినింజేరుట దుఃఖింవం దగిన విషయము 
కాదు. 


జనన వ (వుట్టుక.) 


015. సాం బా? పుట్టవు విషయమును గూర్చియు అడే 
విధము. పుట్టుగును గూర్చి అనందోత్సాహములను పొందకుము. సృష్టి 
లోనిది యొక విధానము.- క్రమము. (మొదటినుండియు ఇది జరుగుచునే 
యుండును దానిచే చలింపరాదు, 


భూమి వీజముల వహించును. మేఘములు వానిపై వర్గి ంచును, 
సూర్యుడు కిరణముల(ఒఅపివానిని మొలకెత్స( జేయును, ఇవి మొల 
కెక్తినపిదపభూమి, మఘము, సూర్యుడు వారి వారి లీలలను బజపుచు 
వానికి ఎల్ల విధముల సుఖానందములంగూర్చుచునే యుందురు. ఆమొల 
కలు పెరుగు చున్నచా నవిష్పాంగరు. అవినశించిని దుఃఖింపవ్వ, 


వీని (ఫృ ధివిమేఘసూర్యుల) వలెనీపును కలత పొందరాదు. 
అటుల నీవున్న నీకుదుఃఖమెందుండి కలుగును? ఈ దుఃఖరాహిత్య మే 
మక 
దుఃఖము _ న్వారవరత 
థి 
ఏర. సహా! (దీర్చ కాలవ్యాధిచే బాధలు పడిపడి బాబాను 
ధ్యానించుచు పొొణములు విడిచిన భర, కొఅకు దుఃఖించుచున్న ఒక 


వృద్దురాలి ఎడ్చులువిని ఆ వృదురాలి ఏడు,ులు వినుండు! “నాగ3 
అం టై రం 
యేమి కావలె? నాకు తిండి గుడ్డ లెవరిత్తురు?” _ అని, విలపించుచున్నది, 


శ్రీ సాయీబాబా అభయ [పదానములు, సూక్తులు, [లల 


ఆమెభర్త యొక్క బాధలను, సుఖమును సంపూర్ణముగ 'మఅచుచున్నది 
సుమా! (భర్త బాధలు - కష్టములు కావు ఆమెకు కావలసినవి - తిండి 
గుడ్డలు!) 


వుత)మరణము జ పుత్రికా మరణము మొదలగునవి 
(డబ్దుయు, బి ప్రథాన) 


017. సా, బాః- (ఒక మేజ సేంటుతో) ఒక కుమారుని మర 
ణముంగూర్చి ఆ అవివేకి అటులేల ఏడ్వవలె? అది పృథివినిం జేరుటయేం 
ఆ తనువు భూమిని జేరవలసినదే. దానినింగూర్చి యటుల విలపించు 
చుండనేల? రామఫలముల అన్ని దిశల వెదజల్లుము! 


సా. బా? (మనుమనిమృతికై _విచారపడు నానాగోవింద 
చందోర్కరుతో - చూ 9/1, 
818, సా, బా; (బయ్యాజిపటేల్‌తో నీవు నీ తండి మృతి 


కొజకు విచారవడనేల? $5 నెలలలో నతడు తిరిగివచ్చును. (5 నెలలలో 
బయ్యాజీకి పుతుంండు జనించెను,) 


జాని = నిర్యాణము 
819. సాధు సత్పురుషులు మృతినొందినవారు - అని 
అనరు, వారు సమాధి నొందుదురు. (చూ. కబీరు 


బాబా: మృతినిం దప్పింపంబోని సమయము. ఇ బెండ్రికు= 
ర). సర్పదష్టుండైన బాలునకు 6) పిదిలిన పెదవిగల పిల్ల లతండోకి 
6) అప్పాకుల కర్ణికి - బాబా హెచ్చరికచేయుట, 


- (ఇ) ఓ దినములలోనుతు ని గోల్పోనున్న జి, పి, బెండే9కు 
బాబా హెచ్చరిక చేయుట, 


ls టా వెళ్లుము 1 బూటీని 10 రూపాయలు దక్షిణ 
నడుగుము, 


156 శ్రీ సాయీనాథ బో ధామృ తము 


బెండే9, బూటీదగ్గజ కేగ అపుడే మృతినాందిన యాతని 


గుమాస్తాను భూస్థాపితముంజేయుటకై, పశాంతముగ నడచుచు పోవుచున్న 
బూటీనింజూచెను, (తిరిగివచ్చెను) 


సా, బా: (బెం డేతో మిక్కిలి విచారకరమగు విషయము 
ఆపాదించెను భయవడకుము, ధెర్యము వహింపుము, పొమ్ము, తబ్బిబ్బు 
కావలదు, 


ఆవిధముగ సిద్ధపణుపంబడిన బెం|డే ఆతరువాత రెండు రోజు 
లకు మృతినొందిన కుమారునింగూర్చి అంతగా శోకమగ్ను డుకాలేదు, 


(b.) మృతి మేలుకలిగించునెడ బాబా దానిని తప్పింపడుం 
(సర్పదష్టుండై న బాలుడు.) 


వడదెబ్బ తగిలి మృతినొందిన బాలుని బాబా(బతికించిన కొంత 
కాలము తరువాత ఒక కాంత సర్పదష్టుండై న తనకుమారుని రక్షి౦పుమని, 
“ఊది (పసాదింపుమని, బాబానుజేరి (పార్థించెను, ఉఊధి | పసాదింపంబడ 
లేదు, ఆబాలుండు మరణించెను. ఆమె మరల బాబానుజేరి పెద్ద పెట్టున 
ఏచ్చెను, 


21. హు సీ, దీక్రిక్‌:_ బాబా! ఆకాంత విలాపము హృ దయ 
విదారకముగనున్నది, నన్ను గూర్చియైన_నాకొజకు ఆమృ తినొందిన 
ఆమెపుతుని (బతికింపుము, 


=... సా, బా: భాన్‌! ఈ విషయమున నీవు జోక్యము కల్పించు 
.కొనవలదు, భావ్‌! వీమిజరిగినదో అది మేలునకే. అతండు నూతన 
తనువునం |బవేశించెను. ఆతండీ నీవు చూచు తనువున చేయంజాలనీ 
గొప్పగొప్ప పనులా నూతన తనువున జేయంగలండు. నేనాతని ఈతనువు 
లోనికి ఆకర్షించికినా ఆతనువు మృ తినొందును. ఈ తనువు వునర్జీవిత 
మగును. నీకొజకు నేన్సీపనిం గావింతును - కాని, దాని పర్యవసాన 
మాలోచించికివా? దాని బాధ్యత విషయమై నీకేమేని యోజనక లదా? 
నీవా బాధ్యత వహింవసిద్దవడుదువా? 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తు లు, 157 
స దీక్షిత్తు తనకోరిక విషయమైన పట్టుదల విడిచెను. 
0) వగిలివ పెదవిగల బాలిక 


322, 1919లో యస్‌. బి. మోహిలే, డాక్టర్హ కు సాధ్యము 
గాని దీలిన పై 'పెదవిగల తనపు తికను చక్కంబఅపించుకొనుటకై కాబా 
దగ్గఅకు( గాల్‌ పారాను 


సా, బాః_ నీవెందుకు వచ్చితివో నేనెలుంగుదును. నేనీ బిడ్డను 
చక్కంబలుపంగలను, కాని, (పయోజనము లెదు. ఈ బిడ్డ దై నసంపద 
గలది, ఈ బిడ్డ ఆయుః పమాణము మిక్కిలి స్వల్పము, రాంబోవు మాఘ 
శుద్ద చకుర్షశినా౭డు (మార్చి 19814) క. తనువును విడుచును. నీవా 
దినమున నింటనుండక ఆఫీసుకు వెళ్ళినయెడ నీవు తిరిగి వచ్చునప్పటికే 
బిడ్డను సజివముగం జూషఉంజాలవు, 


తండి ఆఫీసులోనుండగ బాబా తెలిపిన దినముననే ఆమె 
వమృతినొందినది. 


d) అప్పాకులకర్ణి 


లలి, (= 814) స ye (అప్పాకులకర్ణితో) బంది పోటు 
దొంగలు |గామమునం |బవేశించినారు. నీవే వారి మొదటి అక్ష్యమగు 
దువు. |పధానవస్తువులను చేజిక్కించు కొనుజయే వారి ఆశయము 
వీనినిందీసికొని పాటిపోవుదురు. 


ఇది కలరావ్యాధి శీర్షిలో ప్రవేశించు విషయమునుగూర్చి 
తెలువంబడినది, అప్పాకులకర్ణియే దీనికి మొదటిబలి, అప్పా ఈవిషయ 
మును అహార్థముం జేసికొని చావడిలోనుంచిన “సర్మారుపై కము” అని 
తలంచి డానికి పత్యేకముగ కావలా” పెట్టినాడు. అప్పొకు కలరావ్యాధి 
సోకి మృతినాందెను, 


దప A. అప్పాకులకర్ణి భార్య: - (ఏడ్చుచువచ్చి) కూరా 
నాఖభర్శను బతికింపుము, 


[58 శీ సాయీనాథ బోధామృతము 


నూ ప అపో! అప్పొను పోనిమ్ము. ఆతని నాపవడ్డు, నా 
అ 


కుప్నిని నేను విడుచుముందు ఆతడు తన కుప్నీని విడుచుచున్నాండు, 
అటుల అతండు వెళ్ళుట అతనికిమేలు. 


మృతిని తప్పించుయత్న ము = బుధ్ది సాధనము 
మ 


24, “నిగోజి పటేల్‌ భార్య ప్లేగు వ్యాధివలన (ప్రమాదస్థితి 
యందుండెను, ఆరా కిబాబా భగత్‌మహల్సాపతితో చావడియందుండెను. 


సా, బాః- భగత్‌? ఈరాత్రి ని దింపకుము. నిలిచి కనివెబ్టీయుం 
డుము, నేనీదినమున దె దై వమును స్మరించవలె ఆకరిన రోహి కలా (మృత్యువు. 


ప్లేగు అకాంతను చంపగోరు చున్నది, నేను అల్లాను _పాంగ్టించు 
చున్నాండను, 


బాబా _పార్ధనములకు ఏవిధమైన అంతరాయము - భంగము 
కలుగకుండమహల్నాపతి జాగ త్రవహించుచుండెను. కాన్స్‌ ఆరాత్రి నివాస్‌” 
మాన్తుత్‌దారుఆతపని సేవకులతోవచ్చెను. అసేవకులు ఆర్భాటముచేయుంచు 
మామ్లుత్‌ దారునకు బాబాదర్శనము కావలయును _ అనిబిగ్గణగ అజచు 
చుండిరి. మహల్శాపతితో వారిసంభాషణ _ మహల్భాపతి “ఊఉధీ” తీసి 
యిచ్చుట ఇవన్నియు - బాబా ధ్యాననిష్టకుభంగము గలిగంచినవి. బాబా 
కోపించి మహల్చాపతిపై వస్త్రమునావల విసరివై చెను, 


సా. బాః- (మిక్కిలిగ దూషించినతరువాత) ఓయీ! భగత్‌! 
నీవొకకుటుంబమునకు తండి9వేనా? “నిగోజి” నేమి జరుగు 
చున్నదో నీవుగు ర్తి ంచుటలేదు. (పటేల్‌ భార్యకు ప్లే గుతగిలినవిషయము,) 


ఆద్దీపరిస్థితులలో 'జనులనేలరానిచ్చి కివి? జ కానిమ్ము - ఏమిజరిగినదో ఆది 
మంచికేః | 


అరాతి పటేల్‌: భా రా-కమృతినొం దను, 


లేడి. సా, వా; (ఇరువురుబిడ్డలను గోల్పోయి ఒక కుమారు 
నకు జబ్ముగానున్నపుడువచ్చిన, దామోదర్‌ బి, రాంపూర్‌ కర్‌ తో న్‌షేల 


శ్రీ సాయిబాబా అభయ పీదానములు, సూక్తులు. 199 


భయవడుచూన్నా వు? గఠతిరగినవనారు గడిందిరి, ఊన్న వారితో తృ ప్రినొం 
దుము. భయపడకుము. నివెంటనేనులేనా? ఇంకేమి? 


926, సా, బా;- (కుమా రె మరణించిన సమయమున హ, సీ, 
దిక్షిత్సకో) ఆధ్యాత్మ రామాయణమున శ్రీరాముడు మండోదరిని 
ఓదార్చుఘట్టము చదువుము! 


బాబా = మృత్యువును తప్పుంచుట. 
(&.) అభినవమార్శ ండెయుండు, 


927. 1817 చే. జూస్‌ నెలలలో ఒక బొంబాయికాంత - ఆమె 
చిన్న కుమారుడు బాబాయెదుట మధ్యాహ్న వొరతి సమయమున. 
గూర్చుండిరి. 


సా, బాః- (బాలునికో) నీవు సరిగ మధ్యాహ్నము 2 గంటల 
కిక్కడకు రావలయును, 


వాలుండుః?- ఆలాగే - బాబా! 


సరిగ పగయి 2 గంటలకాబాలుండు ద్వారాకామాయి మసీదునకుం 
దెరెను. 


తు 


సా, వామి. బిడా? ఇక్కడకురమ్ము, ల ప రట లావు. 
దణ 6 గూర్చుండుము, 


నా పొదములొత్తుచు నేను తెలుపునంతవరకు నాపాదముల 
స శుతభతుమూ, 


ఆవిధముగ ఆవాలుండు బాబా పొదముల నొత్తుచుండెను, 
పగలు శీ గంటలకు వెం్యటుకలు విరియంబొసికొనినతల, మలినమైన 
“కు రుదు వెలికి పెలాడు పొడవై ననాల్కళొ వ భయంకర మైన 
సీరూ పము (పహరిగోడనుదూకి కుక్కనడక ననుకరించుచు ఆబాలుని 


సం చ ఆ యిట్ల నెను, 


10 శ్రీ సాయీనాథ బోధామృతము 
“ఈతడు నాకుకావలయును” 


సాం బాః- నేసితనినియను; 


ఆమె:- నాకుకావలసినది యూతండే. ఆఅమెఆబాలునిం జేరిలాగెను. 
జాబాలేచి కోపోదిక్కుండై , ఆబాలునొక చేత. బట్టుకొని, ఆ వికటరూ పిజి 
యురమున నొకతన్నుతక్నెను. ఆమెపెద్దగ మొఅపెట్టుచు పాటి పోయెను, 

హై క బిడ్డా! నీవు గమనించుటలేదా? ఆవచ్చిన స్రై్‌ని నీ 
వెటుంగుదువా? అహో! ఆమె నిన్న యుమని కోరుచున్నది. కాని నేనెటుల 
వీయంగలను? నేను నిరాకరించితిని, 


లుయడు:_ ఇది జరుగుచుండగ కుక్కిరి మిక్కిరిలాడక కుర 
కె కూరుచుంటిని. కేనంతయుంజూచితిని. కాని, నాదేహము 


(ఆ వికటస్త్రిరూపము కలరాదేవతయని బాబా తెలిపెను. ఆ 
మరునాటి ఊద-కుమున బాబాఆదాలుని, తల్లి ని జరిగి బొంబాయికి వెళు 
డగ్‌ ఆ ఆజ్ఞాప ౨౧౦౭ను. అంతట నేర్ణిలో కలరా వ్యాధి విజృంభించెను, ) 

(0) జాబా నిర్యాణము 
i 1866 లో దాబా 'పపంచనును విడనాడు మొదటి పయత్న ము, 


056. 18056 తో బావా మహల పతితో నిట్ల నెను. “నేను అల్లా 


నందా. బాయ నాం క్ష 
దగ్గెజకు పొవృచున్నాండను, ఈతనువును లి పల. కాపాడుము. చేను 
తిరిగి వడి తినా - నావిషయమును నారా ప త పడుదును. నేను 


i Fe) 
Sep e (అచటవెలుపల నొకుపదెశ రును _వేలి ౬ తొచూపుచ్చు ఆ్యపదేశ 


మున ఈతనువును భూస్థాపి తర? స్క యీతనువుసాపితమెన చోటును 
కత న 
చ 


(౮ 


అంజట బాకా శ్యాస్క నాడిచలనమ్ము రక్తపసారము సఖి 
మ్‌ 


*తీనులు పంచా 


శ్రీ సాయిబాబా అభయ |పదానములు, సూక్తులు. 181 


యితీజరిపీరి. ఆతనువును భూస్థాపితము చేయుమని వారు మహల్చాపతిని 
ఆజ్ఞాపించిరి, అది శంకరాచార్యుల విషయమునంగలిగిన మహా విపత్తు ఇపుడు 
బాబా తనువునకుంగలిగినది శంకర భగవత్పాదుల విషయమున ఆతనువును 
దై వముకాపాడెను. (“లక్తీ్మనృసింహమముదేహికరావలంబమీ”) మహల్చా 
పతి పట్టుదలపూని బాబా తనువును ఎవ్వరినిండాకనీయలేదు 72 గంటలు 
గడచినతరువాత బాబా తనువునకు చై తన్యముకలిగెను. శ్వాస _వారంభ 
మయ్యెను. పొత్తికడుపు చలించెను. బాబాకనులు తెజబుపంబడెను. బాబా 
పునర్దవితుండయ్యెను 


11 1916 


ఏనీరి 1916 అక్షొబరు, విజయదశిమినాండు బాబా మహికొపొ 
చేశముననుండెను. తనదుస్తులనన్నిటిని చింపి, తునియలు తునియలు 
చెసె, హుందున్న “ధుని” _ అగ్ని యందు పడవేసి , పూర్ణముగ దిగంబరి 
మయ్యెను. అగ్నికణములవలె ఎల్జగ పజ్యరిల్లు నేతములతో నిట్లు 
బెగ్గఅగంబలికెను. “మీరందజు ఇటురండు. చూడుడు! నెనుమహమ్మ 
ద్‌ యుండనో_ హైందవుండనో చూచి మిరేనిర్ణయించుకొనుండు!” 


అటుల కోపావేశమున 2 గంటలు గడచినతరువాత ఇఖగోజిసింధి 
(కుష్టురొగ గియెన బాబా అనుచరుడు ధైర్యమువహించి, బాబా షములకొక 
ంగోటినికట్టి యిట్లనెను. “బాబా ఇదంతయు ఎమి? ఈ దినము 
మోల్తంఘన పర గది దినముగదవా!” అంతట బాబా తన? సబా? అ (వన్న 
బె _త్తము తో నేలపై చజచుచు “అవును! ఇది నక న న జ 
నా జివితపరిమితి నుల్ల ౦ఘించుట.” 


జనులు బాబా అభిపొాయమపుడు గ్రహింపం జాలరై రి. కాన్సి 
19.6 సంవత్సరమున ముంత నా 


మ దరిమితిసీ ఊర్ల ౦ఘంచినాండు. 


F-21) 


162 శ్రీ సాయీనా థ బో ధామృతము 


1916. విజయదశిమికిం బూర్వము బాబా మిక్కిలిగ వ్యాధి 
(గస్తుండయ్యెను, లాలా మరణింపనున్న వాడను జన పివాదమన్ని 
[వాంతముల వ్యా _ప్రమయ్యెను, బాలూ ఆరోగ్య[పా ప్రి కొటకు భ కు 
లందజు 'సవాహముూ జరిప్పి పదలకన్న దానముగావించిరి. తరువాత 
బాజా తెరిగి స్వస్థతంగనెను. కాస్స నానాసొ హెట్‌ నిమోన్కర్‌ పూనాకు 
వెళ్ళుదు బాబా దగ్గజకుంజేరను, 


సా, బా! నానా! ని విక్కడ సలుపుముః! నన్ను భూస్థాద 


బాబా - నానానిమోన్మరును తిరిగి అతని స్వగాంమమగు 
“నిమోన్‌” నకుంగాన్సి పూనాకుంగాని వెళ్ళుట కంగీకరించలేదు. 


నిమోన్మర్‌ పక్షమవలంబించి శ్యామానిమోన్క్మరును వెళ్లుట 
కనుజ నియుమని పొర్లించెను. 
వ ద 
హహ శ్యామా! నాబిడ్డలను చంపందలం-చితివా? కాకా 
(నానానిమోన్మ 5) ని అబ్బనొమ్ము ఎమైన తినిపోవ్లు చున్నాండా? 


శ్యామా:- కాని బాబా! ఆతని కోడలు గర్బిణి, ఆమెకు 


కా ప నొప్పులు వగల వెంటనే హూనాలో ని వురపాలక సూకి 
వె ద్యాలయుమునకొక “జాంగాి లో ఆమె కొనిపొోంబడెను. ఒకపా ఎపి. 
పరుండ జెట్టిర. అచటనున్న దాది 11 గంటలకు పేజొకగదికి వెళ్ళెను, 
ఆమం; తసానిలెని సమయమున ఏ సహాయముతో నికి మి త్రములెకయే ఆమె 
మగశివవును ప్రసవీంచెను. ఆ సమయమున శీర్ణలో బాబా నిమోన్మ 

నిట నెను, ఒక కాంతకలదు ఆమె ఒకచోటునకు. న్‌ా కన; 


ఠీ సాయీబాబా అభయ ప్రదానములు, సూక్తులు. [63 
11 1918 లో బాబా = మహానిర్యాణము. 


లల0. కొన్ని నెలలకుబూర్యము బాబా ఊద్ధ చేశ భావుతో పక్షపక్ష 
మునందన్ను సందర్శింప రావలదవి తెలిపి, కడసారి వీడ్కో అొసంగెను. 
దసరాకు పూర్వము చాలదినములనుండి బాబా - మ ఇరువురు 
జబ్బుగానుండిరి దసరాలో తొలుతటి దినములలో నితరుల నాధారము 
చేసికొని నియమిత గృహములకెగి బాబా భిక్షంగొనివచ్చెను. చివర 
రెండు మూండు దినములలో బాబా వెలుపలకు వెళ్ళంజాలక పోయెను, 


19_10_1918 నాండు _ విజయదశమినాండు మధ్యాహ్న హారతి 
మౌ రి అయిన పిదప 


సా, వాః- మీరు (కాకా (హః సీ దీక్షిత్‌) బూటీ మొదలగువారు) 
మ భోజనములకు పొండు! 


అపుడు వారు వెళ్ళిరి, బాబాతనగద్దెపై 6 గూర్చుండి “బయ్యాజిని 
ఆనుకొని “నేను వెళ్ళుచున్నాను. నన్నువాడకు. గొనిపొండు. బా9హ్మణు 
అందబు నాదగ్గజనివసింతురు,”” అని తుది యూర్పు విడిచెను. 


నానా నిమోన్క్మరు బాబా నోటిలో నీరు పోసెను. కాని, అనీరు 
వెలుపలకు వచ్చెను. అపుడు పగలు రి గంటలయ్యను. అది విజయదశమి 
దినమె, కాని, అప్పటికి ఏకాదశి పొొరంభ మయ్యెను, 


తన నిర్యాణమును ముందుగా గుర్తించిన బాబా ఆదశమి 
ఉదయమున దానములు బహూకరించెను తన గద్దెపె. గూర్చుండ్వి 
ప౦తిదినము ఆహారములు సిద్దపణచి వాదొకుందినంబెట్టుచు, పొతిదినము 
బాబావలన 4 రూపాయలు స్వీకరించు లక్షీ బాయిసింధీకి, బాబా తన 
జేబునుండికిసి మొదట ₹ రూపొయలు తరువాత 4 రూపాయలు 
ఇచ్చెను, 

ఎంతకు. బూర్వము ఫకీరులకుం దిన బెట్టుటకు, పుణ్య కే తముల 
వాజ్యములు మొొంఅయి౦చుటకు 200/- రూపాయలు పంపెను, మజీయొక 
ముస్సిం సాధువునకు ఇటుల సందేశ మంపెను. 


[64 శ్రీ సాయీనాథ బోధామృతము 


“అల్లా వెలిగించిన దీపమును ఆతండు తీసికొని పోవు 
చున్నాడు,” 


[ఆసాధు వావార్హను అశ్రధారతో స్వీకరించెను (= 880. A.) 


బాబా జబ్బుగానున్న 14 దినములు “రామవిజయము” పఠింపం 
బడినది. దసరా. 9, 10, 11 వ దినముల బాబాచక్కగ వినునట్లు చదువం 
బడెను. అది మృత్యుంజయ పికికరమని బాబా పలికినాండు. 


దసరాపండుగనాటిరాతి; బాబా లక్ష్మన్‌ మామకు స్వప్నమున 
గోచరించి “వేగమలెమ్ము, నా (కాకడ్‌) ప్రభాత హారతి కాపింపుము, 
“జోగ్‌” నేను మృతినొందికినని తలంచు చున్నాడు. అతండురాండు- 
అనిచెప్పెను, 


ఆ మజునాండు మౌల్వీలు ఆక్షేపణ తెలుపుచున్నను లక్ష్మన్‌- 
ద్యారాకామాయిమసీదునకు వెళ్లి, (వభాత హారతి కావించినాండు. 
16._10-1918-మధ్యాహ్న హారతిని “జోగ్‌” యథావిధిని గావించెను. 


తనమహాసమాధి సమిపించుచుండెననిజాబాతెలువుట. 


080, A. సా, బాః- (ఛటాఖాన్‌తోో ఈహలమాలను ఫకీర్‌ 
బన్నేమియా గళముననుంచి, “(ఆక్కడ అల్లానిలిపినదీపమును అల్లా 
కొనిపోవుచున్నాడు”_ అనిచెవ్పుము. మౌలానా కావిషయము 15-10-108 
కొలంది దినములకు పూర్వము తెలుపబడినది, అపుడాఫకీరు అ శవుల 
సవించెను, 


౪. బాబొసమాధి ౬ దేవాలయము. 


ఒకనాటిరా[తిబాబా, _గోపాలరావుబూటీని ఒక (వాడ) 
భవనము - దెవాలయము నిర్మించుమని కోరినట్లు, శ్యామా, బాపూ 
సాహెబ్‌ బూత్‌ ఇరువురుకలంగనిరి, 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు. 165 


సి, దిక్షిక్‌, శ్యామాతోకలిస్తి యీవిషయమై తెలిసికొనుటకు 
బాబాదగ్గజకువెళ్ళిను, 


శొరవరొ = దెవాః ఎట్టి అద్భుతచి తములను నీివుసంఘటించు 
చున్నాండవుః 


సా, బాః- (చెవులు మూసికొని నేనునాస్టా నములోనే యున్నా. 
డను, నేనెవ్వరికీ నేమియు.జెప్పుటలేదు, 


వారుభవన నిర్మాణమునకు అన ఏయును నిక రిక బాబా 
అనుమతినిచ్చెను. 


తరువాత బూట్‌ (పత్యేక గర్భగృ హములేక యేం ఆభవనము 
చావడిమధ్య మురశీధర వి గహమును (పకిష్టింపంగొరి బాబా అంగి 
కారము నర్ధించెను. 


సా.. బా;= ఆదేవాలయము నిర్మింవంబడిన తరువాత అక్కడ 
మనమునివసింతము, 


(- 918 లో బాబా జబ్బుపడి చివర గడియసమిపించు చుండగా, 
బయ్యాజి పటేల్‌తో మటీయితరులతో బాబా యిట్టి సెను “నేనువెళ్లు 
చున్నాను. నన్ను (బూట్‌ వాడు యందుంచుండు (బాహ్మణులు నొ 
సమీపముననుందురు.” 


బాబా నిర్యాణమొందిన తరువాత బాపూసాహెవ్‌ బూటీ ఆ 
వాడలో నివసించుటకుగాని, అందుమురశళీధరుని (పకి షించుటకుగాని 
కాంక్షింపలేదు, ఆవాడలో బాబా భౌతిక తనువును సమాధి చేయుట కే 
అంగీకరించెను. 


బాబా భౌతిక తనువును సమాధిచెయు విషయమై హెందవు 
అకు మహమ్మదియులకు కీ వభేదాభిపాయము లేర్పడినవి. ఆతాలూకా 
మామ్హ్లుతి దారు “'మహజరు రూపమున జనవాక్యమ "సీకరించుండని 
ఆజ్ఞాపించెను. అత్యధిక సంఖ్యాకులుగ హై హందవులు బాబా భౌతికతనువును 


166 శ్రీ సాయీనాథ బోధామృతము 


“బూటీవాడి లో సమాధిచేయుండని తమ (వోటు) సమ్మతి. దెలుపుటవే 
ఆవిధమునంగావింపంబడినది. బాబా సమాధియీనాండు శీరిడియందు 
బూటివాడలోకలదు, 


లెలెడి, ఒక(గుడ్డివా౭డు తనకు చూపును (పసాదింపుమని 
బాబానుజెరివేడెను. బాబా ఆతని కోరిక ననుగహింపమని కారణమున 
అతండు మసీమనివిడిచి అపుడు ఖండోబా దెివాలయమున నున్న 
ఉఊపాసని బాబానుబేరిపార్ణించెను. “నియీస్టితి లోనున్న వానికి “పొకృత 
దృష్టి” _పసాదించిన లాభ ములేదు, దానివలన నీకోరికలు హెచ్చునేగాని 
తగ్గపు, కావున ఆధ్యాత్మిక దృష - లోనిచూపు - (పసాదింపుము - అని 
బాబాను కోధుము = పొమ్ము” అనిఉపాసనీబాబాతెలుప అగుడ్డివాండు 
ద్వారకామాయినింజేరి “బాబా! నాకుప్రొకృ తదృష్టి వలదు. నాకు నీ 
ఆశయ మొసంగి *ోలోనిచూపు” పిసాదింపుము-అనికోరెను, 


సొ. బా: ఇక్కడనిలువుము? 


ఆగ్ఫుడ్డివాండచట నెలదినములుండెను. ఆధ్యాత్మికముగ వృద్ధి 
నొంది మరణించెను. 


సొ, బాః_ ఈతడు మరణింపలేదు. ఈతని భార్యయే 
(అజ్ఞానమే మరజించినది. ఇతడు సద్గతి నొందినాండు. 


బి యల్‌. తె. నూల్కర్‌. 


0588. 1800లో నా, ee పండరిపురమున డిప్యూటి 
కలెక్టరుగ నున్నపుడు లక్ష్మన్‌ _ మాత్మ! అచట “సబ్దడ్డి” గానుండెను, 


శీండికివెళ్ళి బాజా దర్శనము చెసికొనుమని చందోర్కర్‌ నూల్కరును 
పచేపించేను. 


శ్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తు లు, 107 


నూల్క్మర్‌:- నాకు వంట[బాహ్మణుండ్కు బాబాకు సమర్పించు 
టకు నాగపూర్‌ నారింజఫలములు లగించినగాని నేను వెళ్ళంజాలను, 
ఈరెండు నిచట లభింపవు, 


నా. గో. చం:- బాబా అను[గహమున రక్షని లభ్యములగును 


ఆరా|తి ఒక వంట (బాహ్మణుండు నా, న్‌ చందోర్మరు దగ్గ 
అకువెళ్ళి, తన తెక? గడనేని 
సూల్క్మరు దగ్గజికు కంక. నూల్కరాతని తన దగ్గజ వంటమనిషిగ 
నుంచుకొనెను. ఉదయమున నాగహారు నారింజపండు నిండుగగల ఒక 
బుట్ట “బంగి నూల్కర్‌ నకుంజేరెను. అవి ఎచటనుండి యెవరుపంపిరో 
తెలియదు. ఎట్సై ననేమిః బాబా వా అద్భుతశక్తి సమర్హతలను గురించి, తన 
కొజతలుకీరిన 'నూల్కరు అ చందోర్మరుతోం గలిసి శీరిడికిండేరి 


కూణాను ea) 


పనిచూపింపుండని కోరనకండా బాహ్ముణుని 


సా బాః_ నానా! ని వెంటంగొనిరాయిడి, మిక్కిలి వెట్టివాండని 
పెరెన్నికకన్న ఈతండెవండు? 


మబునా(డు నూల్కరు మసేదునకు వెళ్ళగా బాబా కోప్మోదిక్త 
స్టికియందుండి, అనూల్కరు ఆనూల్మరు తలనుపట్టుకొని, ఒక _స్తంభ 
మునకానించి  కొట్టుచు - “తురూసకా =,నాశ్రహో ఇల్‌” (న ఉనికి లేక 
సత్యము నాశనమగును _లేక _ని అసత్యము నాశనమగుగాక 


నాలక మిక్కిలి భయవపవడెను. కాని, చందోర్కర్‌ ఆజరిగిన 
విషయములంగూర్చి అవి సకలము వభ సూచకములేయని వివరించి 
తకు సును | 


ఆరాతి9 నూల్కర్‌ అదాటునలేచి తాను సాధారణముగ నుప 
కూ గింపకున్న ను, పాన్‌బీశా - అకుభీడా కావలయునని చందొర్మరును 
కోరను, అపుడు బాబా దూరమున మసీదు నందుండెను. 


106 శ్రీ సాయీనాథ బోధామృతము, 


సా. బా? (అచటనున్న ఒకనితో) ఈ నాలుగు ఆకువీడాలు 
క్రీసికొని వెళ్ళి, చంద్‌ వ్‌ర్క రుతో(గూడి ఆకువీడాకొజకు నిరీక్షించు ఆముసలి 
వానికి పవిసీయుము. 


తానుకోరిన వెంటనే ఆమనిషివచ్చి ఆకు బీడాలందించుట 
నూల్కరునకు - బాబా తన “అంతర్యామి _ అను నిశ్చయముగలిగి, 
బాబాయందు గాఢవిశ్వాసము పెంపొంది యతండు శిర్ణియందేయుండెను. 
నూల్మరునకు అవసాన కాలము సమిపించెను. సద్గ్ద్యంథము లాతనికి 
వినబడునట్లు చదువంబడెను, బాబా పాదతీర్ణమాతనికేయంబడెను, బాబా 
యందు దృష్టనిలిపి, బాబాను ధ్యానించుచు నూల్కురు పొొణముల 
విడిచెను, 


ల. 


బూ స (నూల్కర్‌ మృతినింగూర్చి తెలుపుచ్చు తాత్యా 
(నూల్కర్‌) (మనకంటె ముందుగ వెళ్ళినాండు. నేను నియమించి 
నటుల నతండిచటనుండెను. ఆతండు (గన్యుమను) సద్దతిని పాందినాండు. 
ఇంక ఆతనికి జననములేదు. 


(3) విజయానందస్వామి,. 


లల4, మదాాసు నివాసియగు విజయా నందస్వామి మదాొసు 
నుండి మానస సరోవరమునకు తీర్భయాత3 కై బయలుదేరెను. 


మార్గమధ్యమున నతండు శీరిడిజేరి బాబాను సందర్శించెను. 
అచట హరిద్వారమునుండి వ సోమదెవస్వామి నతండు కలిసెను. 
ఆ సోమదేవస్వామి మూాతససర్‌ వళ తీర్థం యాత) యందలి కష్టములను - 
గాఢ మైనమంచు, నూరునూరు మైళ్ళనువేబు వేలు భాషలు, మార్గము 
భూటానుచ్యారాకలదు. కావున ఆభూటాన్‌ దేశజనుల దుష్ట స్వభావములను 


గూర్చితెలిష ఆ మాసు వాసిని భయచకితునిం గావించెను. 


ఆతరువాత విజయానందస్వామి, బాబాదగ్గరకు వెళ్ళగా 
ఈవ్యర్హుం డె నసన్యాసిని బయటకు వెడల నడుపుకు[ి అని, బాబా 
గ 


శ్రీ సాయీబాబా అభయ (పదానములు, సూక్తులు, 189 


ఆతడు మసీదు వెలుపలకు వెళ్ళిను, కాని, మంటపము దగ్గఅనిలిచ్చి 
బాబాను వీక్షించుచుండెను. సాయిబాబా యందతనికి విశ్వాసము పాదు 
కొనెను, ఆపిదప బాబా అతనినను గహించెను. కొస్నిదినములు గడచిన 
వెనుక “ఆతని తల్లి మిక్కిలి జబ్బుగనుండెనని యు, వెంటనే మదాసు 
నకు తిరిగివచ్చి, తన తల్లి దగ్గజ నుండవలయుననియు,”” . అతనికొక 
ఉఊ_తరము చేరెను. ఆసన్యాసి తిరిగివెళ్ళి తన తల్లి చరమ కాలమున 
దగ్గజనుండవలయునని తలంచి బాబా అనుమతిని అర్ధించెను. ఆనన్యాసి 
కంటె నాతని భవిష్యత్తును బాబా లెస్సగా ఎటీంగిన న. ఉన్ఫెవ్ర 
న్‌ తల్లిపై నింత | పేమగఅవాండవేని ్స్‌వీ సన్యాసి పేషమెల ధథరించిజివి? 
కావివస్త్రములకు _- మమతకు సంబంధములేదు. పొమ్ము! కివిడిదియందు. 
గూర్చుండుము. థె ర్యము వహించి, కొన్ని దినములు నరియురడుముకః 
భవిష్యక్తునుగూర్చి తదుపరి విచారించుదము. నీవాడ (విడిది లో 
పలువురు దొంగలు కలరు. తలుపులు గడియలు వేసికొని జాగరూకత 
కలిగియుండుము. వారు సకలమునపహరింతురు, ధనము బంధు మి|తా 
దులు మొదలగునవి అస్థిరములు. భయకారణములు. సంహపూర్ణవిర క్తి యే 
మోక్షమునకుంజెర్చున ద రేపటినుండి “భాగవత సహ్హాహముి (ప్రారంభిం 
పుము. తనూవాజ్మనముల నియమించి, ధ్యాననిష్టగలిగి మూడు సపాహ 
ములను గావింపుము. అది సకల వాసనలను Te క 
వాంతి నశించును.” అని, బాబా బోధించెను. 


ఆమజుదినమునుండి విజయానందస్వామి చక్కని నిషతో 
భా గవతపారాయణ సహాహము (పారంభించెను. రెండు సజబాహములు 
(14 దినములు పూరి అయిన పిదప నతడు మికి ాలిడస్సి, దుర్చులు6 
శ్రయ్యెను. అందుచే రెండు దినములతండు విడిదియందుంగడ పెను, 
మూండవదినమున “బడేబాబా” తొడమీద తలంజేర్చి పరుండి పాణముల 
విడిచెను. 


F-22)} 


0 శ్రీ సాయీనాథ బోధామ్యతము 


అతని అవసానకాలమెటింగ, బాబా ఆ విజయానందునకు 
“సద్గతింగూర్చిన విథమిది. 


(4) యన్‌. బి. ధుమాల్‌ సతి, 


లిక్‌ సా, బాః- (యన్‌. బి. ధుమాల్‌తో) ఈ మాజు నీభార్య 
మాసికము శీర్షియందు జరుపుము. ఆమెకు సద్గకినిం బసొదింతును. 
(ఆవిధముగ మాసికము జరుపబడెను. 


(5) ఉపాసనీ మహారాజు సతి, 


56, [912 జనవరిలో ఉపొసనీబాబా సతి మరణించి 
' నపుడాతండు మిక్కిలి వ్యాకులపడ్సి బాబాను సమీపించి, “బాబా! ఇవిగో 
10 రూపాయలు నాసకికి సద్గతి. గలిగించుట కీడేనిం గావింపుము:” 
అనెను. 

వ i ఆధనముంచుకొనుము. ఆమె (ఆమె ఆత్మ ఈవరకే 
నన్ను జేరినది. సై దగ్గఅనుండి కీసికొనందగినది యీవరకే తీసికొన 
బడెను. 

(6) జంతువులకుసద్దతి = ఒత గదె. 

997. సాం బాః- (జోగ్‌సతితో) నీ దగ్గజకొక గేదె వచ్చును. 

డానికి నేతితో సమృద్ధిగ సిద్ధ పజచిన పూరణపోలీలను తృ ప్తిగ పెట్టుము, 


లై 


స్‌సతి:_ బాజా! ఆగేదెను నెనెట్లు గ్గు ర్తింపంగలను? 


wu 


ey 


. బాః- ౬ది తనకుదానే నీతలుపుదగ్గఅకు వచ్చును. 


జోొగ్‌సడి:- అనేకముఅగు గేదెలు నా తలుపు _పక్కగ ఫివ్ర 
చుండును. 


బాః:_ నీవు చెేయందలచిన పూరణపో లిలన్ని యు oe 
దగ్గి 


తలు రకువచ్చు న ప n చెప్పునది. 


హు 
| 


ర నార 
న న న్‌ 
చావాడా 


శ్రీ సాయీదాబా అభయ పిదానములు, సూక్తులు, [| 


జోన్‌సకి:. బావా! నాయించికి ఉత్తరమున దక్షిణమున రెండు తలుపు 


లున్నవి, 


సా, బా;. అది దక్షిణపు తలుపుదగ్గజి నుండును, 


ఆరోజు మధ్యాహ్నమునకు జోగ్‌సతి పూరణపోలీలను నేతితో 
అలది సిద్ద్రపఅచెను, అప్పుడే ఒక గేదె ఆమె దక్షిణపు తలుపుదగ్గటి 
నుండెను. ఆపూరణపోలీలన్నియు నామె దాని ముందుంచెను. ఆ పశువు 
వాని నన్నిటిని తిని కిందపడి చచ్చెను. వరలోకమున ఆమెకు గలుగ 
నున్న పాప శిక్షనుగూర్చి, యిచట అఆగేదె యజమానివలన, (వభుత్వము 
వారివలన తనకుం గలుగనున్న బాధలనుగూర్చి తలచుకొని ఆజోగ్‌సతి 
భయకంపితయయెను, ఆమె బాబాను సమీపించి జరిగిన విషయ 
ములగూర్చి, అమె భయములనుగూర్చి చెప్పుకొనెను, 


సె, బా?. ఆగేదెకు నేతితో బాగుగ అలదబడిన పూరణపోలీలను 
తినవలయునను వాసనతప్ప తక్కిన వాసనలన్నియు నిదివరకే క్షయించి 
నవి. ఆ కోరికయు తీరిన పిదప దానికి సకలవాసనా క్షయమగుటచే 
ఆగేదె తనువును విడిచిపెట్టెను, ఇంటికి పొమ్ము! నీవు కలతపడవలసిన 
నిమిత్తములేదు, ఈ తనువునుండి దానికి విముక్షింగల్పించిన దానవు, 


బాబా అభి పాయము. 


097. గి. యం, బి, శేగే-బిడ్డకు సద్గతి. 1914 న యం. బి 
రెగే _ గర్భవతియైన తన భార్యాతోంగూడి, బాబాను దర్శించెను. 
ఆపుడు బాబా “నాబహుమతులలో నొకటి మీదగ్గణంగలదు” అని, పలికెను, 
కొడ్డ జన్మించిన తరువాత ఆ బిడ్డను వారు బాబాదగ్గజకు. గొనిఫోయిరి, 


సా, బా:- (రేగేతో) ఈబిడ్డనావాండా? నీవాండా? 
'రెచేసఓ:- బాబా! నీవాండే, 


సా, బా? నాకుంగా నీదగ్గజ నుంచుము! 


[72 శ్రీ సాయీనాథ బోధామృతము 


18 నెలల తరువాత A నుండెను, 
“ఏ ఈటడ్డను స్వీకరించి వీిపొడములదజి ఈ బిడ్డకు ఆత్మశాంతి పిసాదిం 
పుము= ఈబిడ్డయొ క శేషించినకర్మము నన్నిను భవింపని మ్ము-” అని 
రెగేి- బాబాను వాగర్థించెను, అంతట ఆబిడ్డచిజున గవు మోమునతో ప 
యోగివలె బోహ్మరం ధము మార్గమున పొంజముల వీడిచెను. రేగేకొంత 
కకక త లు శీర్జికింటేరంగా 


సా, బా. (అచటవారితోో ఆబిడ్డనాది.  ఈతండు (కిగే 
ఆలిడ్డను కాపాడనియ్యకొనెను. ఒకదినమున“వీనిని నీదగ్గణనుంచుకొనుము, 
ఆకర్మము నేననుభవింతును.” అనినాండు,. నేను తిసికొనియిచట (హృదయ 
ప ఉఊంచుకొనినాండను, అతండిచట శాశ్వతముగనుండును, 


న శక్తులు అ సమర్థతలు 
శకులు -- నిదులు -- (లేక es 
జాం ల ౧ 


008 సా, బా! (పాYణాయామాదుల నభ్యసించి” కొన్ని యోగ 
శక్తులసంపాదించి దూరమున నతని యం్యతశాల తగులంబడుచుండగ, 
తనధాానమందిరమున అగ్ని నిజూడం జాలినవానితో సిద్దులచె నాకర్షం 
పంబడుట వలని అపాయములC గూర్చి తెలుపనెంచి,) వేశ్యా పదర్శన 
ములనేల ఆస క్రితో చూచుచున్నా (డవు? నే నెప్పుడు తమాజషాలను 
పిదర్శింవం జాలను, వేశ్యతో ముద్దులాడుట మనకెప్పుడుతగదు. 


బాబా.దృషిని తిరిగి వీసాదించుట 
కం 


ఏరల 1916లో విర్ణలరావు - వై- దేశపాండే సంపూర్ణముగ 
అంధుండై న తనతాతను శీర్డికింగానిపోయి రెండుచేతులు పట్టుకొని ఆయ 
నను బాబాదగ్గఅకుంజేర్చెను. అఆతాతసాగిలంబడి_మొకి్కి “బాబా? నేను 
చూడజాలను-” అనెను 


వొ, బా? కలవు! నీవు చూడగలవు! 4 రూపాయలు 
దక్షిణనిమ్ముః 


శ్రీ సాయిబాబా అభయ (పదానములు, సూక్తులు. [70 


వి. వై. దేశపాండే “కరెన్సీ కాగితముమార్చి చిల్లర తెచ్చుటకు 

వెలుపలకు వెళ్లి ను. ఆముసలివాని తలపై న బాబా తనహ_స్తమునిలి పెను, 

అతనికి సంపూర్ణముగ ద్బు షితిరిగి (పసాదింపంబడెను. క 
తి 


సవసలి్‌ వాంతున్నా (ఆనందబాష్పములతో కాబా! నీకరణ 
అపారము. నీశక్షి అత్యద్భుతము, నేనిపుడు (పతి వస్తువును చూడం 
గలుగుచున్నాండను, 


సుం టాం “ఊది తసికొని వెళ్లుము, 


అఆముసలివాండు మసీదునుండి శీరిడిలోనిక్తి, శీర్ణినుండి 
బొంబాయికి, సంపూర్ణమగు దృష్టకలిగి, యొయితరుల సహాయము 
లేకయే వెళ్ళంగలిగెను. 


బాబా __ (తాత్కాలికముగ) ద శ్రిషిని పిసౌ దించుట 

“బాస్సీను? నుండి ఒకకాంత బాబాదగజకు జేరెను, ఆమె 
అంధురాలు, మసీదుంజేర్తి “బాబా! ఈనేత9ములతో నిన్ను చూడ 
వలయునని నాకోరిక”_ అనెను, వెంటనే ఆమె బాబాను చూడగలిగిను 


ఆమెవెలుపలకు వెళ్ళగ యథాపికార మామెకు అంధత్వము ప్రొ ప్రించెను, 


తుపానురొకడ గురి ంచుట. 
oe...) 


340. 1914 వెశాఖమున బొంబాయినుండి “ఫీమాి అనునతండు 
బాబాచమత్యారములనుకొన్ని చూడవలయునను తలంపుతో ద్వారకామాయి 
ముసీదుంజిరను,. మధ్యాహ్న హారతి అయినతరువాత, 


సా. బా:- మీరందలు వెళ్ళుండు, మీమీ విడుదులలోనే 
కూర్చుండుడు, వెలుపలతిరుగవలదు. మిమ్ము తిరిగి పిలువ నంపినపుడిరండుః 


బాబా యూమాటలు పలికినపడు వాతావరణము నిర్మలముగనే 
యుండెను, అంతలో ఇండ్ల కప్పుల రేకుల నెగురకొళ్టీ, యిం డ్లను 
కూల్చి వేయంగల యంతభీభత్నకర మైన పెద్దగాలివీచెను. 15 నిమిషము 


174 శ్రీ సాయీనాథ బోధామృతము 


లనపిదవ ఆగాలితగ్గెను. కొలది నిముసములపాటు ఆకసమున మబ్బులు 
కమ్మి కొద్దిగవర్షించెను, తరువాత త్మీవమగు సూర్యరశ్శి _పకాశించెను. 
అంశటబాబా వారినందఅజంబిలువనంపే, “మీరు భయభా9ంతులైై తిరా?” 


అనెను, అపుడు “భీమా బాబా పొదములవా9లి ఆనందోక్సేకమున 
ఏడ్చెను. 


సొ, బా:- భయపడకుము, ఇది భగవానుని. లీల - ఇట్టి లీల 
లనేకములను నీవు చూడంగలవు. 


బాబా _ తుపానును అధీనమునందుంచుకొనుట. 


941. మజియొక సమయమున తుపాను (గాలివాన) వీచు 
సందర్భమున (మేఘగంభీర ధ్వనితో ఆ తుపాను నుద్దేశించుచు “ఆపుము! 
ఇదంతయు ఆవుముః” అని బాబా పెద్దగ ఆజ్ఞాపించెను, 


కొలది నిమిషములలో  ఆతుపాొను త గైను. ఇంకగాలియు 
వానయులేదు. ఆకసము నిర్మలమయ్యెను. 


బొబా _ అగ్నిని ఆఅధినమునందుంచుకొనుట. 
a 


౪41. A సొ బా: (ఒక దినమున మధ్యాహ్న మున 
కొండాజీ! నీగడ్డి వామిదగ్గజకు పొమ్ము! సీవామికి నిప్పంటు కొనినది, 


కొండాజీ దూరమునుననున్న తన వామిదగ్గణకు వెళ్ళి, అచట 
కో కెమియు౯ జూడలేక తిరి గివచ్చి 


కొండాజి:_ బాబా! అచట మంటలేదు. నన్ను తమాషాకొఅకు 
దూరముగ ఎండలోవంవ ద౯౭చికివి. అంతేనా? 


సా, బా;- ఇప్పుడు తిరిగి నీవెనుకవై పనకుంజూడుము 


ఆసమయమున ఆగడ్డివామిపై న పొగరేగుచుండెను. |గామము 
లోని జనులు వరుగెత్సిరి. కొండాజివామి తగులంబడుచుంిడెను, 


శ్రీ సాయీబాబా అభయ పందానములు, సూక్తులు, TS 


[గామములోని జనులు బాబానుజేరి కొండాబి వామిదగ్గణంగల తక్కిన 
శార్‌ పెక్కువాములను తగులంబడకుండ రక్షింపుమని _వార్థించిరి, 
(చూ. £03) 

942, సా. బా:- (కొండాజీ వామిచుట్టు సన్నని నిబిథారతో 
గీటుగీచి ఈ వామిమా|త మె తగుల బడును. ఇతరము తగులంబడవు. 


గాలి వీచుచున్న ను, సమీపమున నితరములు పెక్కు వాము 
లున్నను ఆకొండాజివామి మాత మే తగులంబడను. 
IBY GIS లో ES 
ఏఏ సా.బా:_ (ధునిలోని అగ్నిని ఉఊద్దెశించిమంటలు విజ్బం 
ఖించి పై కిలేచి, సాది పెకప్పు వాసముల అంటుకొనం బోవుచుండంగా 
“సట్మ్కాతొ దగ్గజనున్న స్తంభమును కొట్టుచ్చు వనుకకుపొమ్ము! వెనుకకు 
పొమ్ము! జాగ్రత! జాగ౦ంత। 


ఆమం౦ంటలు వెంటనెతగ్గి యథాస్థ్రితి యందుండెను. 
(0) బాబా = అగ్నిని = ఎరదా రసి ఆదంపుననురుణు త; 


లేశ. ఒక వెసవి మధ్యాహ్నసమయమున ఎండ వేడిచే వాతా 
పరణపుూర ఆ తిదుర్భరముగద నుండెను, ఐదుగురుతక్క తక్కిన వారం 
దజు మళీదువిడిచి వెళ్ళిరి. 

సాం వా; (ఆఏవురతో మీరువెళ్ళి (ధుని అగ్నిదగ్గజం 
గూర్చు ౦డుడు! 

వారటుల కావించిరి. కొలది నిమిషములలో మసీదులోని 
వాతావరణము చల్ల (బడెను. షష వారికి విసరెను, 


045 సాం బాః- నాస్నెహితురాలు ఒక జాలిక కలదు. ఆమె 
ఒకశిల్సి. ఆమె మరణించెను. సమాధిచేయబడెను. నెనామె సమాధి 


176 శ్రీ సాయోోనా ధ బోధామృతము 


పిక్క గంబోవుచు, ఆగ్రి ఒకరాకి? అచట గడపితిని. ఆమె ఆత్మ నన్నను 
సరించెను. ఆమెను మొదటనొక “బాబుల్‌” చెట్టునందుంచితిని. తరువాత 
శీరిడికిందీసి కొనివచ్చి తిని. 


అనుగిహ నిదర్శనము. 


946. సి. శె, గాడ్లిల్‌, మజియొక తావునకు బదిలి చేయంబడి, 
వెంటనే జ స అజ్ఞాపింపంబడుటచే, రైలు పెట్టైలోంగూర్చుండి, 
“బాబాను దర్శింవకయే వెళ్ళుచుంటిని” అని మిక్కిలి విచారపడెను, 
అదాటుగనితనితొడపై ఒక “ఉధిి పొట్లము పడెను. తరువాత అతడు 
శర్దికివెళ్ళి నపుడు. 


సొ, బాః- (చిదంబర్‌ _ కేశవ _ గాడ్లిల్‌తో) నీవు రాజాలవై తివి. 
అందుచే నీకు ఊధి పంపితిని నీకు అందలేదా? 


947 సా. బా:- (కుశభావ్‌తో కుశభావ్‌! నన్ను తలంపుమ్ము 
వెంటనే నీదజి నుందును. (కుశభాప్‌ బాబాను ధ్యానించినపుడెల్ల 
అతని అంజలిపుటమునుండి “ఉధి (బాబా ప్రసాదము వెలికి; 
పవహించుచుండును. (చూ- 283) 


గంగా యస్యవదొద్భవా. 


ల4ర. దాసుగాణూ (జనులు గంగ అను పెరునపిలుచు) గోదా 
వరీనదికి స్నానమున కై వ. “బాబా! ఇది మహాశివరాత్రి, (శకి 
లి మెళ్ళ దూరమునగల) “సింగబాి గ్రామమున గంగాసా నము చేయ 
వలయునని తలంచుచున్నాండను, 


సాం బా: నీవక్కడకు పోనేల? 
దా, గాణూ వెంటనే నిస హవానా తర నస 


సా, చ గ నా గంగ ఇక్క i నావాదములదగ్గణ కలదు, పెళ్ళువలదు, 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు, 177 


దాం గాణూ మరల నిరుత్యాహమునొందెను, ఏలన? _ 
అతండు బాబా సాక్షాత్‌ విష్ణుదేవుండని 'గంథములలో రచిరచినను ఆతడు 
పలికిన వలుకులలో విశ్వాసము మిక్కిలి తక్కువ. 


సాం బా:. ఇచటకురమ్ము! నాపాదములఅదగ్గఅ దోసిలి పట్టుము! 


దా. గాణూ, అట్లు కావించెను, అహో! చూడుము! ఒకసన్నని 
నీటిధార బాబా పాదములనుండి దాసుగాణూ దోసిలిలోనికి పావహించెను, 
దా, గా. అంజలి ఆ పవితితోయములతో నిండెను. ఇచట గంగకలదు. 
ఆజలమును దా, గా, తలపై చల్లుకొనెను, 


శ కిని వంనాదించుటకు శక్తి 
జే _ బాలీ 
349 సా. బా:;- (జనులకు వివిధజాడ్యములకు జాషధములిచ్చు 
చున్న నా. గో, చందోర్కరుతో అన్ని వ్యాధులకు ఒకే జాషధమిమ్ము! 


అదిమొదలు, నా. గో, చం. తేలుకుట్టీనపుడు పాము కాటునకు 
- వివిధ జాడ్యములకు “సున్న పుకేటి వే చాషధము గనిచ్చి జనులకు 
స్వస్థతంగూర్చినాండు. 


ఉపలొ దభవజ్జలమ్‌ 
(తాతినుండి క పుట్టుట) 


850. నా. గో. చందోర్కర్‌ - ఒక వేసవిదినమున హరిశ్చయ్యిద 
పర్వత మెక్కుచుండగ మిక్కిలి దప్పిక గొనెను, ఆపదెశమున _వెక్కుడ 
తాగుటకు నీరులేదు. చందోర్కరు “బాబా ఇచ్చటనుండిన నాకు-సీరు 
యిచ్చును.” అని, అనుకొనెను, ఆయెడ బాబా 40 మైళ్ళదూరమున శ్‌ర్ణి 
యందుండెను.  శీర్ణిలో మసేదునందు. 


F-23) 


12 శ్రీ సాయీనాథ బోధ్యామృతము 


సా.భా?- నావా. దప్పిక గొనినాండు. వేసవి యెండపెడిమి 
తప దోసెడు పానీయ. మాతనికీయందగమా? 


అచటంజేరియున్న భక్తులు బాబా .వలుకుమాటలు (గ్రహింప 
నేరకుండిరి. కాని, ఆకొండ మీదనొక ఛిల్లుడు కిందికిదిగివచ్చుట 
నాగం తలుాతూనెన్మ 


నాం గో. చం!_ ఓయీ! భిల్లుండా! నేను దప్పికగొని యున్నా. 
డను.. నాకుతాగిగుటకు నీరెచట నేనిలేదా? 


భిల్లుడు:- నీవు కూరుచున్న బండక్రిందనే నీరుకలదు. అని 
పలుకుచు ఆభీల్లుండు వెళ్ళేను, 


ఆబండపై కి ఎ_త్తగ దానికి9ంద స్వచ్చ మైన జలముండెను. 
భా. గో. చం. అజలముకతాిగెను. 


జాబా_గింజలుగల (దాకలసు గింజలులేని దాీషలుగ మార్చుట, 
టే. డి. జతభాయ్‌. 


051. కాకా మహాజని యజమాని (షాహుకార్‌) 4 సెతె తక్కార్‌ - 
ధర్మసే - జకభాయ్‌ (బాబానుగూర్చ్రి తెలిసి కొనవలయునను కోరికలో 
వ వెంటబెట్టుకొని శీర్ణికివెళ్ళిను. వారు గింజలుగల (ద్రాక్ష 

ండ్త నుకెచ్చి బాబాకు సమర్చించిరి. ఆసేక్‌ బాబా కావించు చమత్కార 
ముఅను.కొన్ని చూడందలంచెను, కాని దక్షిణ సమర్పింపవలయునను 
తలంపులేదు. 


సాం బా_ సెక్‌! ఇవిగో ఆ తినుము! 


ఆ సెక్‌ మిక్కిలి ఆఎదోళశన చెందెను. దాిక్షలను నోట 
నుంచుకొనెను. అందలి విత్తనముల నేమిచేయవలయునో అతనికి 
తోచదు. ఆమసిదులో ప, కావున ఆగింజలను తన 


థ్రీ సాయాబోబా' అభయ పదానములు, సూక్తులు. గ్రా 


జేబులోనంచుకొసెను. అదియు నతనీకి అనిష్టము. సాయి గొప్ప 
సాధువే అయిన అతని అనిష్టత గుదర్తింప కెట్లుండునని  యతండొశ్చర్య 
పడెను. . వెంటనే 


సా, బా;- ఇవిగోమజికొన్ని ద్రొక్షలు, వీనిని తీసికొనొ తినుమంః 


అని పలుకుచు వారు తెచ్చిన దాక్ష లనే మజికొన్ని టి నిచ్చెను 
ఆసీత్‌ వానివి చేతిలోవట్టుకొని, యేమిచేయిదునా! అని తలంచెను. 

సిక్‌ వానిని నోటిలోవేసి కొనెను. అవి గింజలులేని నయ్యెను: 
ఆతండు చమత్కారములు కోరెను. అవిలభించెను. మొదటి బాబా 
ఆతని తలంపు నెటింగెను, పిదప సవీజ దాక్షలను నిర్బీజ దారీక్షలుగ 
wee 

అంత “శ్యామా” “ఈయన మన: కాకా: మహాజని యజమాని- 
ఆని -ఆసెక్‌ను బాబాకు వరి చయమువే సెను, 


సొ బోః- అతండు కాజ్యయజమాని ఎెట్ల గును?- “'శవరమానలటి 
మును పిసాదీరిచు' చేవాక యజమాని కకాపకలియ.' 


ఆరతి అయిన తరువాతసేక్‌, కాకామహాజనితోకలిసి తిరిగి 
వెళ్ళందలచెను,. సాధారణముగ కాకా ఎప్పుడు వచ్చినను బాబా ఆతనిని 
కొన్ని రోజులు నిణుపుచుండువా(డు. సెత్‌ కాకాలు తిరిగి వెళ్ళుట కనుమకి: 
నీయుమని శ్యామా వారీకింగా బాబాను పాగిర్థించెన బాబా తన 
పతే్యేకవై_ఖరి అనుసరించి యిట్లనెను, 


సా. బాః- “సంపూర్ణ ధశాళోగ్యుములు డేతిగి' మనస్థిమితములేసో 
యొక పెద్దమనిషికలండు. అనవసరమైన బరువు అన్నాయి. . తలపై 
కెక్కించుకొని ఇక్కడ కక్కడకు వానిని మోసికొనిపోవుచు మనశ్శాంతి 
నతండెలుంగండు. ఆ బరువులను క్రిఏందంబడవేయుచు మఠల+తలకక్కించు 
కొనుచుండును, అతని ముకి స్థిరదయకాదు.: నేనాతనిపై జాలిక లీగి “ఇపుడు 


180 శ్రీ సాయీనాథ బోధామృతము 


నీకిష్టమైన ఏదో ఒకతావున గాఢ విశ్వాసము కలిగియుండుము, నీ యీ 
సంచారములు - ఆందోళనలు వ్యర్థములు” అని చెప్పుచున్నా డను, 


ధర్మ'సె ఆబాబాపలుకులు తన వా _స్తవస్థితి వినరణసుగో 
గ్రహించెను, a | 


అంతటబాబొ కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి కీసికొనెను, 


సా బాః- నేనెవరిదగ్గజనుండియే ని ఒకరూపాయి దక్షిణ తీసి 
కొంటినా-దానికి వదిమడుంగులుతిరిగి యాయవలయును నేనెప్పుడు దెనిని 
ఊరకస్వీకరింపను. విచక్షణలేక |ప్రతివానిని దక్షిణకోరను. ఆఫకీరుని 
నిరేశించువాని వద్దనుండియే గహింతును. ఆదాత యిచ్చును, వా స్ట 
వముగ నతండుబహుమకి రూప వి తనమువి క్తి, ఆపిదప మిక్కిలి 
సమృద్ధ మైన పంటను కోసికొనును, సంపద - mn ధర్మసాధనము 
మాతగమే. కేవలము స్వకీయ సుఖానందములకు దానిని వెచ్చించెనా _ 
అది వ్యర్థ వ్యయమే యగును. సంపద నీవిదివరకిచ్చియుండవ యేని 
ఇపుడు పొందంజాలవు, సంపద ఈయంబడినది కావుననే ఇపుడు కోరంబడు 
చున్నది, దక్తిణనిచ్చుటవలన వైరాగ్యము - దాని మూలమున భ క్రి జ్ఞాన 
ములు పెంపొందును నేనిపుడెమి చెయుచున్నాండను? ఒకటి స్వీకరించి 
దానికీ వదిరెట్లు తిరిగి యిచ్చుచున్నాండను, 


స వులువుకాదు. 


ల్‌! & యం. బి. రేగే (జడ్జి శీర్షిలోనొకనాండు బాబాకు 
సమర్చింపనిమ్మరస “షర్బత్‌” తయారుచే సెను, క. ముందుగ దానిని 
రుచిచూచెను, ఏమాత్రము. పులుపులేదని గ్రహించెను, పిదవ దానిని 
గొనిపోయి బాబాకు సమర్చించెను.. 


సా, బాః- (రుచిచూచిన తరునాత హః, సీ _ దీక్షిత్తుతో) కాకా! 
ఇది యెంత పులుపుగానున్నదో చూడుము! 


తీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు, 181 


హం, సీ. దిక్షిత్తు-రేగేయిరువురు రుచిచూచిరి. పులుపుగ నుండెను, 
రెడే నివ్వెజపోయెను, 

సొ. బాః_ కాదు - నేనూరక తనూషాకు పలుకు చున్నాండను, 
ఇపుడు చవిచూడండి। 

మరల హం. సీ, దీక్షిత్తు _ రేగే - యిరువురు రుచి చూచిరి, 
ఈమాటలు అది యేమాత9ము పులుపులేదు. 


(మూ ర్రీభ వించుట కి ప్రత్యక్ష నిదర్శనములు 
Pru =) 
Ll: మాహల్సావతికి “జజూరి'”' లోదర్శనమిచ్చుట, 


ర్‌ి ns తన పాలకితో “జజూరి”కి కీర్ణయా[త కె 
వెళ్లెను, అచట ప్లిగువ్యాధి విజృ ంభఖించుచుండెను, మహల్సా - అతని 
అనుచరులు పాలకిని కిందికి దింపి, మిక్కిలి విచారముగనుండిరి, 
మహల్చొా ఆపాలకినానుకొని కూర్చుండెను. ఆతని వెనుక నెవరో ఉన్నట్లా 
తనికి తోచెను, వెనుకకు తిరిగి బాబాను చూచెను, వెంటనేబాబా 
అదృళ్యండయ్యెను. బాజబాత్రమ వెంటనేయున్న వాండని మహల్చా 
అతని మితు9లతో చెప్ప వారు ధై ర్యమువహించి, నాలుగు దినములచట 
నుండిరి. వారిలో నెవరికి ప్లగువ్యాధి సోకలేదు. సురక్షితముగ తిరిగి 
యింటికింజేరిరి. వారు బాబాను దర్శించినపుడు. 

సొ. బావ- భగత్‌! నీవు చక్కని తీరర్భయాతింగావించితివి పాలకి 
నానుకొని నీవు కూర్చుంటివి, అపుడు నేనచటికి వచ్చితిని, 

ఆవిధముగ తాను స్వయముగ *జజూరి యందు తన అద్భుత 
మహిమా విశేషమున ఉన్నవాండనియు, మహల్చొ-బాబాను చూచిన 
విషయము ఏవిధమైన భాంతి _ ఊహలు కావని బాబా దృఢపరచినాండు, 


(2) మూసకేకశా సి స్త9కి ధోలఫ్‌ మహారాజుగ 
ద్వారకామాయి మసీదున బాబాకు మొక్కుటకు దురఖిమానము 


వహించిన మూలే శాస్త్రికి నాతని గురువగు ధోలఫ్‌ మహారాజుగ బాబా 
దర్శనమిచ్చి మూలేశాస్త్రిని చక్క దిద్దెను- (చూ, బడితె 


[8 ఫ్రీ సాయాసహోథ బోధామ్ఫాతము 
(8) నగుణోపానన నిరసించువాని 'తండింకంఠధ్వని 
బాజా వినుచుట 


లీలల, కాకామహాజని మితుడు నిరాకారోపాసకుండు, సాక్రారో 
పాసన. లన్ని జిని నిరసించువాండు, బాబానుగూర్చి తెలిసికొనవల యునను 
కోరికతో కాకావెంట శీర్ణి కివెక్ళెను, బాబాకు _మొక్కననియు దక్షిణ 
సమర్చింపననియు ముందుగ కాకాతో చెప్పెను. ఆతండు శీరిడిలోని 


మసీదు మెబెక్కు చుండగా ట్రం యావేజీ”_స్వాగత్రము! బాబూ! _ అని 
బొబాపలికెను, 


కౌనీ, కాకామి తు నిచెవిక్రి వినవచ్చిన ఆకంఠధ్వని ఆతనితం డి 
క౦ఠస్వరమగుట నత్రని కత్యంతానందో త్తే కము గలిగించెను, వెంటనే 
అతండు బాబా పాదముల శిరముంజేర్చి (మొక్కెను, 


బాబా రెరడు పర్యాయములు కాకాను దక్షిణ అడిగ తీసీకొనేను, 
కానీ ఆతని మ్మితుని నడుగలేద్దు, అతండు కాకాతో రహస్యముగు తానును 


దేక్షిణ సమర్పింపంగోరు చున్నాండనని తెలి పెను, 


సా, బా? (కాకాకో) నీమ్మితుండేచు. చెప్పుచున్నాండు? 
కౌకా' ఆకాడనసిన మాటలు. తెలి పెను, 


సొ, బా: ఆతనికి దక్షిణ నిచ్చుట కిష్టములేదు. కావున నేనతని 
నడుగలేదు. ఇవ్చుడాతండియందలచిిన నీయవచ్చును. 


అంతట క్రాక్రా మ్మతుండు బాబాకు 17 రూపొయలు' దక్షిణ 


సాం బోః_ (కతనిక్రో నిన్ను నన్ను పెర్పటిచునది యో 
(కొలవర్శకునిగోడ) తెర, దినిని తీసివేయుము. అవడు మన మొండు 
రుల ముఖములను విస్పష్టమ: గంజూడంగల ము, 


శ్రీ సాయ్యివావా . అభయ..పాదానములు, సూక్తులు, i 


అఆపిడప కాకా అతని మితుడు కిఠిగి వెళ్ళుటకు (ప్రయాణ 
మగుచుండిరి. మేఘములు (కమ్మి వాత్రావరణము  భయకారణముగ 


సా. బాః_ శ్యామా! వారిని భయా6దోళనములు -లేక వెళ్ళు 
మనుము. వారి తిరుగు | పయాణమున వర్షబాధలేమియు కలుగవు, 


ఉరుములు 'మెజుపులున్నను వారురైలు ఎక్కునంత కరకు 
వారి'కేవిధమైన వర్షబాధలు కలుగలేదు. 


ఇతర -సాధువులుగ -- తానే యితర సాధువులుగ బాజా తోచుట 


ఇతర సాధువులు తాను ఏకమని బాజా నిరూపించుట. 


05% యస్‌. బి. నాచ్చ్నే సోదరునకు బొంబాయిలో జరుగు 
చున్న మిక్కిలి (పమాదకరమగు శస్త్రచికిత్సనుగూర్చి నాచ్చే - అతని 
కుటుంబములోని వారందలు మిక్కిలి ఆందోళన. పొందుచుండిరి. 
వారున్న “దహను” వారింటికొక సాధువువచ్చెను. నాచ్చె “వదిన ఆ 
సాధువునకు భోజనముపెట్టెను. పెట్టుటకు యోగ్యముగలేని కారణమున 
బెండకాయ బజ్జిమా(తము వేయలేదు. ఆసాధువు తానే దానిని పెట్టుమని 
కోరుటచే దానినివెసిరి. ఆసాధువు భుజిండి నపిదవ వారి నాళీర్వదించుచు 
*బాంబాయిలో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమని _ క్షేమకరమని” 
తెలిపి వెళ్ళెను. శీ నంవత్సరముల తరువాత నాచే బాబా దగ్గజికు 
వెళ్ళెను. అపుడు = 


సా, బావ. (నాచ్చేను చూపుచ్చు నేనీతని యింటికి భోజనము 
నకె వెళితిని, ఈతండునాకు బెండబజి పెటలేదు, 
మలాలా ర్న జ టు 
ఆసాధువు హైందవుండు. బాబాకు ఆతనికి ఏవిధమైన 
వో లి కలులేవు, 
399; బాలకృష్ణ గోవిరదీ ఊపహాసనీశా స్త్రి క (సంన్భ్యతభాడా 
చార్యుడు) హరిద్వారము - తపోవనము (స్వర్గాశమమునకు వెళ్లెను. 


184 శ్రీ సాయీనాథ బోధామృతము 


అచట ఒక సాధువును జూచెను. ఆసాధువు అతనితో ఉపాసనీలవంశమున 
తరతరములనుండి కులధనముగా వచ్చుచున్న “సాల గామముి తానిచ్చి 
నదే _ యని చెప్పెను. తానెవరో _ తన అభేదత_త్త్వమును దెలుపుమని 
ఉఊవాసని అడుగ, హిందూస్థానీ భాషలో “అహో! ఒక చెట్టు (దూలము 
కలదు. ఒకరు కిందికి వచ్చిరి. రెండవవాండు పైకి పోయెను. నీవు 
తెలిసికొనంగలవు” అనివలికి అదృప్యండయ్యును. 


పెక్కు సంవత్సరముల తరువాత 1911 చివర భాగమున అతండు 
తనతమ్ముని కాశీనాధుని (ఉపాసనీబాబాా జాడ నరయుచు నిందందు 
తిరుగుచుండెను. మామత్‌ దారు కోరికపై నతండు కొపర్గామునదిగెను. 
ఆమామ్లక్‌ దారు ఆతని శీర్షికిం బంపెను. గోవింద ఉపాసని బాబాను 
దర్శింపగా 


సా, బాః. ఖండోబా వద్దకు పొమ్ము! 


బాం గో. ఊ:_ బాదాః! నిన్ను సందర్శించిన సకల దేవతలను 
సందరర్శించినవాండనే, 


నా, బాః_ (మరల ఖండోబా దేవాలయమునకుంబొమ్ము! 


బా గో, ఉపాసని మసీదునుండి వెలుపలకువచ్చి, బాబా 
ఆజ్ఞందెలువంగా అచటజసులు కాశీనాథ ఉపొసని ఖండోబా దేవాలయమున 
నున్నవాండని చెప్పిరి. ఒకరు చెప్పకయే దా. గో. ఉ. సంబంధము. 
ఆతని అన్వేషణము బాబా తెలిసికొనెను. బా. గో, ఉఊపొసని ఖండోబా 
దేవాలయము నుండితిరిగివచ్చి బాబానుజెరగనే బాబా తపోవనమున 
ఆ సాధువువలికిన పలుకులే ఆ హిందూస్థాని భాషలోనే యిట్లుపలికెను 


“ఒకచెట్టు (దూలము కలదు. ఇరువురు దానిపై కెక్కిరి. 
ఒకండ్యుకిందికిదిగెను. రెండవవాండు పైకివెళ్లై ను” అ విధముగ సాయి 
బాబా తపోవనమున సాధువు తానేయని నిరూపించెను_ 


ల్‌. A. 1908 శాావణమున (చాతుర్మాస్యము) చందాిబాయ్‌ 
- అర్‌, బోర్యుర్‌ = కోపర్గా మున సుండంగ ఆమె యెజుంగని ఒక్షవకీరు 


శీ సాయీబాబా అభయ (ప్రదానములు, సూక్తులు. 185 


వచ్చి, రొట్టె జ ఉ లీపచ్చడి పెట్టు మని కోరెను, చాతుర్మాస్యమున ఊ లి 
భక్షింపనని ఆమె చెప్పెను. ఆఫకీరు అదృవ్యండయ్యెను, అమె సాయీ 
బాభానుగూర్చి. ఆయన నిత్యము ఉల్లి భక్షించుటనుగూర్చివిని ఆవచ్చిన 
ఫకీరు సాయీబాబా వీమోయని తలంచెను, అందుచే ఆమె [ప్మపథమున 
శీర్దికివెళ్ళి బాబా పాదములకు మొక్కెను “నీవు రోట్టె- ఉల్లి పచ్చడి పెట్ట 
కుంటివి. ఇక్కడ కేలవచ్చితివి?” అని, బాబా అనెను, ఈ మాటలు 
ఆవచ్చిన ఫకీరు “బాబా యను నామె తలంపును | ధువపజచినవి, అంత 
నామె “అవును - నీకురొటై - ఊల్లిపచ్చడి పెటుటకే నేను వచ్చితిని” - 
ల గి టి - 
అని అనెను, 


“ఆమె ఏడుతరములుగ తన సోదరియనియు, తనకొజకు 
ఎప్పుడు అన్వేషించుచుండెడిది యనియు” బాబా తెలిపెను. 
చూ. (480) 


[గమనిక:- భక్తుల అనుభవములు 11 భాగమున తెలుప 
బడిన వానిలో కొన్నిమార్చులుకలవు. కావున “సాయీలీలామాసిక్‌?” - 
వాల్యూమ్‌ 111. కాగముే పుటలు ౨502 లలో పుచురింపంబడిన చందా 
బాయి తెలిపిన అంశములే మిక్కిలి గణనీయములు. ] 


బాబా _ అనసూయ; దత్తస్వామి = అఖేదస్థితి. 


056. 1911 దత జయింతినాడు. బల్వంత కోహోజ్‌ కర్‌, 
నసాయంత9ము లి గంటలకు బాబాను దర్శించెను. 


సాంబా! నాకు: ' కొన్సు నొవ్వులెర్పడినవి, నొప్పులు దుర్శ 
రముగ నున్నవి. - అని పలుకుచు మసీదునుండి యందబును వెలువ 
లకు పంపెను. అనసూయ తన _ అభేదస్టీతి నిరూపించుటయది, 
కొంచెముసేప అయిన తరువాత బాబా అందజను లోనికి పిలిచెను, 
కొహోల్కర్‌ మొదట వెళ్లిను. 


౯-24) 


180 శ్రీ సాయీనాథ బోధామృతము 


'అవటగద్దె మీద బాబా లేడు ఒక జగన్మోహనాకారుండగు 
మూండు శిరములబీడ్డ (దక స్వామి) అచటనుండెను. మబుక్ష ణమున 
వత్త స్వా మై అదృత్యండై దాబా అస్టానమున నుండెను, 


బాబా = ఇతర రూవముట దర్శన మిచ్చుట 


రఫ్‌ /, ల్‌ టక ఉద్యాపన వితము చెయటచెంచె 
కత ఈ కూడకలవమ, అతండు బాబాను ఆ విందునకు తప్పక 
రావలసినదిగ తెలుపుమని శీ; గ్లిలోనున్న “జోగ్‌ి’నకు ఉత్త రము వా ౦ సెను- 
అపుడు 


నూ శ 
RTS 
అద 


జోగ్‌; బాబా! డేవ్‌, ’దహనుిలో తాను జరుపు ఉద్యాప 
నము విందునకు రావలసినదిగ, నిన్నుకోరుచున్నాండు. 


. సా, బాః. ఆ విందునకు తప్పక నేను ఇంక నిరువురతో కలిసి 
వత్తునన్సి నేన్లు పీయాణమాచేయుటకు వాహనము అవసరముకోదని, నా 
భక్తు (డు _సమతో నన్ను పిలిచిన మాత్రమున తక్‌ క్షణము నేను ప్రత్యక్ష 
మగుదునని తెలుపుచు ఊత రము వాంయుము, 


ఆ దినము విందునకు వచ్చివారిలో బాబాలేండు. దేవ్‌ అంతకు 
ముందు ఎతి౭ంగిన ఒక సన్యాస్తి మతియిరువురకో వకు ను సా 
నకే వ చ్పాకెని, ధనముకొజకు రాలేదు” అని, వారితో భుజించెను, 
అంతట దేవ్‌ _ బాబా విందునకు రాక. మాటతప్పినాండని జోగ్‌నకు 
ఉత్తరము |వాసెను. ఆ ఉత్తరము బాబా దగ్గణకు తీసికొని వెళ్ళి, 
దానిని తెజిదు పూర్ణ మె, 


సా, జాః- ఆతని ఊద్యాపనము విందున భుజింతునని ఆతనికి 
' నమ్మంబలికి, నేను మోసపుచ్చి 8 ననుచున్నా (డా? నేను మజీయిరువురతో 
వచ్చి యుంటిననియు ఆతండు నన్ను గుర్చి వ మ... 
బ్యాయుము. నెను ధనముకొజకు రాలేదని, క్‌ | విందుకొజ 
బచ్చియుంజినని నేను స్పష్టవం ఎగ తెలిపితిననీయు ఇ వాంయుము, 


తీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తు లు. 187 


జోగ్‌ ఉత్తరము వా9సెను _ బాబా ఒక సన్యాసి రూపమున 
వచ్చి విందుభోజన మారగించినా౭డని దేప్‌ విశ్వసించెను, 


050, ఆదందలాలీ దగ్గజకు ఒక మార్వాడీవెళ్ళి భోజనము 
కోరెను, ఆ. ద, కొంతధనమిచ్చి అతనిని మార్వాడీ “హోటలునకు 
పంపెను, తరువాత, ఆ, ద. లాలీశ్‌ రికి నః 


సా, బా? (ఆదందలాలీని చూపుచు నస్‌ కనిపి దగ్గజకు 
వెళ్ళితిని, తిండికి నన్నీతడు మార్వాడీ హోటలునకు పంపినాడుం 


౧55. జి. యస్‌, కవర్దేసతి, (పతిదినము ఖై వేద్యము తెచ్చి 
బాబాకు సమర్చించుచు బాబాను తన విడిదికి భోజనమునకు రావలసి 
నదిగ కోరుచుండెను. బాబా మాట ఇచ్చెను, కొని వెళ్ళలేదు. ఓర 
దినమున ఆమే శాకపాకములు సిద్రపణచుచుండగే ఒక కుక్ళు ఆమె 
దగ్గజకు చేరెను. అఆదియెయుక అనహ్యాకరము, అవ్యభ వైన జంళువనీ 
తలంచి కలుచున్న ఒక కట్టేకొజివిని + క్రీసికొనీ దొనికుద విసరెను, అటీ 
వాటీపోయెను, ఆదినమున మద్యాహ్నము జోజాకు - నై వేచ్యమూ 
సమర్పించు నపుడు - (. | 
జి. యస్‌. కపర్టేనతి:. నా విడిదికి భోజనమునకు రమ్ము, 
సా. బా! అలాగే. నేను వచ్చినపుడు మండుచున్న కట్టె 
కొటివిని నాపై విసరుము, 
బాబా--భవిష్య త్సూచనము--నియంతృత్వీము-ఆథీపత్యమ్ను 
ఇరిడివిఖా ఖ్యాతిని గూర్చి బాబాముందుగ, దెలుపుట 


| 

౨60. 190 క చాలాపూర్వము (అవ్పటనుండియే బాబా 
రపి ౨చినదు జీదిడి ఒక మాజుమూల _(గామమైయుండినపుడు 
కూకూ ల పనాడు “ఈ[ గ్రామమున భవనములు" నిర్మింవబడునుం గొప్ప 


188 శ్రీ సాయీనాథ బోధామృతము 


గొప్పవారు చేరుదురు. ' తుపాకులు (పేల్చబడును, రథములు- 
గుల ములు- ఏనుగులు వచ్చును. పెద్దవూరేగింపులు జరుపబడును, 


అటి క్ముగామమున నిట్లివి దుర భములని తలంచి జనులు 
టి లు లా 


నవ్విరి. పరిహసించిరి. బాబా విఖ్యాతి వ్యాపించినకొలది యివి 
యన్నియు రూపాందినవి, 


961. మాహింబజారు నివాసి. లక్ష్మన్‌-వి. నాద్కర్‌ 1915లో 
శీర్ణికి వెళ్ళి బాబాను సందర్శించెను, అచ్చటనుండి బాబా సెలవు తీసి 


కొని వెళ్ళంబోవునపుడు కోపర్షామున రైలు అందుకొనుటకు చేళమించి 
నట్లు తోచెను. 


సా, బాః- పొమ్ము కోపార్గామునరై లు అందుకొనంగలవు, 


నాద్కర్‌ వెళ్ళిను. గోదావరినదినింజేరగ చీకటివడెను. చీకటి 
పడిన తరువాత వరదలలోనున్న గోదావరిపై పడనలను నడువనీయరు, 
ఆతండు తీరమున చిక్కుబడినవాండయ్యెను, అపుడు అకస్మాత్తుగ 
మాన్లుత్‌ చారు అచటకు. వచ్చెను, అతనికొజకొక పడవ సిద్దపటుపం 
బడెను. నాద్మర్‌కూడ అందులోనికెక్కెను. అఆవిధముగ దొంగల 


భయము, మతియేవిధమైన  భీతిలేకయేయతండు స్టేషన్‌జేరి రైలు 
నందుకొనెను, 


డి. వి. సంభారే. రెలు ఆలస్యము 
య 


065, డి వి సంథభారే ఉదయము 68 గంటలకు 
బాంచాయికింేరురై లులో [పయాణముచేయందలచి బయలుదేరునపుడు- 


సా, బాః_ పొమ్ము! మధ్యాహ్నమునకు. జేరుదువు, 


ఆరైలు 4 గంటలాలస్యమగుటచే బొంబాయికి అతడు 
మధ్యాహ్న మునకు(కేరుకొనెను, 


శ్రీ సాయిబాబా అభయ [పదానములు, సూక్తులు. 189 
తూ చందోర్కరు రలు ఆలస్యము 
చూడుము, 149, (1) రలు ఆలస్యమయ్యెను, నానా అందుకొనెను, 
మహల్పాపతి 


963. మహల్సాపతి “దోర్హాలీ” యందు ఆతని వియ్యంకుని 
(కూతురుమామ యింటియందు విందునకు ఆహ్వానింపంబడిను. బాబా 
సెలవు కోరంగ- 


సా, బా*_ నీవచట అవమానము పొందుదువు 

ఏమెనను వెళ్ళకతప్పదని మహల్సాపతి వెళ్ళెను, అతండు 
“డోర నీ" చేరంగా ఆవిందునకు6 జేరినవారాతని కొజకు వేచియుండక 
భోజనములు చేసిరి. 


964, మహల్సాపతి “అర్ధాన్లోను” నకు వెళ్ళందలంచి బాబా 
సెలవు కోరెను, 


సా, బా? అక్కడకు. వెళ్ళకుము, అచట కలహములు దెబ్బ 
లాటలు జరుగును. 


కాని మహల్పాపతి వెళ్ల కతప్పలేదు. అతడు అచటకువెళ్ళి 
“మల్హరి మాహాత్మ్యము” పారాయణము చేయుచుండెను. ఆతండు 
పఠనము కావించునపుడు పిల్ల లు తగపులాడుకొనిరి. కరంలతో కొట్టుకొనిరి, 
పారాయణమునకు భంగముకలిగి, మహల్సాపతి తిరిగి శీరికింటేరెను, 


సిం గ్వేకర్‌ 


85, అనంత మహదేప్‌ సింగ్వేకర్‌, బాబాను ఆడిగెను- 
చేనువరీక్షలో నుత్రీరుడనగుదునా? నా “నెంబరు విజయము పొందిన 
వారి “జాబితాలో నుండునా? 


[90 శ్రీ సాయీనాథ బోధామృతము 


స్కా బాః- నీ నెంబరు 114 - పరీక్షలో గెలుపొందిన వారి 
“జాబితాలో” లో నుండును. 


ఆతని నెంబరు 114, వరిక్షఅయినవారి జాబితాలో ఆసెంబరు 
ఉండెను, 


యన్‌. ఎ. సామంక్‌ 


266 సా. బా: (యన్‌. ఎ. సామంతుతో) నీవీ $5 
రూపాయలు తిరిగితీసికొనుము. దానినిజాగ్రత్త గాదాచి పెట్టుకొనుము. 
అది అపహరింపంబడును, 


సామంళుంతనకోటును భోజనశాల వెలుపల తగిలించి, 
భోజనమునకు వెళ్ళెను, ఆ 5 రూపాయల “నోటు? అపహరింపంబడెను. 


టెండల్కర్‌ = మణేయు _ సవతేకకే మితుడు, 


8557. సొ, బా? జాతకములు _ భవిష్యత్తులు జ్యోతిష్కులతో 
చర్చలు మొదలగునవి దూరముగ (తోసివే యుమని అతనితో 
(బెండల్కర్‌ తో చెప్పుము, సుస్టిమితముగ పరీక్షకు వెళ్ళుమనుము, 
అతండు విజయము పొందును (ఆధముగ నతండు విజయము పాందెన్తు) 


సా, బాః- (సపత్నెకర్‌ మితుినికో) ' ఎంతకష ష్పపడి చదివినను 
నీవీసంవత్సరమున “లా? పరీక్ష (న్యాయవాది పరీక్ష) యందుజయ 
మొుందంజాలవు. రాంబోవు సంవత్సరమున ఎంత స్వల్పముగం జదివినను 
నివు గెలుపొందుదువు, 


(ఆమరుసటి సంవత్సరమతండు విజయము పొందెను.) 
తప్పిపోయిన ఇక పార్శీ వ వర్తకుని బిడ్డ. 
లర్‌ సా, బా:. కాక! ఆ పిల్ల వాండు దక్షిణ, దిశకువెళ్తి ను. 


అకండుక్తేమనము _ ఊత్సాహముగ నున్నాండు, వనంతటతానే తిరిగి 
వచ్చును సంక 


శ్రీ సాయీబాబా అభయ పరదానములు, సూక్తులు. 191 


త్వరలోనే ఆపిల్ల వాడు మదాసునుఎడి కిరిగివచ్చెను. 


మతిచెడిక వార్చీబాలుని ఆరోగ్యము 
560. సా, బాః- (మతిచెడిన పొర్గ్మీబాలుని తం డితో నీబిడ్డ 
చక్కంబడును. 
అబిడ్డ ఆరోగ్యముపొందెను. ఆ పిదప వ్యాపారము చేయ 
సుర్గుడయ్యెను, 
వ్యాయవాది నోదరుని పిచ్చి. 
సక సా (బొంబాయి హైకోర్టు 'న్యాయవాదితో 
నీ సోదరుని పిచ్చి నివారణమగును. (అతండుస్వస్టుండయ్యెనుం 
శ్రీ. ఎ. మనశ్చాంచల్యము. 
970. A. యం బి. రేగే. “ఏ అనునతని |పప్రభమమున 
శీర్తికిందిసికొనిపోయెను. 
సా, బా;. (ఆ *వి ను చూచి పిశాట్‌! (పెచ్చివాయడా! ఏల 
వచ్చితివి? 


ఒకటిరెండు దినములలో ఆ “ఏ కు మతిభిమణ మెర్పడెను. 
అత ండు శీర్ణినుండి వెడలినకోడనే స్వస్థత నొందెను 


ఆద్భుతములు = భవిష్యత్తు దెలువుట = ఎన్‌ న చవక 
డూ! 

871. సా భా;- (శా. గో, చం తో) నేను సమృద్దిగ నీయ 
దలంచుదానిని స్వికరింపగెవరుకోరరు. నేనీయంజాలనిడి నానుండి వారికి 
కావల! 

జొబా ఒక సందర్భమున నా. గో, చం. తో “చమత్యారములి 
జొ వ నునోహరముగందెలిపినాండు, అది 1901 - 1904 మధ్యకాలమున 


192 శ్రీ సాయినాథ బోధామృతము 


విషయము చందోర్క్మరు ప్యతిక “మీనాతాయి” (ప్రసవ సంక టస్థితి 
యందుండగ గోసావి (గిర్‌ భావ్‌) ద్వారా బాబా “ఊధి” పంపి అను 
(గ్రహించెను. మీనాతాయి బిడ్డ అతిబాల్యముననే మృతినాందెను ఆమె 
భర్హయు మరణించెను. చిన్నతనముననే ఆమెకు వై ధవ్యము 
[పౌప్కించెను, సంతానములేదు. ఆకుటుంబమునకంత యు ఇది మిక్కిలి 
విచారణ కారణమయ్యొను. నా, గో, చందోర్కరు తనకుటుంబముతో శీర్ణికి 
వెళ్ళి బాబా యెదుట మిక్కిలి విచారముతో మౌనముగంగూర్చుండెను, 
అత్రండెప్పుడు బాబాను సందర్శించిన ఇరువురు అమితో త్భాహముతో 
సంభాషించుచుందురు. ఈపర్యాయము మిక్కిలి విచారకర మైన సమావేశ 
మయ్యెను, కొన్ని నిమిషములట్లు నిశ్శబ్దత అలమిన పిదవ బాబా 
ఉప కమించెను, 


సా, బాః- ఏల నీవిట్లు మానముగను9టివి? 
నో గో, చం:- బాబా! నీవు సర్వము నెటుంగుదువు, నీసంరక్షణ 


మందున్న మాకిట్టి దుఃఖములు ప్రాప్పించెను మనుమని, అల్లుని 
కోల్పోయి దుఃఖముల పాలై తిని. 


సా కా సవ బిడ్డ - అల్లుడు మొదలగువారియందు ఆస క్రిం 
బూని వారికొజకే నాదగ్గఅకుంజేరుచుంటివా _ నీవు పొఅజపడుచున్నా (డవు. 
వీరి కొజకు నా దగ్గజకు రావలసిన వనిలేదు, ఇవి నా అధినమునలేవు, 
ఇవి (బిక్డజననము - బంధువుల మరణను) పూర్వకర్మములపై నాధార 
పడియున్నవి, ఈ విశ్వమును సృష్టించిన పరమేశ్వరుండేనియు వీనిని 
మార్పంజాలండు, నియమిత స్థానములకు రెండుగజములు దూరముగ 
నుదయింపుడని సూర్యునకు, చందునకు పరమేశ్వరుండేని చెప్పగలండని 
నీవుతలంతువా? కాదు-అటుల చెప్పలేండు, చెప్పండు. 


నాగ్‌. కరః అట్ల యిన, బాబా! నీవు ఒకనితో నీకు 
కుమారుడు జనించు” నందువు - కుమారుడు పుట్టును; మఠతియొకనికో 
“నీకు ఉద్యోగము దొరకు”నందువు-అతనికి ఉద్యోగము దొరకును; ఇవి 
నీవుకావించు చమత్కారములు కావా? 


ఖీ సాయాహాటొ అభీయ-(ప్రదొనములు, సూక్త లు; Re 


సా. బా!'_ కొవు-నానా! నేనెట్టి చమత్కారములను . కావింపను, 
మీకు జ్యోతిష్కు లుకలరు, వారు గుణించిచూచి, రెండు రోజులు ముందుగ 
ఏవో భవిషత్తులను డెలుపుదురు. కొన్ని నిజములగును. నేను ఇంక 
కొంచెము ముందు దూరము చూచుదును. నేను. 'చెవునది- జరుగును, 
నేను చేయుపనియు నొకవిధమగు జ్యోతిష్యమే. కాని, పామరులు మీరు 
దీనిని గహింపలేరు. నీవు ముందు జరుగునవి ఎజుంగజోలవు గాన నా 
మాటలు నీకు చమత్కారములుగ నుండును. ఆయావిషయములు నా 
అద్భుత శక్షిఘటనా నిదర్శనములుగ భావించి భయ భక్తులతోంగూడిన 
గౌరవము నాయందు వెఅప్తుచుందురు. నేను వానిని _ మీరుపఅపు భయ 
భరి గ్‌ గొరవములను ఆ భగవానునకు సమర్పించి, మీరు" యదార్ధముగ 
అనుగ్రహింపంబడునట్లు చూతును, శ అ 


072, సా, బా: (19! 0లో నాసిక్‌ నివాసి నారోయణరావు- 
మోటీరాం_ జానీతో) ఇంకమీదట వ్‌ సేవకుండవుగా నుండవు, 
నీస్వంత వ్యాపొరముంగావించు కొనుము! 


అంతట నారాయణరావు నాశిక్‌లో ఆనందా,శమహోటల్‌- 
ప్రారంభించెను, అది. అతనికి మిక్కిలి భాగ్యసంవడలను: జెకూర్చెను. 


0/9, సాం బా? (నాచ్చేత్ఫో 1 జ ద్యోగమునకు బొంబాయికి 

రమ్ము. ౬ పెచ్చివారిని నమ్మకుము. 
(౨) నాచ్చ్నే బొంబాయి శీవారునకు బదిలి చేయంబడెను. 

ల పశ పూజ యుందుండగా హానిచేయనివాండని యతడు 
నమ్మివ ఒక పిచ్చివాండు నాచ్చేపైకి ఊరికి కంఠము పట్టుకొని చంప 
ప్రయత్నించెను] 

874. సా. బా!- (శంకర రావు మజియు నాచ్చేతో) 15 రూపా 
యలు దక్షిణనిమ్ము! 


F-25) 


wy లను. లం త్రీ హాయానాథ లోధాక్యుకేకు 


శంకరరావు:. జాబా! నాదగ్గజధనములేదు- 

సా, బా? నాకు 80 రూపాయలు దక్షిణ ఇమ్ము. 
శరశరరావు!- నావద్ద ధనము అడం వాతా! . 
సా. బా: నాకు (4 రూపాయలు దక్షిణ తెమ్ము- 


నాచ్నె: (అంతట బాబా! మేను పేదవారము అంత పెద్ద 
మెం: త్రములీయ సమర్జులముకాము. 


సా బాః_ తే (పోగుచేసిఈంయుండు! 


తరువాత కొంతకాలమునకు (1916లో) బాబా జబ్బుపడెను, 
బాబా ఆరోగ్యము పొందుటకు పెద్దసప్తాహము కావింపంబడినది. పేదలకు 
ఇటు. కావించుట్నకై కష క “వసూలు” చేయబడినవి. శంకర 
రావు నాచ్చేలు ఇరువురు కలిసి చందాలు పోగుచేసివంపిరి. ఆ పంపివ 
ధనము సరిగ 64 రూపాయలు మా తిమె. 


హు ము రర తం ముమా రుల కు. 
= 


[౩౫ 191లెతొ భారి డ్రాలో నున్న కుమారుడు జబ్బుగా 
నున్నాయడన్కి హం సీ దీక్షిత్తునకు ఉత్తరము అందెను. ఆతండు 
వెళ్ళుటకు బాబా అనుమతిని కోరెను, 


సా. బా: నీవు వెళ్ళవలదు. ఆపిల్ల వాని నిక్కడకు పిలి 


వస చి ణన 
పంపుము, 

సీ. దీక్షిత్తు, కుమారుని శీర్షికి పంపుడని ఉఊ త్తరము 
a: కాని, పరీక్షలు సమీ పించు చుండెనని, శీర్ణియందు న 
సహాయముగాని _ విడా పసహాకుముగాని దొరుకుబ 'దున్ల భరి, ఆ 
చాలునకది తగన |పదెశషబకాదని తిరుగుజవాబు వచ్చెను, 


శ్రీ పాయీబాబా అభయ. |పదానములు, సూక్తులు. h85 


సా కా అదిలక్ష్య పెట్టకుము, పల్లి వావిశి- పిలిపింవునుః 
ఆబాలు(డు శీర్ణ కింగొసిరాంబడెను,. త్వరలో ఆరోగ్యము పడసెను. తరు 
వాత' 2-1|_ 1918 న పరీక్షలు ప్రారంభింపంబడునని, పిల్ల వానిని వెంటనే 
షంపుమని బాంచానుండి ఉ_తరమువచ్చెనుం 


సా, బా?_ ఆబిడ్డను పంపవలదు. 

పరీక్షలు 2-11-1918 నుండి, 8211-1018 వరకు మార్పంబడిన 
వని ఆతేదీనాటికి పరీక్ష లకాజొలుని వంపుమని: మరల ఉతుఠమువచ్చెనుం 

సా బాః_ ఆగుముః మనము చూచెదముగాకః 

6_11_19183 నాటికి బాలుని పంపలేదు. 


పరీక్షలు 19.11.1915 నాటికి మార్పబడినవని మరల ఉత్తరము 
హం. సి. దీక్షిత్నునకు ఆందెను. 

సా, బా; 18.11.1918 నాటికి బిడ్డనుపంవుము, 

ఆబాలుండు పరీక్షలకు హాజరై ఉఊ క్రిర్లుడయ్యెను. 


జోగ్‌ నకు గోదావదీజలముఎ 


078. జాపూ సాహిద్‌ జోగ్‌:- (1910 నవంబరులో) బాబా 
గోదావరీ- స్నానమునకు రేపువెళ్ళుటకు నాకనుజ్ఞ నిమ్ము, చేపు పర్వదినము, 

సూ భూ. వెళ్ళవలమ, 

జోగ్‌ అసంతృ ప్రనొంది శీర్ణియందే నిలిచెను 


మటునావి ఉదయమున ప జనులు బాబా దగ్గజకు 
పదుల త్తికొసి వెళ్ళిరి. 


_గాకుజనులున- బాజా! (సల్మారువారు కి. శుండి నీకు 
అందించునట్లు జ _తరువుతిచ్చినను). కొత్తగా _తవ్వబడిన: కాలు వలాద్యాలా' 
గోదావరిజలము మనశీర్జలోనికి వచ్చుచున్నవి. 


{96 న. త్రీ సాయీనాథ బోధామృతము 


"సా బా?- - జోగ్‌! భగవానుండెంత దయామయుడో చూడుము, 
. 077. బాపూసాసె హెబ్‌ జోగ్‌ పితృ శ్రాద్ధము సమీపించుచుండెను. 


జోన్‌: (బాబాతో బాబా! కోవర్గామునకు వెళ్ళినాతండి9గారి 
(శాద్ధమునకు మాశాఖ (బాహ్మణులను తీసికొనివచ్చుటకు సెలవిమ్ము 


_సాం బొవ నివు వెళ్ళనక్కజలేదు. 
ఇ. స జోగ్‌. బాబా శ్రాద్ధము మానుకొను మందువా? 


సా, బూ*ః_ ఇంక నాలుగు. రోజులు వ్యవధికలదు., మనము 
చూచెదముగాకః 


క రెండురోజుల తరువాత జోగ్‌ బాబా దగ్గఅకు వెశైను, 


జోగ్‌:- నాశాఖ థావ్మలులునాకు కావలయును, నకు 
వెళ్ళనిమ్ము. బాబా! 


జోగి? వారు _శాద్ధమువిషయ మై ఎబ్లె టీంగివత్తురు? నాశాఖ 
mre " 


లాలు? 


బా? _ అవును, 

శాద్ధదినము ల నుండి. యిరువురు భా9హ్మణులు 
బాబాదగ్గణకువచ్ని_ “మాకిచట బావ్మణ లి దొజకునా?” అని 
జంకు 


HTT 


పపపారు జోగ్‌ దగ్గజకు వెళ్ళిరి. ఆవచ్చినవారు తనశాఖవారును, 
శాస్త్ర్రపారంగతులును. పితృ శాద్దము జరిపించుటకు సమర్గులని జోగ్‌ 
థి | థి . 

తెలిసికొనను, త్‌ 


ఫీ సాయాబోబా అభయ. విదానములు, సూక్తు లు, 107 
జోగ్‌ ఇచ్చిన అవ్వు (32000, 


970, జోగ్‌ 'బౌరంగాబాదులోని ఒకనికి రు. 1400ల అప్పు 
ఇచ్చెను, ఆనోటు వాయిదాకడచిపోవు ముందు, | 


దోగ్‌:_ బాబా! చారంగాబాదు వెళ్ళుటకునాకు “సెలవీ యుము 


o సా, బాః_ అప్పుతీ సికొనిన వాడే యిచటకు వచ్చును.. 
అప్పుడతని నడుగుము, 


జోగ్‌ (ఉఊదిక్తుడై) నన్ను 99 చేలు రూపాయలు 
నషవడమందువా? శేపట నుండి మీపూజ ఆరతులు. నేను చేయను, 
కనములేక నేనిక్కడ ఎట్టు బతుకగలను? 


“నాట కాఫి నిథనమెక్క డకు పోవును? ఇంటిలో పశాంతముగ 
కూరుచుండుము, అది వచ్చును, 


జోగ్‌:- నీమాటలు వినజాలను. వాడు తనంతటతానే 
వచ్చునా? నేనువెళ్ళినను నాపైకమును చెల్లించలేదు. “దావా? వేసిన 
గాని నాపై కముతిరిగి యాయండు, 


సా బా? అవిషయమట్లుంచుము! 


జోగ్‌ తానిచ్చిన థనము తిరిగిరాంబట్టు కొనుఆశవదలు 
కొనెను. ఆనోటు వాయిదా వెళ్ళిన తరువాత కొంతకాలమునకు ఆఅప్పు 
ఏసికొనినవాండు వచ్చి అతనికి జోగ్‌ ఇచ్చిన అసలు రు. 1400 అను 
ఈయబోయెను. జోగ్‌ సమ్మతింపలేదు. 


సా, బా: జోగ్‌! తీసికొని నోటురద్దు |వాసియిమ్ము! 


== అంతటజోగ్‌ తీసికొని ఆపైకమును బాబాముందు. పెట్టెను, 
నొబా దానిలో కొంత తీసికొని మిగిలినది జోగ్‌నకు ఇచ్చెను. 


[క శ్రీ సాయీానాథ జోధామృుతము 
నార్కేఉద్యోగము._సంతానము_ధర్యక_రృత్వము 


972. (1918 ల్ఫో జి, జి. నార్మేతల్నీ:- (బాబాతో నాలిడ్డ 
పెక్కుతావులకు అటునిటు: తి9వ్పంబడు చున్నా (డు, వానికి స్థరమైన 
ఉఊద్యోగములభింపలేదు. బాబాః వానినొకచోట స్థిరముగా నిలుపుము! 


సా బా?_ నేనతనిని పూనాలో స్థిరపజచుదును, మూడు 
సంవత్సరముల తరువాత కాశీ కళాశాలలో ఈద్యోగమునకు అవకాశము 
కలిగెను, 


జి, జి. నార్క్‌వ- చాబాః దానికి పిమక్ని ౦తునా? 


సా. బా?- మనకు కాశీతో ఏమిపని కలదు? మీనము పూనాకు _ 
సతారాకు పోవలయును, 


1917 న పూనాలోని sass er ఉద్యోగము 
ఖాల్టీ పం9కటింపంబడెను. 


“జి. జి. న్‌ బాత్రా! దీని నభ్యర్థించ మందువా? 
సా. బ్యా- కానిమ్ము! పియక్సి ంపుము! 
(తరువాత) సా, బా;- నార్మేఎక్కడకు వెళ్ళినాండు? 
భక్తులు:- ఉద్యోగ వరియత్న మున నతడు పూనాకు వె శ్లెను. 
సా,. దాః... అల్లా ఇనుగహించును.. అతనికి బిడ్డలుకలరా? 


భక్తులు;- ముగ్గురు నలుగురు వుట్టిరి. కాని పసివారుగనే 
మరణించిరి. | 


సా, బాః- అల్లా అనుగోహించును, 


1918 లో నార్వే పూనాలో ఉద్యోగమును సంపాడించుకొనెను. 
191¥ తరువాత. జనించిన బెడ్డలు ఇప్పజికిని జివించియున్నారు.. 


శ్రీ స్తాయోబాహి.అభయ వదానములు, సూప లు, 1 


380. సా. బా:- (1913న. జి. జి. నార్మేతో నీమామ *బూటి 
ఇచటనొక దేవాలయము నిర్మించును. నీవు దానికి ధర్మకర్హ వగుదువు. 


1916.18 లో సాయీ దేవాలయము నిర్మింపంబడెను. 1981 
తరువాత సాయీ సంస్థానమునకు నార్మ థర్మక ర్రయై సమాధిమందిరము 
యొక్క యాజమాన్యము వహించెను. 


01. సా, బా; (యం, డబ్లుయు. (ప్రథాన్‌ సతితో) నీబిడ్డకు 
మూర్భకలుగును (రెండుగంటల తరువాత ఆబిడ్లకు మూర్చ చచ్చెను 


కల్యాణ ఐబౌని - కార్లిక్‌ 


005, పూ బా'- (కల్యాణ్‌ నివాసి కార్టిక్‌ [ప పథమమున శీర్లికి 
వచ్చి బాబాను దర్శించినప్పుడు స్వాగతము! సాహుకార్‌! 


కార్డిక్‌ _ ఆసమయమున దుర్భర దారిద్యముననున్న వాడు. 
ఆపిదప పెక్కు నంవత్సరముల కత(డు ఒక పెద్దసాహుకారు (కోటిశ్వ 
రుండు అయ్యెను. 


శ్యామావదిన _ “పెగువ్యాధీ. 
సం ఇ 


989. శ్యామా సోదరుని భార్యకు పగుజ్వరమెర్చడి,. పొత్తి 
కడుపు కింద బొబ్బ పొడమినది. శ్యామాసోదరు(డు శీర్దికి వేగముగ వెళ్ళి 
“ఉధి తీసీకొని తనవెంటరమ్మని కోరెను. శ్యామ్హా ఊధిని పిసాదించి 
వెళ్ళుటకు సెలవిమ్మని బాబాను కోరెను. 


స్కా క ఇప్పుడు “ఉదధ్రి పంపుము = దె వముమన ప్రభువు. 
ఆజ్వరము జ బొబ్బ వానియంతట అవే శమించును. రేప ఉదయమున 
వెళ్ళి తిరిగిరమ్ము న ఇప్పుడు వెళ్ళవలదు. 


ఆ “ఉధి” ఉపయోగింవణబడెను. ఆరొగి స్వస్థతంగనెను. 
మబునాండు ఉదయమున శ్యామా అచటకు వెళ్ళగా అతని వదిన 6జ్చాక్స్‌) 
సిదపజచుచుండెను, సామా తిరిగి వచ్చి. . 

ఖు 


200 శ్రీ సాయోనోథే బోధామనృుతము 


శ్యామా:- బాబా! ఎట్టి అద్భుతలీలలు నీవు కావీంచు 
చున్నాడంవు!ః 


సా, బాః- ఆ పశంసయంతయు రైవమునశే, నేను భగ 
వానుని సేవకుండను మాత్రమ 


బల్వంత్‌ . వ్‌. కప స్ట పెగు ( = 921 ) 


984, 1911లో శీరియందు పేగువ్వాధి వ్యాపించెను. బల్వం౦క్‌. 
జిం కపర్టెకు జ్వరము, బొబ్బలు ఏర్పుడెను. బల్వంత్‌ తల్లితో నామె బిడ్డ 
|పౌణములను రక్షించుట కాతని వ్యాధిని తానాఠర్షించు కొంటిని, అని 
బాబా ఆపేగు బొబ్బలను తన దేహమున చూపెను, . 


సా, బాః- (జ, యస్‌, కపర్దెతోో నీకుమారుని బల్వంతును 
రక్షించితిని, ఆ ఆజ్ఞలు అవితధములు- (తిరుగులేనివి.) 


ఆదమ్‌ దలాలీ _ ఆపరాధ ఆరోపణము 


985. ఆదందలాలీ:_ బాబా! అన్యాయముగ తీ. వమైన నేరము 
నాపై ఆరోపింపంబడినది, 
సా, బాం భయపడకుము; అన్నియు చక్కంబడును, 
ఆదందలాలీపై నేరము (తోసివేయంబడెను. అతనిని (ప్రభుత్వ 
పక్షము సాక్షిగ కిసికొనిరి. 


హెచ్‌. యం. పెన్సే _ నేరము తీర్చును గూర్చి 
"పె కోరునకు అది 
(aan రు ర 


రరర నాచ్చే:- (బాబాతో) బాబా హరిభావ్‌ యం. పెన్సే, 
తాను నిర్దోషి యగుటచే తనపై మోపంబడిన నేరమునుగూర్చి పై కోర్టునకు 
అర్జ పెట్టుకొనినాండు. నీఅనుగహపము_ సహాయము కోరుచున్నాండుం 


శ్రీ సాయాబాబా అభయ పిదానములు, సూక్తులు, 201 
సాం బాః- ఎట్టి ఆందోళన చెందవలదని అతనికి జెప్పుము. పై అధి 
కారులు అతండు గిర్లోషియని తీర్చు చెప్పుదురు, 
© 
(అతడు నిర్దోషియని తీర్పు చెప్పబడెను.) 
ఒక |డాహ్మణుని మరణదండనము 


987. సా, బా:. 4 రోజులలో నతండు నిర్షోషియని తీర్చు 
చెప్పంబడును. 
( ఆవిధముగ జరిగెను J 


విద్యార్థులకు (పరిక్షలో) కాటా అహాయముూో 


ls టెండల] ద్‌ 
త. (చూ. 867) 
బె సపత్నేకర్‌ మిితుండు. 


సీ. దీక్షిత్‌ కుమారుడు. (చూ, 875) విజయము 


లే హ 
కదిరి; 
4. చై ద్య విడ్యార్ధి 
988. 1917 లో ఒక వై ద్యవిద్యార్థి పరీక్షకు సిదమగుచుండెను. 
అథి © 
యిట్ల నె రను, 


ఆతని స స్వప్నమున బాబా దర క e 


సా. బా;- నాకడుపు (ప్రేగులు నొప్పిగా నున్నది. నీవు 
వె ద్యుండవు. నా కౌషథము స. 

విద్యార్థి:- నెనింకను విద్యార్థినే జ వై ద్యుండను కాను. 

సా, బా;- పొమ్ము! మందు తీసికొనిరమ్ము! 

ఆ విద్యార్ధిలేచి లోపలికివెళ్లి ను. బాబా అదృవ్యండయ్యెను. 
ఆతని పరీక్షయందు కడువునొప్పికి సంబంధించిన విశ్ననడిగిరి, 


F-26) 


IE శ్రీ పొయోనాథ బోధామృతీము 
చౌబా _ సంస్కృతము బోధించుట. 


009. సాం వా? ముకుందలేలేశా స్త్రి యెదుట ఈ శోకము 
నుదహరించెను, 


“అపిచెదపెవి గ సరెభంః పాపక* తమః 
(se 2 Cr అణాల 

ఆట అన ఇమ € ప ఠి 

: బా వ ఆస 7 

ఫర్వంజ్ఞ న ప ఇల ౫ న్బ నం సంతరిష్యసి 


(Be లేరి్‌. A ) 


లలి. సా. బా: (నానానిమోన్మర్‌తో) కాకా! నీవు పారాయణ 
మేలచేయవు? 


నా, ని:_ బాబా? నాకు సంస్క తమురాదు. 


సొ బాః- సందేహింవకుము. మసూది ఆయీ నీకు సంస్కృత 
మును బోధించును, కగిమముగా నీవ నేర్చుకొందువు. పారిరంభింపుము! 


నా. నిమోన్మరు పారంఖించి త్వరలో అభివృద్ది పడసి 
సంస్కృతమున పండితులైన హ సే. దీక్షితునకు బాసూసాహెబ్‌ జోగ్‌ 


నకు “జ్ఞానేశ్వరిని” కవరింపందొడలెను, 


నా, బా: (నా. ని. తో) మనమితరులకు విషయములు వివ 
రింపంనేల? ఆదిమనకు అహంభావమును సాతిశయమును కలిగించును, 


బాబా. కెషథ దమహాగవ్రషుతక (విప్హశించు చెషధములు) 


లలి. సా. బా;- దేవాలయ సమీపమున నీదగ్గరకువచ్చు నల్ల 
కుక్కకు పెరుగుకలిపిన అన్నము పెట్టుము, (ఇది చలిజ్వరమునకు బాబా 
తెలిపెన జాషధయోగము ఆవిధముగ  చేయంబడెను, చలిజ్వరము 
నివారణమయ్యెను) 


లేరిడి సా. బాః- కాకామహాజని! వెరుశనగవప్పుతినిి నీరు 
(తాగుము. నీపాయువు (మలవ్వారము) గల్జగ మూసికొనినది. (ఆతి 


—__ 


wn మా = దము స చ స 
జౌాంయఎాన3ెది హొషధయోగవ- అతిసారము శమించెను.) 


కీ పాయీబాబా అభయ పిదానములు, సూక్తులు. 208. 


999, సా. బాః- (బూటీత్సో విరేచనమునకు వెళ్ళకుము! వాంతి . 
చేయకుము! (బూజ్‌విరేచనములు, వాంతులు, ఏ జాషధములు లేకయే 
నివారణవుయ్యెను) 


354, సౌ, బాః_ ఆతని (బూటీ) కలరా వ్యాధికి బాదము 
సమబాదముపప్పు, “ఆ కోటి” కాయపప్పుకషాయము పొలలోంజేర్చి (తాగు 
నునుము। (ఆపానీయము కలరావ్యాధిని నివారించెను.) 


005. సాం వా. బాగుగ వెచ్చచెసిన కలబంద నొప్పిగల' 
భాగమున కట్టుమనుము. ఆ నొప్పి శమించును, [ఇది ఒక సేవకుని 
నడుమునొప్పిని నివారించెను.) 


296. ఆర్‌. ఆర్‌, సామంతు బిడ్డల అతిసార వ్యాధికి బాబా 
(నీరా ee సిద్దవజిచిన ఒక "ీపి ఆసనము) బెషధయోగ 
ముగందెలి పెను, “శిరా తో pan వ్యాధి ఉపశమీంచెను. 


బాబా _ కర్మ సెడదాంతము 
థి 
డాక్టరు, జి. పిళ్లై = నారకురుప్పు:. 


d97. డాక్టరు. బి. పిళ్లై: - (నారకుర పుచే మిక్కిలిగ వాధవడుచు 
హ్యపీ దిక్షిత్తుకో) కాకా పుర్‌ ఈనారకురుపు బాధ. మఠ్శరముగ 
నున్నది, దీనికంటె మృతిరెమే . మెలనిపించుచున న్నది. ఈ బాధ పూర్మ, 
కర్మానుభవమే. సందేహము లేదు, బాజా దగ్గణకు వెళ్ళి, యీ బాధను 
ఇంతటనాపి, శేషించిన పూర్వకర్మ ఫలము "నింక వది జన్మములలో 
ఏనుభ వించి ను అన్నుగహింప్తమణుము, 


౧. దీక్షిత్తు దాబా దగ్గఅకు. వళ్ళి ఆతని. 
స 


సా. బా: భయవడవలదని. ఆతనికింజెహ్ళువరి.. ఇంక పది 
సటువృరేల? వది. దినములలో అబాధయంతయు పూర్త చేసికొన గలడా 
(శ శ 
కప్పుల లౌకిక పారలౌకిక (ఆధ్యాత్మిక) _శేయము ను గూర్ఫుటికే . సా 


£04 . శ్రీ సాయానాథ బోధోమృశము 


సత్పురుషులు పొలుతురు. దీనికై పిశ్ళె కోరుచున్నది మృతినా? ఆతని 
నిక్కడకుం గొనిరమ్ము! ఆతనిని చీకాకు పడనీయకుము, 


ఆడాక్టరు బాబా దగ్గణకు వచ్చెను. బాబా ఆతడు వి్యశమించు 
టకు తనదిండు నొసంగి యిట్ల నెను, “దీనిపై నానుకొనుము, వ్యర్థాలోచన 
లను విడువుము, నీకాలు చాచుకొని నిశ్చింతగ నుండుము, నిక్కముగ 
అనుభవింపకయే కర్మము విరుగడకాదు, (తీరదు అది సత్యము, సుఖ 
దుఃఖములకు కర్మమేె కారణము. నీకేది యెటుల (పొప్పించిన సహిం 
పుము. అల్లామాలిక్‌! దైవము సర్వనియంత _ రక్షకుండు ఎల్లపుడా 
పభువునే తలంపుము, ఆతండెల్ల రను కాపాడును, ఆస్వామికి సంపూర్ణశరణా 
గతింథేయుము, ఎల్లపుడా పభువును గూర్చియే తలంచుము, అస్వామి 
యేది యెట్లు కావించునో నీవు తెలిసికొనంగలవు, 


అంత నా. గో, చందోర్కరు ఆగాయముపై కట్టుకట్టెను, 


సా, బా;- దానిని తీసివేయుము. నానా పిచ్చివాండుి అది 
నిన్ను చంపును, ఇపుడొక కాకివచ్చి ఆగాయమును పొడుచును, అది నీకు 
కైమము కలిగించును, 


మలునాండు అబ్బుల్‌ కిందికి మెట్టుదిగుచు, చూడక తన 
పాదమును పిళ్లై కురుపుపై నిలిపెను. వాచిన ఆ పుండు (తొక్కుంబడెను, 
అందలి పురుగులు వెలుపలకు (తొయయబడెను, డాక్టరు పిళ్లై మిక్కిలి 
బాధతో పెద్ద పెట్టున "కేక పెట్టెను. తరువాత, 


అళ్లె ఏ బాబా? ఇకమీద ఆకాకివచ్చి నా పుండును హొడుచునా! 


సా బా*ః- రాదు ఆ కాకి (అబ్దుల్‌) వచ్చినది, ఆ పుండునగల 
పురుగులు వెలార్చంబడినవి పొమ్ము! వాడలో వ్మిశమింపుము, 


ఊధిని లోపలికింగొనుచు, పుండువై న అలదుటచేత ఏ యితర 
జాషధములతో నిమిత్తము లేకయే వదిడినములలో ఆనారకురుపు పూర్తిగ 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు సూక్తులు, 205 


1 శరణాగతుండు ఎ కర్మము: నతి|క్రమించుట 
భీమాజి ఫేల్‌, 


898. పూనామండలమున 'జున్నేర్‌? అను [గామమున 'భీమాజీ 
పటేల్‌” కలండు. విడువని జ్వరము, నెత్తురుకళ్లై, జీర్ణాశయ బాధతో 
గూడిన క్షయవ్యాధి కలిగెను, కావించిన చికిత్సలన్ని యు వ్యర్థమయ్యెను. 
నా. గో, చందోర్మరు అతనిని సాయీనాధుని దగ్గజకు పంపెను. 
ఖీమాజీని టాంగా నుండి దింపుటకు నలుగురు మనుష్యులు సాయవడ 
వలసివచ్చెను. శ్యామా ఆతనిని బావా దగ్గణకుంజెర్చెను. 


Bemis శ్యామా! ఈ దొంగను నాదగ్గజికుం గొనివచ్చి ఎంత 
బాధ్యతా రూపమగు బరువు నా భుజముల పై నిలుపుచున్నా (డవు! 


అంత ఖీమాజీ తన తలను బాబా పొదములమోపి, ఓ దీన 
బంధూ! నేను దీనుండను, నాపై జాలివహించి అనుగహింవం (ార్థించు 
చున్నాండను. 


బాబా తనవై ఖరిని మార్చి, చిజునగవుతోప నాతనితో నిట్లనెను. 


సా, బాః_ నిలువుము! ఆందోళన విడువుము! వివేకులు 
విచారము వహింపరు. నీవు శీర్షిని మెట్టిన తోడనే నిపూర్వకర్మ ఫలాను 
భవములు తీరినవి, అతికరిన కష్టములచే కృశించి (కుంగిన జనులు ఈ 
మసీదునందలి మెట్లెక్కిన తోడనే ఉద్దరింపంబడి సుఖానందముల. 
బడయుదురు. ఆఫకీరు (ధై వము మిక్కి లీ దయామయుడు, నీవ్యాధిని 
నిర్మూలించును. ఆయన [పేమను ర సకల జీవలయెడ 
దయంగలవాండు. పొమ్ము! భీమాబాయి యింటనుండుము! 


ఆ విధముగ ఖీమాజీ శీర్ణియందు ఫీమాబాయి యింట బాబా 
పాసొదించిన ఉధిమాత)మే ఉఊసయోగించుచు నుండెను. మొదటి 
రోజున బాబా స్వయముగ ఉఊధిగి అతని నుదుటనుంచి, తన అభయ 
హస్తము నాతని శిరముపై జేర్చి, అనుగ్రహించెను, 


208 శ్రీ సాయీనాథ జోధామృతము 


సా, బా:- భీమాజీ! నీ విడిదికి నడిచిపొమ్ము! 


ఆ పజిల్‌ ఎవరి సహాయము లేకయే తనబండి దగ్గణకు నడిచి 
వెళ్ళెను. బాబా ఏ పెషధములీయలేదు. అన్నిటికంటె బలీయమైనది, 
సమర్దమైన దానినే పిసాదించెను. ఖీమాజీ రెండుకలలు కనెను, మొదటి 
స్వష్నమందు అతండొక బాలుండుగ నుండెను. ఉపాధ్యాయుండత నికి 
పాఠము బోధించుచు బెత ముతో అతికఠినమైన దెబ్బలు కొట్టెను. అతండా 
నిద్రలో పెద్ద పెట్టున ఆజచుచు ఏడ్చెను. రెండవ కలలో ఎవరో అతని 
ఉమ్ము పై కెక్కి దానిపై పెద్ద రుబ్బుడు బండను అటునిటు హిరలించి 
నట్లు కనెను. అతని పాంణములు పోయినంత బాధతోచినది. అంతట 
నతండు మెల్కొనెను. ఈ రెండు స్వప్నములలో నాతని జాడ్యమడు 
గంటెను. ఆతండు మెల్లగ మసీదునకు వెళ్ళి బాబా పాదములకు 
మొక్కైను, ఒకనెల బాజా దగ్గిజ గడపీ సంపూర్ణమగు ఆరోగ్యము 
పడసి స్వగాామమునకు తిరిగి వెళ్లెను, 


(పొరబ్ధము వ్యతిరేకము గనున్న్రను బాబా సంతతి 
ననుగ్ళహించుట 


౪99. “హార్దా నివాసి “సింధియా అను నతనికి ఏడుగురు 
- పుత్రికలు జనించిరి _ కాని కుమారుడు కలుగలేదు. 


1909లో నతండు “గంగాపూర్‌ ”నకు వెళ్ళి అంత దత్త స్వామిని 
పుతుని |పసాదింపుమని |పార్థించి, సంవత్సరము. లోపల కుమారుండు 
కలిగిన ఆ బిడ్డను స్వామి దర్శనము చేయించుటకు గంగాపురమునకు 
తిసికొనివత్తునని (మొక్కుకొనెను, 12 నెలలలో నతనికి కొడుకుపుట్టెను. 
కాని యాతండా బిడ్డను గంగాపూరునకు. దీసికొని వెళ్ళలేదు. 1911 
నవంబరునెలలో శీర్తికి వెళ్ళి బాబాను సఎదర్శించెను. 


Me Es WWE ప గర్వించుచున్నా వా? సై (నశీజ్‌ 
ముఖమున వాాయబడిన వాితలో పుతిరిపా9ిపి ఎచట కలడు? (తన 


వో. 


శరీరము. జూపుచ్చు ఈ శరీరమును చీల్చి నీకుమారుని పొసాదించికిని. 


శ్రీ పాయీబాబా అభయ పిదానములు, సూక్తులు, 201 


దామోదర్‌ రసానే విషయమునంగూడ అతని జాతకములోని 
గ్రీహదోషములను సై తమ్ముతోసి రాజని అతనికి బాబా సంతానమును 
ప్రసాదించెను. 


(గమనిక మాంతి9క విధానములతో బాబా పద్దతులను పోల్చి 
చూడుడు! 


శ్రీమద్భాగవతము, ౪1 (19) 55-56 కాశ్యపుడు పుంసవన 
వ్రతము బోధించిన ఘట్టము. 
“ఏతచ్చరి త్వావిధివ్యద్వతంవిభో। రభఖీప్పితార్ధంలభతేపుమానిహ 
స్రైత్వేతదాస్టాయలభేతసౌభగం 1 _శియంపజాంజీవవతింయశో గృహం 
కన్యాచవిందేతమసమగిలక్షజం | వరత్వవీరాహత కిల్చిషాగతిమ్‌ 
మృ త్మపజాజీవసుతాధనేశ్వరీ | సుదుర్భ్శగాసుభగా రూ పమ్మగ్యమ్‌” 
బాబా = బెషధములేకయు వ్యాధినివారించుట 
400. సొ, బా:- ( దూరగాామమున భార్యవ్యాధ్మిగ సయై 
యున్న మహల్ఫాపతితో నీభార్య కంఠమువాపుచే మిక్కిలి బాధవడు 
చున్నది, నేను నివారింతును. అది యితరులవలన సాధ్యముకాదు. 
మహల్సాపతి ఆకంఠమువాపు విషయముగాని, మజీయె జబ్బు 
క్‌ షయముగాని యొజుంగండు, ఆతని ఖార్య కంఠరమువాపు చెబాధపడినట్లు. 
నివారణ మైనట్టు ఆతనికి తరువాత ఊా త్రరము అందెను. 
హ. సీ. దీక్షి త్తు వనర రాయు 


401. హ. సి, దిక్షైత్తు సోదరుండు నాగపూరులో వా ప్యాథ్మిగస్తుండై 
యుండెను, ఆవిషయమును తెలుపు జాబు దీక్షిత్తు శీర్ణియందు దాబా 
దగ్గఅనుండగా అందెను. 


న్డ్‌ 


సీ, దీక్షిత్తుః:- బాబా! (నా హోదరునక్సు న నిది నహోయక 


రు 


చేయరని వ. (ఆనగా తన తమ్మునకు తానే రూప పమైన 
సాయము చేయలేకున్నాడను అని భావము) 


208 త్రీ సాయీనాథ బోధామృ తము 
సా, బా;- నేను మిక్కిలి సహాయము చెయనున్నాను, 


బాబా పలికిన పలుకులలోని శక్తి హ. సే. దీక్షిత్తునకు తరువాత 
విదిత మెనది. దిక్షిత్తు బాబాతో మాట్లాడుచున్న సమయమున నాగపూరు 
లోనున్న ఆతని సోదరుని దగ్గణ కెవరో వెళ్లి, ఇక్కడ బాబాపలిక్రిన 
పలుకులే “నేను మిక్కిలి సహాయము చేయనున్నాను” అనిపలికి, ఆతనిని 


@ 


బాబా . తన ఇచ్చాకశ కి నితరులలోగ౭జెయుట 


ఇతరుల బుదంల నిఅయుమోరాదుశ. కె 
టు) 
(1) జి. యన్‌. కవరెపె నేరము మోవంబడుట 


కడ ఆగవర్నరు బల్లె మునుచెంబూని దాదా సాహె 
బును (జి. హి. కపరను) హూడువ వచ్చెను. కాని నె నాతనిని తుదకు 
సమాధానపణచి పంపితిని, 


[ఆ సమయమున లోకమాన్య బాలగంగాధరతిలక్‌ చెరసాలలో 
బంథింపంబడెను. అతివాదులలో ముఖ్యుండని జి. యస్‌-కప్వుపై నేరము 
మోపి ఆతనింగూడ కారాగారజిక్ష విధింప (పభుత్వమువారు యత్నించు 
చుండిరి, శ*నేనిచటనుండ నిశభయమేల*” అను బాబా అభయ 

దానమును విశ్వసించి కపర్ర, బాబాదగ్గణ క నెలలుండెను జి, యస్‌, 
కపర్టమీద ఎబ్రెనేరము మోపంబడలెదు.] 


402A. యం, బి. రేగే 1914న క్రిస్‌మస్‌ సెలవలలో శీర్టికి 
ప్రయాణమై తనవెంట “పి. ఆర్‌-అవసే నుగూడ తీసికొని రాందల(చెను, 
కాని, విచారణములు వన! అయిన దావాలన్ని టికి తీర్పులు ప్రూరి. ఇయు 
వరకు స్వస్థానము విడిచి వెళ్ళరాదని పై అధికారులు “అవస్తేప 
ఉత్తరువులు పంపిరి. సాధారణముగ ఏ, $ రోజులలో ఆ తీర్చులన్నియు 
పూర్తిచేయుట అతనికి సాధ్యము కానిపనియే. కాని, “అవస్తే” పనిం 


ఫో ఖ్‌ ళో ఖే ఆమ అమి = షు జ 
బూని కూర్చుండి సఫలుండయొ్యును. కరం OE SD అతు 
— 


థ్రీ సాయీబొహో అభయ పదానములు, సూక్తులు, 09 


ఇందూరు నుండి ర అత వచ్చుచుండ మార్గమున “మ్లోవ్‌” అను సైనిక 
సెషన్‌ చేరిరి. అచట సై నికాధికారి ఉత్తరువుల పి)కారము పియాణీ 
కులు రేగే _ అవస్తే లుకూడ దిగవలసివచ్చెను. తలవని తలంపుగ సేనాధి 
కారివచ్చి, రేగే - అవ _పైలున్న పెట్టె అవసరములేదని -దానిలో వారి 
నెక్కు మనెను. వారు శీరిడికింజేరి బాబాను దర్శింపంగ _ 


సా. బా! (రేగేను చూపుచ్చు చూడుడు! ఈతండొక్కండు 
వచ్చుటకు తృప్పినొందండు. ఇతరులనుకూడ వెంటంగొనిరా పట్టుదల 
వహాంచును. 


సా. బా! (మరల) నా బిడ్డలను వారు రై లునుండి దింప 
దలంచిరి వారిని నా దగజకు రానీయుమని నేను సేనాభపకితో చెప్పితిని, 


చెడే రైలు పియాణమున ర్మాతియంతయు మేల్కొని బాబా 
భజనముం గావించుచునే యుండెను. అతడు శీర్ణికింజేరంగనే. 


సా, బాః- (రేగేను చూపుచ్చు ఇతండుర్మాకి నన్ను కన్ను 
మూయనీయ లేదు. నాశయ్యచుట్టు రాతియుంతయు “బాబా! బాబా!” 
_ అను కేకలే? 


4050. సా, బాః_ (బి. వి. దేవ్‌తో ఇది 25 రూపాయలు 
గూర్చిన వివాదము! నేను తజచుగ 25 రూపాయలు ఈయుమని 
చెప్పితిని. కానీ, అతడు నామాట లాలకించుటలేదు. 2 లేక 4 నెలలులో 
నతండిచ్చును -- 


[ఆ సమయమున బి, వి. దేప్‌నకు పై కక్ష్యకు పెంవు, జీతము 
నందు 29 రూపాయలు అభివృద్ధిని. పై అధికారులు నిలుపుదల చేసిరి, 
2 (లేకు 4 నెలల కావల నతండా రెంటిని. బడయంగలిగెను.] 


404, బాబా సేవకుడు “రఘు మజి ఐదుగురు ఒక 
మార్వాడీకాంతను మానభంగము కావించిరను నెరమున 6 నెలల కాలము 


౬-27) 


oi శ్రీ సాయోనాథీ బోధామృతము 


చెరసాల శిక్ష విధింవంబడిరి. రఘు చెరసాల యందుండి ఎడ్వెను, 
బాబా అతని స్వప్నమున గోచరించి, "“మబజునాండు, విడుదల యగుదువు” 
- అని అభయమిచ్చెను, అంతకుముందు నేరము తీర్పుకు సంబంధిం 
చిన కాగితములను చదివిన న్యాయవాదులు, పై న్యాయస్థానమునకు 
“అపిల్‌ చేసిన లాభముకేదనిరి. 


తాత్యావటేల్‌ 3_ బాబా * “అపీల్‌” కాగితముల్‌వి. 


సా, బాః_ వానిని భాప్‌ (యస్‌, వీ, ధుమాల్‌ = నాశిక్‌లో 
న్యాయవాది) దగ్గణకుందిసికొనిపొమ్ము! 


ఆకాగితములను కీసికొని వెళ్ళిరి. యస్‌. బి. ధుమాల్‌ కింది 
కోర్డు తీర్చు - పై కోర్టుకు “అపీల్‌? కాగితములు అహమ్మద్‌నగర్‌ జిల్లా 
మేజసై9టు బంగళాకు తీసికొని వెళ్ళెను. 


జి. మేజప్రటు:- నీవు దేనికివచ్చితివి? 
న్‌ : 


ధుమాల్‌:- సాయోబాబా సేవకుడు రఘు, మటి ఐదుగురపై 
చెప్పబడిన నేరము తీర్మునుగూర్చి, పె క్‌ ర్తున నకు “౬ ఏల్‌” అందించుటకు, 


జిం టన ఆ విషయములిమి? 
ధుమాల్‌ అందలి విషయముల సంక్షేపముగ్‌ దెలి పెను. 


జి. మేజస్ట్రైటు:- అది బలీయమైన తీర్చుగా కనంబడుచున్న దె! 
ఏమి! |పత్యక్షముగ చూచిన ఆరుగురు సౌక్షులా? నివెమి అభ్మిపాయ 
పడుచున్నా వు? 


ధుమాల్‌:_ ఆరుగురేమి? పాక్షిక వైషమ్య ంములుగల శ్రీర్ణవంటి 
గామము 60 మంది (పత్యక్ష కనాకులను సంపొదింవం గలరు, 


జి. మేజ 


క్వ! వ 


టు: నేవటుల తలంతువా? 


ధుమాల్‌:- తలంచుట! ఓల! గాఢముగ విశ్వసించుచున్నా డను, 
oO 


శీ సాయీబాబా అభయ ప్రదానముల్కు సూక్తులు, Rll 


జి, మేజ'పే)టు:- మంచిది. నీకక్షీదారుల నందజను నిర్షోషులని 
తీర్పు నిత్తును, నీ “అపీల్‌? కాగితము లిటు తెమ్ము, 


ఆ జిల్లా మేజ సిటు (కిందికోర్తు తీర్చు దానికి సంబంధించిన 
కాగితములు తెప్పించుకొనక *అపీలు లోని విషయములను విశ్వసించి, 
వారందజు నిర్ద్షోషులని తీర్పునిచ్చెను. 


జి, మేజస్టైటు:- మీ సాయీ బాబా హైందవుండా? మహమ్మ 
దీయు.డా? 


ధుమాల్‌ః:_ ఈ  ఇరుతెగలకుంజేరండు. ఈ యిరువురకు 
'అహీతుండు, 


జి మే జస్టైటు:- ఆయన ఏమి బోధించును, 


ధుకూల్‌:_ దానిని తెలిసికొనుటకు నీవు స్వయముగ వెళ్ళం 
దగును, 


ఆరోజుననే అహమ్మద్‌ నగర్‌నుండి ఆ విడుదల చేయంబడిన 
వారు శీర్ణికి తిరిగి వచ్చుచుండంగా- 


సా, బా;- (కొందజు (గ్రామజనులతో ఇక్కడకురండు! మీ 
రౌక చమత్కారము '(ఆశ్చర్యము చూచుదురు. 


కొంచెము కాలము గడచినపిదప యన్‌, బి, ధుమాల్‌, ఆ 
మెడువల చేయంబడిన ఆఅరుగుచు శీర్ణికింజేరిరి, అదియే చమత్కారము, 


బాబా ఆ జిల్లా మేజస్టిటు బుద్ధిని పరిచి, ఇతర కాగితము 
అత్తో ఇరుపక్షముల విచారణముతో నిమితృము లేకయే, ఆ ఆరుగురను 
నిర్షొషలు అనుతీర్పు నీయ నియమించెనని బాబా పలుకులు- ఆ 


జుజిస9టు పలుకులు సిహూపె ఎచుచున్నవి, 


212 శ్రీ సాయీనాథ బో ధామృతమ 


బాబా = ఇతరులబుద్దుల నియమించి ఆటంకములు 
తొలగించుట. 


(ii) చెక్‌ . మాన్లుక్‌ దార్‌. 


405. బి. వి. దేవ్‌. బి, ఏ; మామ్లుత్‌ దార్‌, “జ్ఞానేశ్వరి? గ 
పారాయణము చేయందలంచెను. కాని, యెప్పుడు పా9ఠంభించిన OE 
ఒక ఆటంకము తప్పక కలుగుచుండెను. కావున బాబా పొ9రంభింపుమగి 
ఆజ్ఞాపించు నంతవరకు పారాయణము పాారంభింపంగూడదని ఆతడు 
నిశ్చయించుకొనెను. దేవ్‌, శేర్టికివెళ్ళి (ఆగంథమునుతిరిగి యిచ్చు 
నను తలంపున) “జ్ఞానేశ్వరి'ని ఒక రూపొయిని బాబాకు సమర్చించెను, 

సా, బా ఒక రూపాయి యేల? 20 రూపాయలు తెమ్ము! 

దేవ్‌ తీసికొనివచ్చి 20 రూపాయలు బాబాకు సమర్చించెను, 
కాని బాబా (పోత్సీ పారాయణమునుగూర్చి, యేమియు చెప్పలేదు. 
బాబా అనుగహమున ఆధ్యాత్మికాభ్యున్న తిని పొందుచున్న “బాలక 
రామమాన్మర్‌ ను జేరి ఆతడు పొందిన అనుభూతులను, బాబా కరుణ 
కాతండెట్లువాతు9డై'న విషయములను దెలుపుమని అడిగెను. ఆవిషయ 
ములను మటునా(డు సాయంత్రము తెలుపుదునని బాలకరాము చెప్పెను, 
మటునా(డు, 

సా, బొః_ (దెవ్‌తోో £0 రూపాయలిమ్ము, 

. దేవ్‌ ఆపైకము బాబాకు సమర్పించి తిరిగివెళ్ళి బాలకరాముతో 

మాట్లాడు చుండెను. బాలకరాము చెప్పుట ప్రారంభించెను. 
 ఆసమయుమున బాబ్బా దేప్‌ను పిలువనంపెను. దేవ్‌ వెళ్ళెను, 
సొ, బా; నీవేమి మాటాడుచున్నావు? ఎవరితో? ఎక్కడః 


దేప్‌:- దిక్షీక్‌ వాడలో మీ గొప్పతనము కీ రినింగూర్చి బాలక 
రాముతో మాట్లాడు చున్నాను, 


శ్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు. 219 


సొ, బొ. 55 రూపాయలు తెమ్ము! 
దేవ్‌ తీసికొనివచ్చి £5 రూపాయలు బాబాకు సమర్పించెను. 
సా, బా. ఇక్కడ మసీదులో కూర్చుండుము! 


అంతట బాబా తలవని తలంపుగ మిక్కిలి ఆగహావేశమున 
ోనాగుడ్డప లికలెల దొంగిలించు చున్నాండవు? తల నెరసిన వాడవై 
ఈద అట్టు దొంగిలుట వై పద్ధతియా? గొడ్డలితో నిన్ను చంపుదును” 
అనివలికెను, 


గ్‌ మిక్కిలి ఆందోళన చెందెను, ఆగుడ్డ సి లికలేమిటో అతనికి 
బోధపడలేదు. ఆకోపము తుదకు దేనికి దారితీయునో ఆతండెజుంగ 
కుండెను. అటులపది నిమిషములు ఆగహావేశమున గడచినపిదప దేవ్‌ 
విడిదికి పంపంబడెను. అరగంట గడిచినపిదప దేవ్‌ మటి యితరులు మసీదు 
నకు పిలువంబడిరి, 


సా, బా;- తంబీథావ్‌! అగుడ్డపేలికల విషయమై మాల్లాడుచు 
నిన్ను నొవ్వంజేసికినా? దొంగతనమేదేనిజాన్న, దానిని తెలుపవలయును. 
వేజుమార్గములేదు. అది అట్లుండనిమ్ము! దైవము సకలమును కనిపెట్టి 
యుండును, అంతట దేవ్‌ను 12 రూపాయలు దక్షిణ నడిగెను. దేవ్‌ తెచ్చి 
యిచ్చెను, 


సా, బాః_ (దెవ్‌తో స శం చేయుచున్నావు?ః 
దివ ఏమియు. రెదుః 


సా, బా?_ వాడలో (వఠతిజదయము పారాయణము చేయు 
చుండుము. నేను నీకు పూర్ణమగు చక్కని జరీఅంచు సారువ బహూక 
రింవందలచి యుండగ చినిగి “నికిన గుడ్డలకై_ వెళ్ళి నీవు దొంగిలింపనేల? 


దెప్‌ జ్ఞానేశ్వరి పారాయణము |పారంభించెను, ఇంక అతని కెట్టి 
ఆటంకములు నగ క భా యొక్క మహాద్భుత నియంతృత్వ 
దివ్యశక్తి సంపదలందెలుపునది స్వకీయానుభూతి; కావున ఇతరుల 


214 శ్రీ సాయినాథ బోధామృతము 


అనుభవములంగూర్చి తెలిసికొన వలసిన అవసరములేదు. అట్టి స్వాను 
భవమె చక్క నిజరీ అంచు సాలువయని_ ఇతరుల అనుభాతేలం గూర్చి 
వారి వీరివలన వినుట చినిగిన గుడ్డ పేలికలను దొంగిలించుట _ యని, 
దేప్‌ (గహి ంపంగల్రిగెను. 


ఎట్టి ఆటంకములులేకయే దేవ్‌ జ్ఞానేశ్వరి పారాయణను సొగింప 
గలిగినను, ప్ర భావమును |గహించుట యందెట్టి అభివృద్ది కొంద 
లేకుండెను. ఒకనాండు బాబా అతని స్వప్నమున గోచరించి. 


సా, బా;- నీవు చదువునది బోధవడుచున్న దా? 


దేవ్‌: (కన్నీరు (స్రవించుచు లేదు - బాబా! నీ కరుణను 
(పసరింపంజెయవెని నేనెట్లు [గహింపంగలను? 


సొ బా:- నీవు త్వరగ చదువు చున్నాండవు. నా పక్కన. 
గూర్చుండి చదువుము, 


~~ | 


దెప్‌:- దేనిని చదువుదును? 

సా, బాః- అధ్యాత్మ- 

అంతట దేప్‌ వెళ్ళి అధ్యాత్మరామాయణము తీసికొని వచ్చెను. 
దానికో స్వవ్నమంత మొందెను. దేవ్‌ మేలుకొనెను. 

బాబా యీ విధముగ ww యొకు దురదృష్టమును 
తొలంగించెను, అతండు గ్రారంభించిన స తముల నిర్మాణము పూర్తి 


చేయలేక పోయెను, కావున అతడు సాయీబాబా దగ్గరకు వెళ్లను, బాబా 


ఆతనిని చెడందిట్టెను, భావి నవ్వెను, అతని దురదృష్టము తత 
తధ్యము సమకూడెను. సః _తములు పూరి ర్హియయ్యును,. 


405. 4. కరమాన-డ బారా 


ఏవిధమైన పలుకులు పలుకకయే భక్తుల హృదయములను 
. ఆనంద (_పపూర్ణములం  గావించువాండు. ఊదా) యన్‌ జి చంధో 


శ్రీ సాయోటొబా అభయ (పదానములు, సూక్తులు, 1 
ర్కర్‌ 2) నారాయణ ఆశ్రమ, ల మేనేజర్‌ సతి (సదాశివతార్కాడ్‌ సత్తి 
య జి యస్‌ కపర్డె, (యోగదృష్టైచత్స 9. ఎచదకిజి ఆఫిరకా డాక్టరు. 


అత నా (బుుశంభర్యపజ్ఞ.) 


(1) బాబాస్పుష్టకరణము. 
cre) 


406. బాబా ఒకదినమున మధ్యాహ్న హారతి పూర్తియెనతోడనే 
(బాబాభ క్తులెల్లలకు వారివారి నిత్యానుభవముల గుర్తింపంగలుగు విష 
యము యీ విధముగ. బలికెను. 


మీరెక్కుడనై న ఉండుడు. మిరేమైనను కావింపుడు. ఇది సర్వ 
కాలముల జప యందుంచుకొనుండు. మీరు తలంచునది, పలుకునది, 
కావించునది నేనే నెల్ల 'పళల తెలీసికొను చుందును, 


(2. బాబా తన సర్వజ్ఞత్వమును నిరూపించు 


౨౬ 


ర నిదర్శనములను _ హా, సె. దిశీతునకు ఎజుకపజచుట, 
అజా 


407. 1917 దసరా తరువాత కొకా మహాజని యజమాని (టాకర్‌ 
సేసేక్‌ జబ్బుగానుండెను. సెక్‌ కుమారుడు మహాజనిని శీర్ది కవే వెళ్ళి, తన 
తండి ఆరోగ్యమునుగూ రాబో ఆజ్ఞలను తెలిసికొని రమ్మని తనతం|డి 
చెప్పినటుల కాకొామహాజనికిం జెప్పెను. హ. సి. దిక్షిత్తు శీర్ణియందున్న 
యాండు కావున ఉత్తరము _వాయుదమని మహాజని అనెను. కాని, 
ఆ సేక్‌ తూరు అటులకాదు - మహాజని స్పయవంగా వెళ్ళి బాబా 
ఆజ్ఞలను కొనివచ్చినగాని తన తం డికి కలుగదనెను. ఆసమయ 
మున శీర్జిలో బాబా హం. సీ. దీక్షిత్తుతో “అచట జరుగుచున్న చర్చలు_ 
ఆ ఆలోచనలు ఏమీ?” అనెను. ఆ నుజునాడు కాకామహాజని శేర్దికింజేరి, 
చూబాను సందర్శించి, తాను వచ్చిన విషయమును తెలుపంగా “నిన్న 
నేను నీతో పకికిన విషయమిదే _ అని బాబా _ దిక్షిత్తుతోననెనుం 


518 శ్రీ సాయీానాథ బోధామృళము 


అంత కాకా మహాజని _ హ. సీ. దీక్షితు ఈవిషయమును 
గూర్చి కలియంబలుకుకొని, వందలమైళ్ళ దూరమున ఏమి జరుగు 
చున్నది వలుకుచున్నది సకలము బాబా తెలిసికొనగలండని వారు 
గురించిరి. 


(3) బాబా గజానన్‌ మహారాజు నిర్యాణము 


(ర, “షిగోను నందు గజానన్‌ మహారాజు నిర్యాణ మొందయా 
శీర్తి యందు బాబా “నాగశజానను(డు దాటిపోయినాండు”ొ. అనెను. 


శీర్షిలోని వారు కొందజు గజానన్‌మహారాజు విషయమునుగూర్చి 
“షిగోనునకు ఉ_త్తరము[వాసిరి. బాబా తెలిపిన దినముననే గజానన్‌ 
మహారాజు పరమవదించినటుల సమా దానము వచ్చెను. 


సర్వవ్యాపత్వము ష్ట్ర క్ర 
సరంజ తము ఆ వేదము 
పజ్జిత్వ ధర్యబెద 
ఇరువురుచేరి ఆలోచనలు చేయుచున్న, వరుణుడు మూడవ 
వాడు గంటేరి సకలము నెబుంగును. 
గగనో పరిస్థలమునకు చాలదూరము ఎగిరి పాజిపోయినను, 
దరుహునిదాొది హౌం రజతాలు, 


భూ మ్యాకాశ ములమధ్య ఇంకను వీనికావలవరుణుండు చూడం 
గలండు. మనుష్యుల పక్ష్యచలనములను బంధించినా౭డు. 
అధర్వవేదము. ॥౪: 16-2, 4, 5 
సకలసము దములు అతనినడుము (రాండి అయినను 
కమరుతు౭డు పాతిబిందువునందు నధివసించియున్న ple rp ల 


(4) దాకగాణూ = “పోలీసు సబిన్సెె క్షరు'వదవి. 


40. సాం బాః- (అపుడొక కాన్ట్సెబిల్‌ అయినడాస్‌ గాణూతో 
గాజా: నీవోలీసు ఊద్యోగమువిడిచి పెటుము. 
అణ 


శ్రీ సాయీబాబా అభయ ప్రదానములు, సూక్తులు, వగ 


దా, గావ. బాబా! నేను ఫొజుదారు (సబిన్సెక్టర్సు వై ఒక 
సంవత్సంము పనిచెసిన. పిదప ఉద్యోగమును వదలుదును, 


సా. నీవు దానిని హొందలేవు, 


గాణూ ఏ అధికారుల అనువుతిలేకయే తన పొలిమేరదాటి 
వై జామురాష్ట్రుము పొలి మేరలోనికి వెళ్ళెను. అతండు తిరిగి స్వస్థానము 
నకు వచ్చుటకు గోదావరి తీరముంజేరెను. అతనిపై ఈర్ష్యగల పోలీసులు 
ఆవలతీరమునుండి ఆతనింగని పెట్టి అధికారులకుందెలుప వారు పచియు 
న్నెట్లు గాణూ గుర్తించెను. అంతట నతండు గోదావరీజలములను దోసిటం 
బట్టి “ఆ అపాయమునుండి (శిక్షనుండి) తాను తప్పుకొనిన తన ఊద్యోగ 
మును విడుతునని పంమాణ పూర్వకముగ బాబాను పార్టించెను., వెనుకకు 
తొడిగి నైజాము సరి హద్దువైపునకు దృష్టమరల్చెను. దొంగలు కొందజటు 
దొచినధనమును పంచుకొనుట నతండుచూవెను, వారిని బంధించి, ఆదోపిడి 
ధనముతో వారిని తన వెంటంగొనివచ్చి తన పోలీసు స్టషనునకుంజేరెను. 
ఈ కారణమున తన స్థానమువిడిచి వెళ్ళినటుల గాణూ పై అధికారులకుం 
దెలుపు కొనెను. దానిచే అతనికి శిక్ష లేకపోవుటయే కాదు - ఉద్యోగాఖి 
వృద్ధికి మంచి అవకాశ మెర్పడెను. అందుచే నతడు ఉద్యాగము వడు 
లెదు. ఒకనాడు తన ఉద్యోగము కనికర వెళ్ళుచు బాబా కంటంబడ 
కుండుటకై శీర్చిప౦క్కగా గుజ్బముపై హోవుచుండ బాబా అమార్షమున 
గాణూకు ఎదురయ్యెను, 


సా, బాః_ గాణూ! గోదావరి జలమును దోసిట బట్టీ వమాణము 
చెసిన వారెవరు? 


దా. గా?- బాబా! అందేమి కెబుపుగలదు? నేనీ ఉద్యోగ 
మును సత్యముగ విడువనున్నాండను. 


సా. వా. అగుము! పరిస్థితులిట్లు (అనుకూలముగ్య ఉన్నంత 
వరకు నామాటలు వినవు, 


౯-29 ) 


3) శ్రీ సాయినాథ బోధామ్బు లేము 


కం త్రదువాత మీక్కిలీ (పమాదసితి యేర్పడెను. ఒక 
నేరము చేసినవానినుండి “వసూలు చేయబడిన “జుల్మానాి గాణూ అధి 
పతం బ్రముననున్న ప్రై సెషన్‌లో అతడు లేని సమయమున. చెల్లి ౦ప.బడెను. 
ఆధనము పై అధికారులకు జెరలేదు. కొవున గాణూపై నేరము మోప 
బడెను. అతనికి చెరసాల శిక్షకూడ పొహప్తవ-గు స్థితి కలిగెను. 


అంతట గాణూ ఆ అపహాయమునుండి తప్వుకొనగలిగిన తన 
ఊద్యోగమును త్యజెంతునని పమాణముచెసి బాబాను (వార్జించెను. 
రతా అను_గ్రహమున ఆధనవు పహ రించిన ఉద్యోగి పట్టుబడుటచే' గాణూ 
ఆనేరము - శిక్షనుండి తప్పుకొనెను,. ఉఊద్యోగమును విడిచెను. 


(క) తెంజెస్వామి ౬ కొబ్బరికాయ. 


410. డాస్‌ గాణూ సంచారమున, తెంబెస్యామి ఆతని కొక 
కొబ్బరికాయనిచ్చి, దానిని శ్రీ సాయీబాబాకు సమర్చింపుమనెను. కాని, 
మార్గమధ మున గాణూమ్మితులాకాయను పగులకొట్టితినిరి. గాణూ. శీర్ణికిం 
జేరి వట్టి చెతులతో (కొబ్బరికాయలేక యే బాబాను దర్శించెను. ఆతని 
కెదురుగ బాబా వెళ్ళి యిట్ల నెను- “జడుగో! దొంగ, నా సోదరుండిచ్చిన 
కొబ్బరీకాయబఎ ది?” 


(6) కాకా మహారాజా నిర్యాణము ( = 214) 


41}, దోపేశ్వర్‌ లోని కాకామహారాజు తానాప్ప డరు (సాతే 
అల్లుని తమ్ముడు, హెచ్‌-జి. జోషిని, మజీయొకరిని శీర్జికి వెళ్ళి సాయీ 
బాబాను సందర్శింపుండని ఆజ్ఞాపంచెను. కానివారు కొంతసేపు వేరి 
యుండిరి. కాకామహారాజు పరమపదించెను. వారు -శీరిడి మసీమంేరి 
నపుడు దావా మిక్కిలి ఆగవ కశ పురనే వారవళ్యస్థతి యం మండెను. 


బాబా వారినింజూచెను. “వారి నిరువురను ఈమసీదులోనికిం గానిరండు!” 
అను, 


శ్రీ సాయీబాబా అభయ పిదానముల్సు సూక్తులు, 219 


వారు లోనికివెళ్ళగా బాబా శాంకివహించి ప్రసన్ను ండయ్యెను, 

సా, బా;-. మీరు. ఆ ముసలివానిని చంపి యిచటకు వచ్చితిరా? 

(ఇది కాకామహారాజు నిర్యాణమును తెలుపుట 

(7) గాడ్డిల్‌ ఇ ఆరున బాబాను దర్శించుట, 
ఫీమశంకర్‌ నుండి ఆగమనము, 

412, పూనాలో భీమశంకర దేవాలయమువనున్న ఒక సాధువు 
చిదంబర్‌ కేశవగాడ్డిల్‌ను శీర్షిలోని సాధువును దర్శింపుమని చెప్పెను, 

గాడ్లిల్‌:_ (పప్రిథమమున శీర్ణికిజేరి అచట ఉపాధ్యాయుండుగ 
నున్న శ్యామాతో ఇచట సాధువులు ఎవరేని ఉన్నారా? 

శ్యామా:_ ఎవ్వరులేరు. అచట మసీదులో కూర్చున్న ఆపిచ్చి 
ముస్లి ౦ఫకీరును చూడుము! ఇచటమెము ఎజీంగినది ఆతండొక్క డే, 

ఏమైనను - గాడ్గిల్‌ _ ఆతని మితుY9లు ఆమసేదు వైపునకు 
కొన్ని అడుగులు నడిచిరి. 

సా.బా;- (కఠినముగ దూషించుచు) ఈమసీదులోనికి రావలదు! 
నేనొక ముస్తిమును, వెళ్ళి ఆభీమశంకర దేవాలయముననున్న సాధువు 
కాళ్ళపై పడుడు! 
గాడ్షిల్‌ ఆక్షణముననే బాజాయొక్క అంతర్జానమును గుర్తించ్చి 
కాణజబాయందు గాఢభ_క్రింగలిగిన వాండయ్యెను. 

(3.) గాడిల్‌ బహూకరణలు 
3 

412, యల్‌, జి. ముంగే, సిన్నెరి మామ్లక్‌ దార్‌ చిదంబఠే - 
కేశవ _ గాడ్షిల్‌ తోడను, ఆతని మ్మితుఃడు వామనర్లావు తోడనుగ్లూడ్ని 
శీర్ణికి పియాణమయ్యను. మార్గమధ్యమున _ శీర్హికింజేరుదినమునకు 
కిిందటిరాత్రి, కొన్ని ఖర్జూరపు వండ్లు, ఒకరూపాయి, ఆగర్గువత్తులకట్టి 
భూ బాకు సమర్చించుటకు గాడ్లిల్‌ ప్రత్యెకించి యుంచెను, 


220 శ్రీ సాయీనాథ బో ధామృతము 


సొ, బాః- (గాడ్లిల్‌ తో నాఖర్జూరఫలములు, అగరువత్తులకట్ట 
నారూపాయి నాకీయుముః (చూ. బాబూరావ్‌ బోరవ్మే 442.) 


(9.) బాబాను గణపతిగ గాడ్డిల్‌ వూజించుట. 


414, స్కి 3, గాడ్డిల్‌ సాయీబాబాను గణపతిగ వ 
భావించి సివించుచుండెను, 


సా, బా:- ఈటక్కథటి నాకింద ఎలుకను చూచుచున్నాండు 
(గణపతి మూషకవాహనుండు) 


(10. ఆర్‌. యన్‌. దేవ్‌. ఆభిపాంయము., ఉపదేశము. 


415, ఆర్‌. యస్‌, దేవ్‌. అకల్‌ కోటకు పియాణమై. మార్గ 
మధ్యమున శీర్షికింజేరెను, 


సా. బాః_ నేను అకల్‌ కోటకువెళ్ళి తీరవలయును. 


(ఈ విధముగ ఆవచ్చినవాని పిధానాశయము బాబా 
వెలిపుచ్చెను) 


ఆర్‌. యస్‌. దేవ్‌. రత్నగిరియందు సాంప్రదాయ (వంశ) 
గురువుకలిగియు*బాబా! నాకు ఉపదేశముగావించి నాగురువు నీవగుము-” 
అనికోర్క 


సా, చాః- గురువులతో నేమియు అవసరములేదు. అది (ఆ ఉప 
దేశము అంతయు నీలోనేయున్న ది. నీ అంతరాత్మను వినుము! నీవు 
నిర్దశింపంబడు విధమున నడువుము. మనము అంతర్ముఖులము కావల 
యును. నీ బోథకుండు-నీగురువు నీలోనేయున్నాండు. 


(ఆర్‌. యస్‌. దేవ్‌ హృదయము నందున్న భావములవియే, 
బాబా యాపైనం దెలుపబడిన విధమున ప్రతిధ్వనించు చున్నాడు 


శ్రీ సాయీబాబొ అభయ (పదానములు, సూక్తులు. 22] 
ఆదం. 2 మ 
(11.0) డాక్రరు ముల్కీ తప్పిదము. 


416, డాక్టరు. డంలో ముల్కి పెద్ద జబ్బుపడి వ్యాథి నివా 
రణ మైనపిదప శీర్ణికి వెళ్ళి, బాబాను దర్శింతునని మొక్కు కొనెను. వ్యాధి 
నివారణ మైన పిదప వెళ్ళలేదు. ఒకపరి ఆ అభిపాగియముతో “మన్మాడ్‌” 
వరకువెళ్ళి, అచట రైల్వేసైషన్‌లోని గుమాస్తాను కలిసెను. ఆగుమాస్తో 
సాయీ బాబా ఒక అవినీతి పరుండని, అపొాయకరుండని బాబానుగూర్చి 
విరుద్ధ్రముగం దెలిపెను. ముల్కీ అచటనుండి వెనుదిరిగి బొంబాయి. 
జేరెను. అతని వదిన బాబాను దర్శించుమని గట్టిగ పేరేచెను, 


ముల్కీ శీర్చికి వెళ్ళి భాబాను దర్శింపగా బాబా ఆతని _మొక్కు 
బడినిగూర్చి మన్మాడ్‌ సైషనులోని విషయములను మొదలగు వానిని 
వివరింప ముల్కీ ఆరైల్వే గుమాస్తా మాటలను నమ్మినందున మిక్కిలి 
సిగ్గువడెను, 

ముల్కీ; బాబా! స్వస్థానమునకుందిరిగి వెళ్ళుటకు నాకు 
సెలవిమ్ము. 

సాం బా:- మంచిది. వెళ్ళుము, జ్ఞానేశ్వరివఠింపుము, జీతము 
పెంపుమీద వీజపూరునకు నీకు బదిలీ అయినట్లు ఊ_త్తరువులు నీబల్ల మీద 
ఈఊఉ-౦డును, 

డాక్టరు తిరిగివెళ్ళి బాబా తెలిపినట్లు అతని బదిలీ ఊ_త్రరువులు 
తన బల్ల మీదనుండుట గమనించెను, 


జిం జి, నార్కే 
(12.) బాబా పెచ్చివాండు. (13.) భికాపాతము. 
(14.) కుప్నే బహుమతి. 


417. ఆరతిసమయమున ఏవిధమైన కారణమురేకయే బాబా 
అత్యధిక కోపో ది కురడై నట్లు జి, దొ, నార్మగమనించి, కర్చాబ్రా ఒక పచ్చి 


222 శే సాయీనాథ బోథామృ కము 


వాండా ఏమి?” _ అని తలంచెను. అది అతని మనస్సున పొడమిన 
తలంపు, తరువాత ఆ సాయం్యతము నార్కే, దాబా పాదములొత్తుచుండంగ 
కానాల నార్మెతో “నేను పిచ్చివాండనుకాను .” _అనెను, 


410, ఒక సమయమున బాబా జబ్బు గానుండంగ వామనరావు 
పటేల్‌ (బి.ఎ. యల్‌. యల్‌, బి బాబా కొఅకు ఖీక్షక్షై వెళ్ళుచున్నా (డని 
తెలిసికొని జి. జి. నార్క, బాబా కొజకు ఆ మధ్యాహ్నమున నియామక 
గృహములందు బిక్షగొని వచ్చుటకు తనకా అవకాశము కలిగించి 'సీవా 
భాగ్యము (పసాదింప వలయునని క్‌ 


జక :ఛక్కుంతుకువాదా! ఈరోజు భిక్షకొటికు వామనరావును 
పంపవలదా? 

సా, బాః_ (నార్మేనుజూపుచు) నాకొఅకు భిక్షగాని వచ్చుటకు 
ఈతని వెళ్ళనిమ్ము! 

జి, జి, నార్మే ఆరూవమగు సేవామహాభాగ్యము (ఆగొప్ప 
అధికారము) నాలుగు మాసములు పొందెను, 


419. బాజా “కుప్నీ'లను భక్తులకు పంచియిచ్చుట నార్కే 
దూరమునుండి గమనించి, తనకునొక “కుప్నీ? బాబా తప్పక |పసౌాదింప 
వలయునని తలంచెను. 


సా. బాః_ (ఆతనికీయక) నీకు 'కుప్నీ ఈయలేదని నన్ను 
నిందింవవలదు. ఆఫకీరు (దైవము) నాకు అనుమతి నియలేదు, 


గమనిక:- కుప్నీ సన్న్యాసమును సూచించును. 


జె. బి. నర ఇ గృహస్టుండుగ నుండవలసినదేకాని సన్యాసి 
కాందగండు.] 


(1 ర్‌.) కస్‌ టిః వాచ్చే _ సెలవు. 


420. యస్‌. బి, నావే - (వవధమమున భాజాను సంద 
ర్మింపంబోవుచు *“కొపర్షాముూ నందుదిగెను. అచట “స్టేషన్‌ మాష్టర ” 


శ్రీ సాయాటోపో అభయ పేడానములు, సూక్తులు, ల్లి 


బాబా ఓక మాయావియనియు, మన డేశమునంగల పలువురు ఐం 
జాలికులవలె జనులను మోసగించుచున్నాండనియు.జెప్పెను క్‌ ఇదినాచ్చే 
మనస్సున సందేహము కలిగించెను. తాబ శీర్ణికివెశ్ళెను, 


సా, బాః- (నాచ్చ్నేను చూచినతోడనేే ఏమి! మామ్లత్‌దారు 
వలన సెలవు తీసికొనకయే వచ్చితివా? 

నాచ్చే:- అవును, 

మహా నో అదిర మగ పేవరిి ంవకుము, 

తాను మామక్‌ దారు గుమాస్తాయనియు యజమాని సెలవు 
కొకయే తాను వచ్చెననియు బాబా యెట్లు శెలిసికొనెనా? - తుని 
నాచే ఆశ్చర్యపడెను. బాబా తనకు మిక్కిలి పేమతో నొసంగిన సలహాకు 
సంతోషించెను. బాబా అంతర్జానము - దాబా (ప్రదర్శించిన పమ, అ 

బ్‌ 

ఫైషన్‌ మాష్టరు మాటలవలన కలిగిన సందేహములన్ని యు నిరూ తము 
లయను, ఆపనికొఖకే బాబా తన అంతర్జానమును, | పేమను |వదర్శించి 


'ఇ 


నాడు, 
(16.) యన్‌. బి. వాచ్చె = 2 అకాలు. 


421. ఒక భక్తుండు బాబాకు సమర్చింపుమని నాచ్నెకు 2 
అణాలు కొబ్బరికాయ మొదలగునవి యిచ్చెను. నాచ్నె ఆ వస్తువులను 
మ్యూతమే బాబాకు సమర్పించి ఆ రెండు అణాలు విషయము మజచెను. 


_ నాచ్చే;. బాబా! నేను తిరిగి వెళ్ళుటకు సెలవీయుము, 


సా, బా;. మంచిది, 'చికాతి మీదుగ వెళ్ళుము కాని ఒక 
పెద బావని రెండు అణాలను ఏల వాచుకొనెదవు? 


ఆ విధముగ జ్ఞప్తి పజుపంబడి నాచ్చే ఆరెండు అశాలను 
సమర్పించి, తన విఢిని నిర్వ ర్హించెను, 


ళా. శ్రీ సాయీనాథ బోధామృతము 


సా. బా:- నీవేపనికేని ఒప్పుకొంటివా - దానిని సంపూర్ణముగ 
కాబింపుము. కాదా - దాని జోలికి పోవకుము? 


(1/0౧ దాతే. నారింజలు. 


422. నాచ్చే _ “దాతే తో కలిసి ఒక పరి శీర్దికి వెళ్ళెను, 
దాజే - తన ఫలాహారము కొజకు తన విడిదిదగ్గజ బండిలో కొన్ని నారింజ 
పండ్తునుంచ్చి మిగిలిన పండ్లను గొనివెళ్ళి బాబాకు సమర్పించెను. అచట! 
దేరిన వారికాపండ్లు పంచి పెట్టంబడెను. ఒక మార్వాడీ బాలిక మజికొన్ని 
పండ్ల కొబకు బాబాను కోరెను. 


సాం బా:_ (దాకేతో వెళ్ళి నారింజపండ్ల ను తిసికొనిరమ్ము! 
(15.) రొజబలి మహమ్మద్‌ = చెటు పటా. 
Co రు. (ప) 


450, _ (నాశిక్‌లోని ఒక “కంటా కరు” దగ్గజనుండి నూనిన 
చెట్టుపట్టా అనందు కొనుటకు ర రాజబల్లీ హుక్‌ ష్ష్‌ వెళ్ళెను, అవి 
సిద్దముకాని కారణమున ఆచటనుండి శిర్జికింజేరెను. ఆతండు తిరిగి వెళ్ళం 
దలంచి బాబా సెలవుకోరెను, 


సా, బాః_ అతండు నీకిచ్చుటకు సరకుల సిద్ధపజువ దు, 
తరువాత నాశిక్‌ వెరను. బాబా తెలిపిన విషయము యథార్ధమని 
కనుగొనెను. (చూ. $85 _ బి 


(19.) మేఘుని కులాభిమానము. 


424. మేఘుడు (మేఘశ్యామ) హెచ్‌, వి. సాకే _పేరణమున 
శిర్జికింజేరిన ఒక చదువురాని _బాహ్మణుండు ఆతండు మార్గమధ్యమున 
బాబా ఒక మహమ్మదియుండని తెలిసికొని, బాబాపై మిక్కిలి అసూయ 
వహించెను కాని హెచ్‌. వి. సాకే ఆతనిని బలవంత పెట్టెను. మేఘుడు 
భూబా దగ్గఐకు వెళ్ళెను. 


220 శ్రీ సాయీనాథ బో ధామృతము 


ఉపాసనీ మహారాజు అపుడు కాళ్ళను చాచుకొని కూర్చుండెను. లోండా, 
ఉహాసనీబాబాను జేరి _మొక్కవలయునని పలుమాజులు యత్నింప 

పాసనీమహారాజు తనకాళ్ళను ముడుచుకొని “నీవు బ్రాహ్మణుండవు- 
నీవు సాయీబాబాను దన్శంపంజాలవు. అట్టీయెడ కిచటనాతో నీకేమి 
పనికలదు?”_ అనెను, 


(21) రర కాక oma Proce 


426 హరికనోబా - అతని మితులతోంగలిసి సాయీబావాను 
వరీక్షించుటకి. వొంబాయినుండి శిర్తికింజేరెను, అతఉండు తలపై జరీతల 
పొగ, పొడరక్షలను ధరించెను, చెవ్వలను వెలుపలవిడిచిి మసీదులోనికి 
వెళ్ళి బాబాను సందర్శించెను. తికిగి న. చూడగా చెప్పులు 
లేవు. ఆవాగింత మంతయు వెదకెనుగాని వియోజనము లేక పోయెను. 
అతండు విడిదికింజి రెను. 


బాబా ఆ సొాదరక్షలనెక మార్వాడిబాలునకీచ్చి, “బిడ్డా! యా 
పాదరక్షలనొక కరికౌనకు(దగిలించికొని, “హరి కాబిటా! _ జరీకా పెటా!” 
అని అఅచుచు పొమ్ము ఎవరేనీ ఆ చెప్పులుతనవి _ యనిన అతండు హరి 
పిల్లవాండినా? -యని, అతనికి జరితలపాగ కలదా? యని యడిగి, 
ఆతండే యనిన ఈ చెప్పులతనికీయుము” అని చెప్పెను ఆపిల్ల వాండు 
హరికనొబా బనిదగ్గజకురా గానే హ. క. ఆపొదరక్షలు తనవేయని, తాను 
హరికుమారు(డనని- తెలిపి, తనజరీతలపాగను చూపెను. కనొబా ఆతని 
తండిపేరు, అనగ - హరి _ హరి కనోబా - ఈ రెండును అతనిపేర్ల 
బాబాపలుకులు “హరికాబెటాి_ దానికెంతయు సరిపోలియున్నది. బాబా. 
తనపెరెట్లు తెలిసికొని ఆ పాదరక్షలను పం పెనా? -యని ఆఅతండాశ్చర్య 
పడెను. 


(22 ) ఫోను దవసా న్వామి జు బాటా జండాలు; 


426. A. 1911న సోమదవస్వామి, బాబాను చూచుటకు నరికి 
వెళ్ళును. ఆతడు మసేదుపె మిక్కిలి ఎత్తుగ రెండు జెండాలు ఏఎగుర.చుం 
(sm — 


శ్రీ సాయీబాబా అభయ పదానములు, సూక్తులు, ది? 


కుటచూచి, “ఈ గర్భసూచక మైన జెండా ఎగురవేయుట సాధువినయమున 
కి.తయుందగనిది”- అని, తనలో తలంచి బాబాను చూచుట తనకి షము 
లేదని అతని మితు9లతోంజె ప్పెను, కాని వారి నిర్బంధమువలన బాబాను 
దర్శించుటకై వెళ్ళవలసి వచ్చెను. మంటపమును సమీపించి, బాబా 
నేతరిములవంక చూచినతోడనే అతండు పరవశుడయను. ఆతని 
కొనందా తులు | _సవించెను. కంఠము గద్దదికనొందెను. ఆనందమున 
మెను కంపించెను. ఆతండు బాబాను సమీపింపంగ ద మహా గుర్నడె 
వముగ దూషించెను, 


సా, బాః- నీయింటికిందిదిగి పొమ్ము- ఇంక మీదనా మసీదు 
లొనికిర్యబవేసించితివా- జాగ త్త! జెండా ఎగురవేయువాని దర్శింవ 
నీకేల? అది సాధులక్షణమా! ఒక నిమిషముంగూడ నీవిచటనుండరాదు. 


బాబా యొక్క సంపూర్ణ fe ss Ser 
ఆశ్చర్య చకితుండయ్యెను, 


(౩) గుర్తార్‌ = ఒకరూపాయి. 


427. ధండిరాజు -- విగుర్దార్‌ (వరఫ్‌ బాబూసాహెబ్‌, శీర్దికి 
బయలుదేరి వచ్చుచుండగ “కనిత్కార్‌సతి _ బాబాకు సమర్చింపుమని ఒక 
రూపాయ ఆతనికిచ్చెను, శీర్ణియందతండు రెండుమూండు దినములుండెను. 
(పతిదినము బాబా అతనిని దక్షిణ అడుగుచుండెను. చివరరోజున 


_ సా, బా?- ఈమూండు దినములు నేను వినోదముగ గమనించు 
చున్నాను. నేను దక్షిణ నడిగినపుడెల్ల నీధనను నిచ్చుచుంటివి. ఆ౯౦త 
యొసంగిన గూపాయ నీ జేబులోనే దాచియుంచికివి, దానినిచ్చెదవా? 


ఈ విధముగ గుర్దార్‌ అరూపాయ విషయము జ్ఞ ప్రిచేయయబడి, 
రూ కాకు సమర్సించెను, 


నగరీ శ్రీ సాయీనాథ బో ధామృతము 


(24) మాన్కర్‌ తార్మాడ్‌ సకిరమొంసంగివేడా'ను 
సమర్పింపక పోవుట 


428. 1915 నందు జి. బి మాన్కర్‌ శీర్తికి వెళ్ళుచుండ 
తార్కాడ్‌సతి తసయింట బాబాకు నిపేదింపంబడి శేషించిన పెడా (లడ్డు 
మాన్క్మర్‌ నకొసంగి దానిని బాబాకు సమర్పింపుమని కోరెను, శీరిడికింజేరి 
మాన్కర్‌ ఆలడు విషయము మజచిపోయెను, జాబాదర్శునము చేసికొనెను, 

శ్‌ ల్చి 
ఆ ఉదయము బాబా ఏమియు నడుగలేదు. ఆ సాయంత 9ము ధిక్ర 
హస్తములతో మాన్మరు వెళ్ళెను. బాబా ఇంక సహింపలేక పోయెను. 
హంతా జనా కొల కమి తెచ్చికివి? 
సూను ర్‌ 2 వీమియు తీసికొని రాలెదు. 


సొ బా? నా తల్లి తార్కాడ్‌ సకి నేను తినుటకు *పేడొ 
వంపలేదా? | 


మాన్కర్‌:- సిగ్గు - భయముపొంది, క్షమాపణము తెలుపుకొని 
విడిదికి వెళ్ళి “పడా? తెచ్చి బాబా చేతులందు౦చెనొ లేదో బాబా అత్యా 
ప్యాయతతో దానినిం దినేను. 


(25) బలి వలుకు. 
సరు 


4£8. A. బాబా మసేదునందొక బల్లి టిక్కు టిక్కు అని 
ధ్య్వనింకేసెను, 
ఒకరు:. బాబా! ఆబలి కావించు ధ్వనియందలి భావమేమి? 


సా, వాః_ పెరంగబాదునుండి తన సోదరి వచ్చుచున్నదని అది 
ఆనందించుచున్న ది, 


ఆ సమయమున జొరంగబాదునుండి “గుజ్లిము పై నొక రచటకు 
చ తన సంచిలోనున్న ఉలవల నచటంబోసెను. అందుండి ఒక బల్లి 


శ్రీ సాయిబాబా అభయ వదానములు, సూక్తులు, 229 


(కిందంబడెను. ఆ బల్లి మసీదులోని కతివేగముగ వరుగిడి గోడపై కి (హౌకి, 
అంతకుముందు అచటనున్న బల్లి తో నాడుకొనుచుండెను, 


(26.) చోల్కారునకు పంచదారతో తేనీరు. 


429, చొల్మార్‌ - అఆఅనునతండు బాబా అను గహమున SEE 
యందుక్సిర్లుండై ఉఊద్యోగమును బడసెను. శీరిడికి వెళ్ళి బాబాను 
సందర్శించ వలసిన _మొక్కుబడి మాాతము శేషించెను, అతని వేతన 
మతి స్వల్పము. కావున తాను (తాగు కేనీబియందు పంచదారను మాను 
కొనెను. అటుల కూడం బెట్టిన ధనముతో శీర్తికింజేరి బాపూసాహెబ్‌ జోన్‌ 
ఇంట బసచేసి, బాబాను సందర్శించెను. తన రిచషయముర అతల 
జోొగిన కెజీంగించు పూర్వము, 


సా, బా? (జొన్‌తో ఈతనికి (చోల్కారునకు లెస్సగా 
పంచదార కలిపిన తేనీరు నీయుము! 


(2) వండరి న్యాయవాది. 
వ్యక్మపవర్ననము _ పరదూషణము - [పకటింపంబడుట 


430, హ, సీ. దీక్షి త్తునకు పరిచయముగల పండరి న్యాయవాది 
శీర్జికివెళ్ళి యితరులతోంగూడి బాబాకు ప్రణమిల్లి, దక్షిణ సమర్చించెను. 


సా, బా; జనములెంత మోసగాం్యడు! పొదములకు [పణ 
మిల్లుచు, దక్షిణలు సమర్ప్చించుచు వారినే హృదయముల నిందించు 
చుందురు, 


బాబా పలికిన పలుకులు - వండరిపురమున న్యాయవాదులుచేరి 
వ్మిశమించు గదిలో తాను - ఇతర న్యాయవాదులు కలిసి “నబ్బడ్డి 
“నూల్కురును గూర్చి “ఇంతటి విద్యావంతుండయ్యు ఈ నూల్కర్‌ తన 
కంటిబాధ మధుమేహవ్యాధి నివారించుకొనుటకు ఒక చదువురాని పకి 
బాబా దగ్గజకు వెళ్ళుచున్నాయి” - అని అవహేళన చేసినమాటలు 


230 శ్రీ సాయీనాథ బోధామృతము 


యథార్థమని ఆ | ae Se తరువాత హ సీ. దిక్షితు 
నకు. దెలి పెను. 


(28) వి. హెచ్‌. టాకూర్‌, దున్న పోతుపె న్వారి. 
(దాణా 


481, వి. హెచ్‌ _ టాకూరు. బి. ఎ. సర్వే డిపార్టుమెంటుల్‌ 
నొక గుమాస్తా కన న్నడి* అప్పా” అను సాధువత నికి 'నిశ్చలదాను? రచిం 
చిన “ న అను |గంథమును బహూకరించి, “కొంత కాలము 
నకు నివు దక: “దశకము [ప్రయాణము చేయునపుడు _బహ్మజ్జుండైన 
ఒక సాధువు నీకు బోధించును.” - అని టాకూరునకు. దెలి పెను, 


టాకూరు ఆయా పొంత ములందిరుగుచు వాక చోట కొండ 
(పదేశమున దున్నపోతుపై స్వారి చెయ వలసివచ్చెను, ఆ సవారి అతనికి 
చాల బాధ కలిగించెను, తరువాత కొంత కాలమునకు శీర్దికింజేరి బాబాను 
సందర్శించెను. బాబా తానే పస్తావించుచు నిట్లనెను, 


సా, బాః_ ఆ సాధువు నీ కిక్కడ బోధకావింపంబడునని తెలిపి 
నాండు.. కాని ఆధ్యాత్మిక మార్గము మిక్కిలి, ఒడుదుడుకులు. గలది. 
మిక్కిలి కఠినము. నీవు మహిషముపై సవారిచేసినట్లు ' పెక్కు _శమలకు 
లోనుగావలయును, . 
(29. మోదక్‌ _ మి తుండు- 
ఈయందలచిన బహుమతినిడుటకు వెనుకాడుట. 
492, వి యన్‌, మోదక్‌ _ ఒక మి,తునితోగూడి శీర్తికి 


వెళ్లెను. బాబాకు వెర్వేజుగ రెండు రూపాయలు సమర్చింపందలచి వారి 
జేబులందు _పత్యేకించి యుంచుకొనిరి, వారు బాబాను దర్శించిరి. 


సా, బాః_ (మోదక్‌తో) నాకు దక్షిణనిత్తువా? 


వాద క్‌ ఇత్తును, (అని ౨ రూపాయలు సమర్చించిను.) 


శ్రీ సాయోబాబా' అభయ పీదానములు, సూక్తులు, 2ిఫీ। 


సా. బాః_ (మోదక్‌ మిడతునికో) నీవు దక్షిణనిత్తువా 
మి తు(డు:_ ఇత్తును. (అనీ ఒక గూపాయి సమర్పించెను,) 


సా దాః_ కొందటు జనులెంత బొంకకులు! ఆ ఫకిరున కీయం 
దలంచి రూపాయలు జేబులో వేజుగనుంచినారు. ఇప్పుడు ఒక్క. 
రూపాయి మాత మే ఈయనేల? [ప్రయాణము ఖర్చులకు వెతొకజేబులో 
ధనము సమృద్ధిగలేదా? 


(30) యన్‌. ఆర్‌, యన్‌. _ బాంధవ్యము 


49. యన్‌. ఆర్‌. - సహ సబుద్ది, బాబా ఊధి అనుగహ 
ముల వలన నొక కొంత [వాఢథమిక స్థీతియందున్న మతి భమణమును 
(పచ్చిన్సి నివారించెను, ఈవిషయమునుగూర్చి సహ్మసబుద్దియొక్క 
నేర్పుగ ఎవరో బాబాకు తెలిపిరి, 


సా, వా? అతండె*రికి సాయము చేసినాడు? ఆమె ఆతని 
కోడలేకదాః 


యన్‌. ఆర్‌. యస్‌. ఆమెతోగల బంధుత్వమెబుంగండు, విచా 
రించినపిదప ఆమె తన సన్ని బాత దాయాది యొక్క భార్యయని వెలిసి 
కొనింనాడు. 


(31) జయకర్‌ సందెహములు నివారణమగుట. 


494. ఒకనాడు మంటపమున సత్యనారాయణ పురాణమును 
చదువుచుండిరి, జయకర్‌ వసీదునందు బాబా దగ్గిజ కూర్చుండెను. ఆ 
మంటపము మట్టము మసీదు మట్టమునకంటె లే అడుగులు. తగ్గుగనున్న ది, 
జయకర్‌ అచట(గూరుండుటను గూర్చిన తలంపులాతని తారుమారు 
కావించినవి, శ 


(1) బాజా సన్ని ధినిగూర్చుండుట ఎప్పుడు (శేయస్కర మె. 


22 శ్రీ సాయీనాథ బో ధామృతము 


(ii) సత్యనారాయణ పురాణ్యశవణ మాతనికి (కేక 
ఆకర్షణీయ కొన యున్న; 

(111) సత్యనారాయణ పురాణము తగ్గు వదేశమున చదువం 
బడుచుండ తాను ఉన్నత (పదెశమునంగూర్చుండుట ఉచిత ముకాదు. 

ఈ విషయములంగూర్చి యేమి చేయవలయునో అతని 
మతికిందోంచకుండెను. బాబా ఆతని తలంపుల గురి౦చి “వామ్ము; ఆ 
పురాణము వినుము£ొ _ అనెను. దీనితో అతని సందేహములు నివార 
ణములయ్యను. 


దక్షిణలు మొదలగు తలంవులను = విధులను 

నిర్వ_ర్లింవం చేయుట. 

(320) దీక్షి త్తు- 25 రూపాయలు దక్షిణ. 
వాాణాత 


40, హు సెం దిక్షి త్తు. బాబాకు పూలమాల 2 రూపొయలు 
క్షిణ సమర్చింపందలచి బాబాను సందర్శించి పూలదండను ముందుగ 


అంత హ, సీ దిక్టితు 25 రూపాయలు దక్షిణ బాబాకు 
సమర్చించెను, 
(౮3.) పీకితు = తాంబూలము. 
కాజా 


436. హు సీ. దీక్రితు బాబా పటమునకు నిత్యము పూజ 
జరుపువాండు _ ఒకనాండు తాంబూలము సమర్పించుట మణచెను. ఆ 
దినము బాబాను దర్శింపగాం 


క లి రల ie రౌ a 
నా, బా కాకా* నాకు తాంబూలమిమ్ము। 


నయాబాబా అభయ [పదానములు, సూక్తులు. బలిని 


(34.) కపర్తె జర్‌ 


457. జి. యస్‌. కపర్తే కుమారుడు స్వప్నమున బాబా తన 
౦టికివచ్చి భుజించినట్లు కలంగసను. మజటునాడు ఆ విషయమును 
'ర్చి బాబా తనయింటికీ వచ్చిన విషయమునుగూర్చి - తెలిసికొన 
ఏ బాబా దగ్గఅకు వెళ్ళెను. అతండడుగనున్న _(పశ్నమును మ. 


సా. బా:- ర్మాకి నీవు నాకు భోజనము పెట్టితివి, కాని దక్షిణ 
మురేదు. ఇపుడు దక్షిణనిమ్ము! 


(35.) ఉద్ధవేశభావ్‌ అ ధననష్టము దప్పిక 


498. దహన్‌ నివాసి ఊదవేశభావ్‌ కొందలు మ్యితులంగూడి 
““రకకు వెళ్ళుటరై. పొగయోడ నెక్కెను. ఆనావ ఆతని 
గ్లఅనున్న ధనము - అందజిబికెట్లు మొ 
రకనుండి శీర్ణిలోని సాయీజా బాకు 
'నుచు ధనము 'కొజకు ఉత్తరము ప త్యం. (అతనిజాబు 
ర్లికింజెరు పూర్వమే “నీ తండి) ధనము సమ్ముదమున పడీపోయినటి. 
తనికి ధనముపంపుము!” _ అసి దహనులో నొకభాగ్యవంకుండు ఎవరో 
1లిపినట్లు కలంగనెను. అతండువ్వారకలోని ఉద్ద వెశభావునకు 100 


ప. 


వాపాయలు పంపెను. అంతట వన తన తెర్రయాతం 
గాగించుచు నెకదినమున నొక కొండ సగమిదూ మెక్కునప్పటికి మిక్కిలి 


నప్పికగొనెను. అపుడొక ఫకీరు ఆతనికి పానీయ మొసంగి డప్పిక 
ర్చెను, ఉఊ, భా. శీర్దికింజేరగ శ్యామాముందుగవెళ్ళి బాబాతో 
ఉద్ధవేశభాప్‌ రాకను దెలిపెను, R 


సొ వాం (వెంటనే 3 నెనతనింజూచితిని, _ అని ఆతని ధనము 
నముదమున పడినవిషయము - దై వమత నికెట్లు ధనమొసంగినద్వి ఆతని 
దప్పిక నెట్లు తిర్చినది ఆరెండు న శ్యామాకుం దెలిపెను. 


£94 శ్రీ సాయీనాథ బోధామృతము 


(36.) వి. యన్‌. మల్లర్కర్‌ - పక్కాభకుండు 


499. వి యస్‌, మల్షర్క్మర్‌ వాం్యదాలోని పెద్దగుమాస్తా 
నా. గో, చందొర్కర్‌తో కలిసి శీర్జి కి ప్రయాణమై వచ్చుచు కోపర్షాము 
నందొకనితో నా, గో, చందొర్మరును గూర్చి “యితండుపక్కా (పండు) 
భక్తుండు” _ అని అనెను. అతండు శీర్ణికిజేరినతోడనే బాబా ఆతండనిన 
మాటలనే మరలం బేర్కొనుచు “నానా పక్కా భక్తుండు _ నీవు కచ్చా 
భక్తుండవా?” అనెను, (పక్కా = పండు -ా కచ్చా = పచ్చిి 


(౮7.) విత్యేకపేడా = మ 5 సతిజీవితము 


440. మళల్హర్కర్‌ _ వండరీపురమున పత్యేక పేడాకొని శీర్ణికి 
తీసికొనివచ్చి బాబాకు సమర్పించెను. 


సా. బొ: (ఆవిషయము లెవరివలనం దెలిసికొనకయె ఈ పీడా 
పండరినుండి తేంబడినది. ఇది ప్రత్యేకించి నాకొఅకుం గొనిరాంబడినది. 


అంతమల్హర్కర్‌ సతి నిత్యజీవిత విషయములను బాబా 
వివరించి తెలి పెను, 
(౮6.) డి. డి. రసానే = జేబులో ఇంకను ధనముకలదు. 


440, డి. డి. రసానే_ అతని బంధువు బాబాకు పలుమాజులు 
దక్షిణలు సమర్పించిరి. వారిదగ్గజనీంకను బక్‌ రూపొయలుండెను, 
ధనము పంపుమని యింటికి ఉత్తరము (వాసిరి, 


స్యా బా: (వారితొ) దక్షిణనీయుడుః! 
రసానే _ అతని బంధువు:_ బావా? మాదగ్గజధనము మిగులలేదు, 


సొ బాః- మోసములాడనేల? మీదగ్గజనింకను ఓల రూపాయలు 
కలవు. మీరు పంపుండని ఊ_రముద్వ్యారా కోరిన ధనము తగరలో 
రానున్నది* (చూ. ఆర్‌. బీ. పురందర్‌) 


సాయీబాబా అభయ ప్రదానములు, సూక్తులు, ిలెఫ్‌ 
39 ) లొక ను నకు = మజచిన రూపాయి. 


442, బాబూరావు బోరవ్మే. చిన్నతన మగుటచే దగ్గజ 
ములేదు, శీర్జికీంబోవుచుండెను. మార్గమధ్యమున అతని పినతండి 
అకు వెళ్ళిను. సాధువుల దగ్గణకు రిక్త హస్తములతో బోరాదని 
కండు రూబాక్రు సమర్పింపుమని (త్‌. బాబారావునకిచ్చెను, 
రవ్మే శీర్ణికింజేరి బాబాను సందర్శించెను. 


సొ. బాః- నాకు కూపొయి దక్షిణ క 


ల రతన ((కొత్తగా సంపాదించిన రూపాయిమాట మజచి) 
'దగ్గజ ఏమియులేదు. 


సా, బాః- చూడుము! నీజేబులో రూపాయి ఉన్నది. ఒక 
కీరునకు నీవొకరూపాయి ఈయవలయును. 


బోరవ్మే తనజేబు తవిడి రూపాయితీసి బాబాకు సమర్పించెను. 


(40) అచ్చువేయువాని _ యన్‌. వి యుక్తిని 
_వెలివజణచుట 


449, ప, వి, సంధారేమితు9డు బొంబాయిలో అచ్చు 
వేయువాండు యస్‌. వి. బాబా దక్షిణనడుగునని తెలిసి కొనెను, యథార్థ 
ముగ తనదగ్గణి ధనములేదని - పలుకుటకు వీలుగ తనధనము సంభారే _ 
దగ్గజనుంచెను. వారు శీరికింజేరి బాబాను సందర్శించిరి, 


+ వొ;- (మస్‌, వి. తో నాకు 2 రూపాయలు దక్షిబనిమ్మూ! 
అతని డి, వి. a దగ్గజనుండి తీసికొని యూ యుము! 


సర్శము6జూ డంజాలు. బాబా కనుల గప్పంజాలమని యున్‌ 
(గహించెను, 


డిలే శ్రీ సాయీానాథ బోధామృతము 


(41) శ్రీ టి. (తార్మాడ్‌ -?) తప్పు తెలిసికొనిన 
తరువాత సరిదిద్దు కొనవలయును, 


44, థ్రీ, టి, (తార్కాడ్‌ ఇంటినుండి వెళ్ళు చుండగా నతని 
భార్య పై కవుడిగెను. తన జేబులో నేమియు లేదను తలంవుకో లేదని 
చెప్పి మేడదిగి వచ్చేను. కిందికిదిగిన తరువాత జేబులో రూపాయి 
ఉన్నట్లు తెలిసికొనెను. కాని _పైకివెళ్ళి దానినీయలేదు ఆఫీసునకు 
వెళశెను, 


కొన్ని వారములు జరిగినపీదప తార్కాడ్‌ దంపతులు శీర్జికి 
వెళ్ళి బాబాను సందర్శించిరి, 


సా బాః_ (తార్కాతో అమ్మా! ఈ రోజులలో జనులెంతటి 
వంచకులు! అతని జేబులో రూపొయి ఉంచు కొనియు లేదనినాండుం 


తార్కాడ్‌ అప్పుడు భార్యతో తనతప్పు నొషుకొనెను. 
(42.) లాలా లష్మీచంద్‌ 


కీ4ీఫ్‌, 1910లో లాలా లక్షీచంద్‌, తానెప్పుడు నెజటుంగనివాడును 
భక్త జనులతోగూడ్తి గడ్డముగలీగినముసలి వానిని స్వహ్నమునం 
జూచెను, ఆపిదప దాసుగాణూ మహారాజు దగ్గజగల ఆముసలివాని 
పటముంజూచి, యాతడు శీర్ణిలోని సాయిబాబా - అని తెలిసికొనెను. 
ఆతండు శీర్ణికి వెళ్ళ నిశ్చయించుకొని పయాణము ఖర్చులకు 15 రూపా 
యలు అప్పు తీసికొనెను. మార్గమధ్యమున నింకను అధికముగ దెలిసి 
కొనవలయునని బాబానుగూర్చి జనులనడిగెను. లా, లా, చంద్‌ శేర్షికిం 
జేరి బాబాను సందర్శింపగనే, 


సాక మూర్గుండు! అందటను పాశ్నించుండును. ఇతరుల 
నడుగనేల? తన స్వప్నమున జూచినది సత్యమగునా? కాదా? అనునది 
తాను నిర్ణయించు కొనవలయును, మార్వాడీదగ్గఅ అప్పు తెచ్చుకొని 
నాండు. ఈ దర్శనమున కింతత్వరయేల? అతని హృదయ కామిత 
మిప్పుడు కీరినదా? 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు. 287 


(43.) లాలాజ్మీచందే న య వ 
ఆకలినొందినవారియెడ బాజా అదరణము. 


446. లా. లా. చంద్‌ వాడకు వెళ్ళి మరల ఆకలితో (సాంజా) 
గొధుమకుడుము దొరకునను ఆశతో బాబా దగ్గణకు వెళ్ళెను, 


జోన్‌; బాబా! నై వేద్యమున కేమిసిద్ధ పలచుదును? 
సా, బా: (సాంజా గోధుమకుడుము సిద్దపజచుము, ఆకలి 
నొందిన వారికదిమంచిది. (మరల) సాంజాసిద్ధమైనది_హారతి సవత్వరగా 
కానిమ్ము! 
(44.) ధనికుని ద త్తప్పుతుండు. 


$47, ఒక ధనికుని దత్తకుమారుండు అతికష్టము మీద శీర్ణికిం 
గొనిరాంబడెను, అతండు శనతండి విక్సున బాబా యెదుటంగూర్చుం 
డెను, ఆతండుతన దదత్తపితకేనియు.6 జెప్పక శీర్ణివిడిచి వెళ్ళవలయు 
నని తనలోందలంచెను, 


సా, బాః_ (వెంటనే నా ఆజ్ఞ లేనిదే యెవరును ఈరోజు 
శీర్ణి విడిచి వెళ్ళరాదు, . 


ఆపిల్ల వాండుతనతలంపును బాబాగ9హించి నాండని గుర్తించి 
తానాదినమున శీర్షివిడిచి వెళ్ళందలంచిన విషయమును జెప్పుకొనెను, 


(45) పోలీసు ఉద్యోగి = 50 రూపాయలు 
దాని అవనరము. 
448, సా, బా:- (పోలీసు ఊద్యోగితో) నాకు దక్షిణనిమ్ము! 
పో, ఊ:_ నాదగ్గల ఏమియులెదు. 


సా, బాః- నీజేబులో చూడుము. 50 రూపొయల కరెన్సీ 
కాగితము కలదు, 


228 శ్రీ సాయీనాథ బోధామృత: 
పొ, ఈ. ఇదిగో బాబా! తీసికొనుము, 


సా. బా;. వలదు. ఉఊంచుకొనుము. నీకు త్వరలో దా 
అవసరము కలుగును, 


పోలీసు ఉద్యోగి తిరిగివెళ్లె ను. తోడనే అతనికొక కష్టవ 
కలిగెను... ఆపై కముతో అవసరము ఈ లిగెన్సు 


_ వావా-భూతముల నహాయనుగలబ ఇం[దజాలము, 
449, (1 తత్వజ్ఞాన సమాజకురాలు:- (బాబాకు? 
అత్యద్భుత శ క్తి సామర్ధ్యములు భూతముల 'సహాయముగల ఇం|దజా 
మగునా? _ అని తలంచెనుు 


[ గమనిక:- బాబా అద్భు త శక్తులు మంతానుష్టానాదులవల। 
వానికి సంబంధించిన వివిధ నియమములను 'పొటించుటవలన కలిగిన 
కావు అవి బాబా సహజస్థికిలోని అంశమై పెద్దకాలము గురుసేః 
తత్పరతవలన గురుదేవుని అనుగహమున పెంపొందినవి. భాగవతమ 
౪-(థ్ర-శి5 నందలి బుషభుని వృత్తాంతము గమనింపుడు. బుషభుం 
(బహ్మజ్ఞుండై తనయందు సకలచేతనాఒచేతనాత్మక పపంచము 
వాసుదేవ పర బహ్మమును జూడంగలిగి యాతండు సంచరించుచు 
నకల సిద్దులు నాతని వరించినవి. 1. దూర గహణము (దూరము 
గలుగు విషయములందెలిసికొనుట,) ద అంతర్జానము (దృశ్యమగుః 
అద్భృశ్యమగుటఎ) (చూ, 3855, కలిసి, లి, మనోజవము. (సకలజీ 
మానసిక వ్యాపారములను  క్రక్‌క్షణము గుర్తించుట _పీరేచు 
మొదలగునవి. చూ. 406) 4, పరకాయ్యప్రవేశము. (వివిధ తనువు 
జేరుట_ చూ- 881) 5, వైహాయ సగవ నము, (ఎట్టి ఆటంక ములులే 
ఎల్ల (పదేశముల సంచరింపగలుగుట చూ. 75 _ 87 


సా. బా. కాల రువనుండా? _ ఇతడు (బాహ్మణుండు _ స్వచ్య 
పావన్నబాహ్మణుండు, వెనకువేలు జీవులను శు భమార్గమున నదిపిరవలో 


శ్రీ సాయీోబాబా అభయ హపిదానములు, సూక్తులు, 299 


సమర్థుడు (అనగా పవి త మార్గమున నడిపించి దై వమును జేర్పంగల 
వాండు కాలయవను(డిచట అడుగై న పెట్టంజాలండు. (చూ, - Y/. ౧) 


తీఫ్‌0, (2) సా, బాః- (కుశబావుతో. అపుము! సీబం|దజాల 
విద్యలన్నియుంగట్టి పెట్టుము, ఆపిదప ఇచటకురమ్ము! 


49}; (ల) సల (భూత|పేరిత ఐం|దజాలవిద్యా (పయోగ 
బాధితునితో దె వము నిన్ననుగహించును! 


పార్వని నివాసియొకండీ భూత పెరిత ఐం్యదజాల విద్యా 
(పయోగమునకు గురియైనాండు. అన్నము వెం్య్యటుకలుగ గోచరించి, 
పేడకంపు కొట్టుచుండెను. అతండు పెక్కుపూజలు జరిపించెను. భూత 
వై ద్యులచెత మంతోచ్చాటనలు చేయించెను. కాని |పయూజనము 
కలుగలేదు. చివరకు శీర్ణిక్రిజేరను. బాబా ఆతని నను[గహించెను. 
ఆతనిపై పయోగింపంబడిన ఐం దజాలశక్సి నిర్మూలనమయ్యను., 


402. (4) బాబాచేత, బాబాసాన్ని ధ్యము మ్యాతమున దుష్ట 
భూత పతాదులచె బా ధింపంబడినవారు స్వస్థులై నారు, 


(ఇ) హన్సిరాజునకు దుష్టభూతముసో కెను. అతడు బాబాను 


సా, బా:. (ఆతని నబఐచేతికో(గొట్టుచు) దుష్టభూతమా! పొమ్ము 
విెడలిపామ్ము! 


హన్సిరాజునకాపదప దుష్టభూతబాధ తొలంగిను. బాబా 
సన్ని థిని కొంతకాలముండుటచే నతనికి చాలకాలమునుండి బాధించు 
చున్న ఉబ్బసమువ్యాధియు నిర్మూలమయ్యెను. 


(6) గాలిసోకిన (దయ్యముపలర్జీన టిప్ని సిసతి _ బాబా సన్ని 
దికిం గొనిరాంబడెను. బాబా ఆనుుగహలేశమున - ఆశిః వభావమున 
అ దుష్టభూతమా మెను విడిచి వెళ్ళను. 


£40 శ్రీ సాయానాథ బో థామృతము 


భవిష్యత్తు నెజుం6గుటవలన లాభములు 
చరమ సహనము, 


452. 1) సొం బా;. (ఆర్‌. బి; పురందర్‌తో) నీవు వీడువ 
కుము _ ఈ ఉబ్బసముబాధ అల్లానాకుంగలిగించినాండు. రెండు నాలుగు 
రోజులలో తగ్గిపోవును, 


45%, సా, బా: (హం సీ. దీక్షిత్తుతో) నీకు జ్వరము తగులును, 
8 రోజులలో నివారణమగును. దానికొజకుఆందోళన వడవలదు. 


దిక్షిత్తునకు జ్వరము తగిలెను, అతండెట్టి ఆందోశళనము చెంద 
లేదు. ఆతని మితులెంతచెప్పినను వినక జాషధములను సేవింపలేదు, 
రోగులకు అపథ్యలై మున ఆహారపానీయములను తీసికొనెను. 8 దినము 
లలో నతండు సంపూర్ణ ఆరోగ్యము వాందెను, 


బాబా వూర్వవృతా ంతములు. 
(A.) బాబా _ ఇతరుల పూర్వజన్మల వృతాంతములు. 


455. (1) సా. బా. (బాలసాహెబ్‌ భావేతో నీ పూర్వ 
భవమున నీవు ఒక “ఖ్యాతో ని, ఇప్పటినీభార్య-కుమారుండు వారి పూర్వ 
భవమున “సాలె” కులమువారు. 


456. (2) సా. బా;- వాసుదేవ కాకా, పూర్వజన్మమున “జయ 
సింగ్‌'. అను పేరుగల రాజపు కుడు అతని కూతురుచెడి ఒక క కారు 
నకు భార్యయ్మెనది. 


49. (ల) సా, బాః_ ఇటీవల (1812లో) మృతినొందిన కొండాజీ 
వు తుండు పూర్వభవమున ge (మాంగ్‌) అంతకు పూర్వభవమున నా 
తాత, కుష్టువ్యాధిచె మరణించెను. ఈ మూడు పుట్టువులందు అతనికీ 
తోడ్పడి, కీడించుచు నతని దగఅనుంటిని. (మాట HT: ) 


ఓర (4 మసీదు 'మించార్‌” పైననిపుడు (1912లో గూడు 
కట్టుకొనిన పిచ్చుకలు పూర్వమక్కడే గూడు కట్టుకొనినవి, వానీబి 
సర్పము భక్షించెను, అవిమరల పిచ్చికలుగపుట్టి ఆ చోటనే గూడు 
కట్టుకొనినవి. ర టో 


55) సంచా? కొన్ని శతాబ్దములుగ నితండు ఆర్‌, బి 
(పురందర నాతోసంబంధము కలిగియున్నాండు.. 


480. (8) సా, బా; ఈపోదరి (చంద్రొబాయ్‌. జోర్కర్‌) 
ఏడు జన్మములందు నా సోదరియై యున్నది. నేనెక్కడ వెళ్ళినను 
నాకొజకు అన్వేషించు చుండునది (చూ. 353 A. 


461. (గ సా. బా: (శ్యామాతో నీవు ఇతనిని (జి. జి. 
కూరకు) నాకుపరిచయము చేయుచుంటివా? నే నీతనిని 00 జన్మ 
ములనుండి యెజుగుదును. 


462. (ర) సా, బాః- శ్యామా! .(మాధవరావు డేశపాండే 
నేనునితో 72 జన్మములనుండి సంబంధము కలిగియున్న వాడను, 
ఇంతకుముందెప్పుడు నిన్ను బుగ్గ మెలియ పెట్టి యొలుంగను, 


158. (క్ర సా. బాః- (జి యస్‌. . కపరైసతినిగూర్చి) ఈమె 
పూర్వభవముననొక కోమటి ఆవగనుండి (నాకు సమృద్దిగక్షీర మొసంగి 
నది. తరువాత నొక తోటమాలి పుతి9క యైపుట్టెను. ఒక క్ష్మతియునిం 
జేరెను. తరువాత నొకవర్తకుని వివాహమాడెను. ఆపిదప బ్రాహ్మణ 
జన్మ మొందెను, 


చాలకాలము గడచినపిదవ నేనీ మెను మరల చూచుచున్నాండను. 
ఈ మె నాకొసగు ఆహారము అతిమధుర మైనది. 


F-31) 


వీ శ్రీ సాయినాథ బోధామృుశము 


[ముందుగా సమర్చింపంబడీన . ఇతరుల” శై వేద్యములను 

కక్క జిం. యస్‌, ౯వ ర్రెసతి సమర్పించిన నై వేద్యమునే ముండుగా 
స్వీకరించి, ఆమె కం పక్షపాతము ప్రకటించుచున్న వాండవని 
శ్యామా, బాబాను ఆక్షేపింపగా దానికి బాబా కెకిపిన సమాధానమిది -] 


(10.) జ. యున్‌. కపర్ర 


464, స్కా బా: - (జి, ఊమ్‌ కప ర్రైతో) రివ వుపూర్వ జన్మమున 
నాతో £, ఏ, సంవత్సరము లుంటివి. నీయింట సుఖ సంతోషములతో 


వించుటకు సమా ఎద్టిగనున్నను, స విభు! సవకొఅకు వెళ్ళికివి. (రాజకీ 
యోద్యోగముచేసి తివి.) 


465, (11) రావుసాహెబ్‌ యశ్శంతరావు గాల్యంకర్‌ -బాబా 
దగ్గణకు 1017న వెళ్ళేను. 


నా క్రై (తన అరచేతిని గాల్వంకర్‌ మ_స్తనమున నిలిపి 
అతనికి తన్మయత్వస్థితి '- ప్రసాదించి) పూర్వభవము లంమబుజుత్వ 
పప తతల గలిగినవాడితండు. అంమచే నీతని నీప్పటిమాత్చ గర్భమున 
జఎంపంజేసితిని, నేటికిని అసద్దు= ము లితనియ౦మంగలవు. (చూ.469 


488, (12) సా. బావ. (కల్యాణ్‌నివాసి, ' టి. ఎ. _ కార్టిక్‌తో 
(నేనునిన్ను రెండు వేల సంవత్సరములనుండకి యెఅుంగుదును. 
నివెప్పుడు పెడబుద్ధియు. కోంతియుక్తులు గలవాండవు. 


(13) ఉరితీయువా(డు -- పగతీర్చుకొన తిరిగిప్పుట్టుట 
జ -- తరఫలమనుథవించుట. 


రు 


+ శీర్తిలో “తాకియాి దగ్గజనొక గుడ్డి వాండుండను, 
అతండు వధింపబడెను. గా9మాధికారుల ఆజ్జలననుసరించి ఆహంతకు(డు 
ఉరితీయంబడెను. కాని, ఆ ఊరితీసినవాండు. ఆ హంతకునిపై వెరము 
ద్వేషముగల బుద్ధితో ఆపని కావించెను. కావున ఆజూరి న a వాండు 
ఉలెతీసినవానె రుండుగ జన్మించెను, 


థ్రీ సాయిబాబా: అభయ పదానములు సూక్తులు, 2కి 
(14) హాం రో చండొత్యుక్‌. 


450, నా,గో.చం:- (బాబాతో బాబా? నన్నేల పిరిపించికివి? 


సొ, బాః- వేనకువేలు జనులుకలరు, నేను వారికొజకు పిలువ 
నంపుదునా? నివు నేను నాలుగు- జన్మలనుండి సంబంధము గలిగి 
యున్నారము _ నీవదియెజుంగవు. కాని నేనెజుంగుదును. నీకవకొశము 
గలిగినపుడు నాదగ్గఅకు వచ్చుచుండుము! 


(15.) కిష్య (నేక) పిష్య 
49. సా చాః_. అతండు గూల అయియుండెను, 
అతండు నా అవ్వను' వివాహమాడెను, మరణించెను. అతనిని ఇప్పటి 
మాతృ షు. జనింపంజిసితిని, 


(16.) బాబు ప్రధాన్‌. 


470. శీర్ణియందొక పవితు9డై న వృద్ధుడు 12 సంవత్స 
క నివసించెను, అతనిభార్య, పెద్దవారైన rae “జాల్నా 
లోనుండి ఆవృద్ధ దుని తమదగ్గణకు spr సినదిన పలుమాటులు (ౌర్థించిరి. 
చివరకతండు గుబ్బముపై. పియాణము ' చెసివెళ్ళిను. నేనాతని వెంట 
బండిలో - వెళ్ళితిని, కాంతకాలమైనతరువాత అవృద్దుడ్డు తనతమ్ముని 
చిన్నకుమా ర్తెను వివాహమాడెను, ఆమ్మెవలన నొకకుమారుడు కలిగెను. 
ఆపిల్ల వాండా రెండ్ల వాండుగ నున్నపుడా మ.సనలి . వాడు మరణించెను. 
వీరాదారులాపిల్ల వానికి విషము పెట్టీ చంపిరి, ఆ పెల్లి వాడు ' “బాబుిగ 
(దాదాకేల్కారు. సోదరుని కుమారుండుగ ) జన్మించెను, బాబు 1910 లో 
నిచట (శిర్షిలో మృతినొంది బొంబాయిలో తిరిగి జన్మించెను. 


1910 లో యం, డబ్లుయు. పథాస్‌ దంవతులు బాబాను 
సందర్శించిరి. 


సా. బా;- శ్యామా! ఈ పిథాన్‌ సతినా “బాబుి-తల్లీ యగును. 


ర్‌శ్తీక త శ్రీ సాయీనాథ జోధామృతము 


ఆకాంత ఆప్పటికి గర్భిణికాదు. కాని పిదప 12 నెలల లోపల 
ఒక కుమారుసింగని, ఆబెడ్డనుగూర్చి బాబా తెలిపిన కారణమున ఆబిడ్డకు 
“బాబుి- అనిపేరు పెట్టు కొనిరి, అవిడ్డ జనించినకొన్ని నలల కకం 
ఆదంపతులు తమబిడ్డను 'శీద్షకింగానివచ్ళి బాబా ముందుంచిరి. 


స్కా బా? (ఆబిడ్డను చేతులలోని కెత్తుకొనుచ్చు బాబూ! నీ వెక్కడ 
నున్నావోయి! నాపై విసుగు కోపముగలిగినదా? 


వాబామహాసమాధి నొందిన వెంటనే 1919 లో “బాబు గూడ 
పరమ పదించెను, 


471, ఒక సమయమున లేండి” వనము (పక్కగా పోవుచున్న 
మేకలమందనుండి బాబారెండు మేకలను 28 రూపాయలకు కొని తెచ్చెను, 
అప్పటిలో ఆ మేకలగరిష్టమైన విలువ 8 రూపాయలగుటశ్యామా -తాత్యా 
- ఈ యిరువురు బోబా యీజేరమున మోసగింపం బడినాండని తలంచిరి. 
బాబా క్తీ శేర్త పప్పుధాన్యముకొని ఆమేకలకు తినంబెట్టించి, వానిని 
మరల ఆవముందయజమాని దగ్గటకు పంపెంచెను, 


సా, బాః- శ్యామా! తాత్యా! నేనువంచింవంబజితినని మీరు 
తలంచు చున్నారా?- కాదు. ఈ మేకల వృత్తాంతము వినుడు! 
పూర్వభవమున ఈమేకలు నాపొరుగింటీమానవులు, తొలుతవారొండొరులు 
మిక్కిలి పేమించుకొనువారు. నను పేమించినారు. తరువాత వారు 
ద్యోషించు కొనంవొడగిరి కలహించుకొని, యొండొరులు చంపుకొనిరి, 
ఇపుడు వారు మేకలై పుట్టిరి, అని (మేకలు నా ప్రక్కగవెళ్ళుచు 
నవావంకంజూచినవి; వాని పూర్వగాధను గుర్తించితిని, వానియందు 
పమతిరిగి పొడముటచే వానిని మరల నా దగ్గజకొంత తడవుంచుకొని 
తృ _ప్తీగం దినంబెట్టించుట కథనము వెచ్చించికిని, నాబేరముమీకు అనిష్ట 
మగుటచే వానిని మందకాపరి దగ్గజకు పంపితిని, 


శీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు, బీఫ్‌ 


జన్మజన్మముల గురువు భ ననుసరించును 


భకుల 
అణాల 
సతి 


తార్కాడ్‌ 


472, సాం బాః. (బొంబాయి నివాసులు. శతార్మాడ్‌ నతి, 
ఆమె కుమారునితో ప్త పూర్వజన్మ ముల నెన్నిట మితోనుంటినిః ఇంక. 
గలుగబోవు బన్మములనెన్నిట మీతో నుండంగలను! మనము మరల 
మరల కలియుచుందుము, 


నాకు సమర్చింపంబడిన పితిపై సాను గూర్చి (నన్ను శరణాం 
దిన |పకిజీవినింగూర్చి) భగవానునకు నేను లెక్క చెప్పుకొనవలయును, 


. (చీల) (బాబా తన పస్తుతజన్మ వృత్తాంతమునుగూర్చి 
తనకో క ( గందెలిపినట్లు మహల్చాపతి తఅచుగం జెప్పువాండు,) 
“నేను “షృతి” | గామమున బావ్మాణ కుటుంబమున జన్మించితిని. నాతి 
దండు)లు నాబాల్యమున నన్నోక ఫకీరునకు ఇచ్చినారు.” వ క్రిగామము 
లోని పలువుర పేర్షనుదెలిపి బాబా వారినిగూర్చి విచారించువాండు.) 


472, (B) (బాబా చెప్పినది దాస్‌గోణూ తెలిపినాడు. 
కనాగురువు బా 9హ్మణుండు- ఏస్టేల్సు! నివాసి వేంకువండు.? 

“నాగురువు (బాహ్మణుండు-” అన్ని బాబా తెలిపినట్లు- బి. బెం 
నార్కె చెప్పుచున్నాండు, 

బాబా తనగురువుపేరు తెరిపినట్లు-అది కైక అక రకర 
నంతమయినట్లు- ఆది బహుశః * చేంకుక్‌” అయియుండునని- " హెచ్‌. 
ప్రి సాతి) చెప్పేనాండు. 


472. (౮) బాబా పునర్షన్మము 


: (10) దాబా తనబిడ్డలను కని పెట్టియుండుటకు మరల మగల 
జన్మించు చుందునని తెలిపినాండు.- . 


£46 ఠీ సాయీనాథ భోధామృతము 
ఉదా: అ యం, బి, (చూ... 1 తార్కాడ్‌ కుమారుడు, 
(చూ, 472) | 


(౬) సరపరా (ఫో ద్‌, చందోర్కర్‌ తో నానాః నీ 
(మాంఘట్‌) చతిమణికట్టు కొంత. కాలమునకు: ముసల్సివా ని. మెడవలెచ లిం 
చును, ఆ పిదవనేను బాపు (చంవోర్కర్‌ కుమారుడు) బిడ్డగ జనింతును? 


(ల బాబా తానుమరలజన్మించి, జనములకు ర సంవత్సర 
ములబిడ్లగ |పకటమగుదునని విస్పష్టముగం దెలిపినట్లు హం సీ దీక్షిత్తు 
చెప్పినాండు. (దీక్షిత్తుడై రీ _. 


స్వియచరితాంత్మకములగు పూర్వజన్మ న్మృతులు 


పాము-కప్ప-పగతీర్చుకొన మరల పుట్టుట-వానన లపెంప్పు 
దైవనిర్ణయము-న్యాయము, 


473 “సాధునత్సురుషుల పాదములకు సంపూర్ణ శరణాగతి. 
దేసిన తప్ప. జీవికావించిన పాపము నశింపదు.” అని సాయీబాబా 
ఒక సందర్భమున ఫలికి, ఒక గాధ దృష్టైంతముగ. దెలి పెను, 


ఈ కథను. పురస్కరించుకొని - “థనమునందు "-అత్యా శ జీవిగి 
అధోగతి న పార్టేయును?- అను వతి యొకనీతిని బాబా 
తెలిపినాండు. 


సా, బాః_ ఒకనాటి ఉదయము 8 ర తష విహారము 
నకు వెళ్లి తని. నేనోక (రహతానదివలె) అగాధమైన నదిదగ్గఅకు వెళ్లి తిని, 
అచట "చెట్ల నీడగల కాలిబాట బం డబాటయు' కలదు. పిల్ల గాడ్పులు 
వీచుచుండెను, అచట నీడలోం గూర్చుండి, దట మైన చెట ఆకుజొంప 
ములంజూచు చుంటిన్సి. . (చిలమ్‌) పొగగొట్టము కీసి పొగ తాగుటకు చెతి 
చిజుచేలమును తడుపుచుండగ నొకకప్ప గొణుగు (కూత) వినంబడెను. 
చకుముకిరాళ్ళ .:రాపిడిచే పొగగొట్టమును వెలిగించితిని. ఒక బాటసారి 
వచ్చి నమస్కరించి, నాపక్కన గూర్చుండి తన యింటికి భోజనపు) 


స్ట సాయాబొోవా.. అభయ పదా నములు, సూ కులు, by 


నకు. "రమ్మని ' నన్నాహ్వానీంచెను. నేను సమ్మశతించితిని: అతండు పాగ 
గొట్టమును వెలిగించి, నాకందించెను. ఆతడు కప్పు అజిపువిని న. 
కారణమేమో తెలిసి కొనందల౦చెను, 


“అది కష్టములోనున్న ఒక కప్ప, దాని పూర్వకర్మ విషమఫల 
మనుభవించుచున్న ది. చూడుము? వ అ6గావించిన 
కర్శ్మముల ఫలముఇప్వుడు అనుభవించితీ రవరె. ఇపడా (ఏధివిధానమును 
గూర్చి పెద్ద పెట్టున ఏడ్వనేల?-” అనినేను పలికితిని. అతండాకారణ 
మరయుటకు ఆధ్వసీవచ్చు మార్గమున నడిచివెళ్తి ను. ఆ కప్ప రొద పెద్ద 
సర్పముచే పట్టుబడి దమేడ్చుచున్నది _ అని. నేను చెప్పితిని, పూర్వ 
భవముల వారిరువురు దుష్టులె _- ఆకర్శ్మ ఫలనునుభవించుటకు ఈపుట్టువు 

లొందినారు. ఆవాటసారి వ) సత్యము గంహించినాండు, ఒక పెద్ద 
కప్పను నొటంబట్టుకొగ్‌న ఒక వెద్ద క క ప 


ఆఅతండు తిరిగివచ్చి 10, 20 నిమిషములలో ఆసర్బమా కప్పను 
పూర్తిగ (మింగివేయునని నాతోననెను, “నేను దాని (కప్పు తం, డిని. 
ఇక్క డనుంటిని, వాని నాసర్పము నోటం బడనీయుదునా? దావిశె 
విడిపింతునో చూడుము 1 ” _ అనిపలిక్తి ఆబాటసారిని వెంటంబెట్టుకొని 
_సర్పమున్న తావునకు వె శ్లితిని, అతండు వ ముందుగ వెళ్ళి వత ర 
భయ భాంతుడై. తిరిగివచ్చి “ఆ సర్పము మనపై. బడునేమో! - 
మన మీచటనుండి వాతి పోవుదము. దగ్గఅకు హోవలదు” _ అసను, 
అంతట నెను దగ్గజకువెళ్ళి, ఆ పెనుగులాడు జీవులతో నిట్ల టిని 
“ఓయీ! వీరభదిప్పః: _ ఇప్పటికేనియు నీశతువైన బసప్ప పై 
నీకు జాలికలుగలేదా! అతడు కప్పగ నీ నివ సర్పముగ జన్నించితిరి మీ 
అన్యోన్య వైరములకు సిగ్దుపడుడు! దే షమువిడిచి శాంతముగ (బతు 
కుండు!” అని పలికితిని, 


ఆ మాటలు వినినతొడనే సర్పమాకప్పను విడిచెను, లోతు 
సేటిలోసికిజొచ్చి అదృశ్యమయె్యను. ఆకప్పయువెడలీ యొక 
చెట్టున దాగెను. “అమాటలువినినంత సర్పమాకప్పనేల క ర సర 
రభ దప్పయెవరు? బసప్పయె వరు? - వారియిరువుర వై వ రకారణ మేమి? 


a 


fd 


టి 


B48 శ్రీ ఫాయీనాథ బోధామృశము 


"ఆవిషయము నాశ్రేమియు బోధపడలేదు. 'దానిని వివరింపుము[ొ-అవి 
ఆబాటసారి నన్ను కోరెను, మేము తిరిగి నీడలో నిక్రి వెళ్ళి పాగ తావుచు 
ఆవిషయమం౦ంత యు నిటి యికపటిచిలిని,. 


నా ఛివాసమునకు ఓ 3, [కోసులదూరముననొక పవిత 
క్షతముకలదు. అందు శిధిలావస్థలోన్న మహాదేవుని ఆలయము 
కలదు. ఆ గామములోనిజనులు దానినిపున రుద్ధరింప నిశ్చయించు 
కొనిరి, ఆకార్యమున . కై ధనము (చందాలు (పోగుచెసిరి. ఒక 
ధనికుడు కోకాధికారిగ నియమింపబడెను.  అతండు “జమాఖర్చులు" 
- సక్రమముగ (వాసియించువాండు కాని యతడు పుటుకతోనేలోఖి, 
ఆకోవెల పునరుద్ధణము పూర్తికాలేదు. మరల ధనము |పోగుచేసిరి, 
శాన్తి ఆదేవళము అసంపూ ర్తిగనెనిలిచెను. ఆకోశాధికారిభార్య స్వప్న 
మున భగవానుండు పొడమి “నీవు దేవాలయ పునరుద్ధరణకు వెచ్చించు 
ధనమునకు నూరుమడుంగులు శంకరుడునీకు పసాదించును ”_ అని, 
తెలిపెను. ఆవిషయమామె భర్శకుందెలిపెను, ఆపని తనకు ధనవ్య 
యమగునని అతండు తలంచి, ఆమాటలకు పరిహసించి “అది ఒక 
కలమ్మాతమ. దానిని విశ్వసించి మనమెపనియు.జేయరాదు. 
కానిచో ఆభగవాను(డునాదగ్గజకు నాకేలతెలుపలేదు? నేను దూరముగ 
నుందినా?*” అనెను. 


మరల భగవానుడు ఆమె స్వప్నమున గోచరించ్చి ఆమె భర్త 
ధనముతో నెట్టి సంబంధము. గల్పించుకొనక _ ఆమెకు తలంపుగలిగిన 
ఆమె స్వంతధనమే మేనియునున్న దానిని వెచ్చింపందగునని తెలిపెను 
ఆమెకు స్రీధనము ఆభరణములు కలవు. కావున ఆమె తన భర్హకా స్వప్న 
వృత్తాంతమును డెలిపి, తన ఆభరణములను దై వమునకు సమర్పింతు 
నని తన కోరికం దెలియంజేసెను. ఆలోభి యీపనియందును దైవమును 
వంచింవం దఠఅంచెను. ఆమె నగలు వేయిరూపాయలు విలువ గలవి, 
వానిని. దీసికొని మహాదేవునిపేర భూమిని (వాసియిత్తునని యాత. 
డనెను.. ఆభూమియు నొక వితంతు వాతని దగ్గజ అప్పుతీసికొని తాకట్టు 
పెట్టి వదలుకొనినభూమి అది సాగులెనివి. మంచి బుతువులందునే 


శ్రీసాయీవాచా అభయ వదానములు, సూక్తులు. 243 


పంటయుం-బజండనీ ఒక తీరపుభూమి. దానినతండు ఆ దేవాలయ 
శూజారికి మహాదేవుని పూజార్థము ఈనాముగ |వాసియిచ్వెను. అంతట 
నొళ పెద్ద తుపాను ఉరుములు మెబుములతో దాపరించి పిడుగులు 
వడెను. అపిడుగులవలన ఆలోఖియిల్లు దగ్గమై కూలెను. ఆదంపతులు 
చమరణించిరి. మరుసటి జన్నమంతా ధనికుడు మధుర (ముత) యందు 
జనించెను. ఆతని భార్య మహాదవుని పూజరియొక పు తికయై పుట్టెను. 
ఆమెకు “గౌరి యను పెరుపెట్టిరి. ఆభూమి తాకట్టుపెట్టిన మనిషి 
(దుబాక్సి మగవాండుగ జనించి “బసప్పి అనుపేరం బజంగెను. ఆ 
పూజరి వారసులకు దత్తుండయ్యెను. మధురలో జనించిన థనికుండు 
ఉక్సీరభ్యదప్ప” అనుపేరునంబిలువంబడెను, అపూజరినాకుం గూర్చు 
మ్మితుండు. తజిచుగ నాదగ్గజకు వచ్చి పాగ్యతాగుచుండువాండు, ఆతని 
పుకికయు నాయందు భక్తి కలది. 


అహపూజరి తన కూతురు వివాహమునకు తగినవరుయడెవరా! 
యని ఆలోచనలోపడి నన్నడిగినాండు. “నీవు ఆందోళన చెందవలదు. 
ఆమెను వివాహమాడుటకు ఒకండు నిదగ్గఐకు వచ్చును.” అని నేను 
చెప్పితిని. వీరఠభ దప్ప తన పేద తలిదం_డులను విడిచిపెట్టి వెడలి ఆయా 
తావుల నన్నము భిక్షించికొని తినుచు తుదకా మహాదెవుని పూజరి 
యింటికి. జేరను ఆపూజరి కూకురను వివాహమాడుటకు సమ్మకించెను, 
వీఠర్యదప్ప గౌరిని వివాహమాడెను. వీరభడప్పయు నాభక్తు డయ్యెను, 
కాని వాండెంత సేపు ధనలంపటు(డు. ఆతని వివాహమునకు నేను కారకుండ 
నని ఆతనికి ధనముంగూర్చు విషయమున తోడ్పడవలయునని నన్ను 
కోరెను. 


“ఆగుము! మంచి కాలము రానున్నది.” అని నేను పలికితిని, 


ఆ తీరపుభూమి విలువ తలవని తలంపుగ హెచ్చెను. అది ఒక 
లక్రరూపాయల కమ్మబండెను. సగము విలువ రొక్కము చెల్లింపంబడి, 
తక్కిన సగము రెండువేలు చొప్పున 25 వాయిదాలుగ చెల్లించునట్లు 


250 శ్రీ సాయీనాథ బోధామృతము 


నిర్ణయింపంబడినది. అందజు ఈనిర్ణయము. నకు సంతోషించిరి. అంతట 
వీరఠభ దప్ప - బసప్ప యీ ధనమునుగూర్చి తగవులాడుకొనిరి. గౌరి _ 
ఆపూజరి ఆస్తికి ఏకై క అధికారి - యని నేను చెప్పితిని. ఆ ఆస్తిని 
గారిమాతమె ఉంచుకొనందగునని, దానిపై నితరుల కివరికి హక్కు 
నంగికరింపవలదని ఆమె కలయనెను. గౌరి నారక్షణము నర్ధించెను. 
ఆమెను సంరకించుటకు సహ సమ్ముదవులపై న దాతెదసస్‌ నేనా మెకు 
అభయ మొసంగితిని. [ ఆజన్మమున బాబా సకలసిద్దులు గలిగిన శత 
ముస్లి ంగానుండి, మసీదులో నివసించువాండని తోచుచున్నది. 


[| 


వీరభ్నదప్ప- బసప్పతో కలహించి, యిరువురు నాదగ్గజకు 
వచ్చిరి. వీరభ్యదప్పను సమాధానపజుపనెంచి విఫలుడనై తినీ, అతండు 
నాపై నా(గహించి, మతిచెడి, బసప్పను కండతుండెములుగ నరికి 
చంపుదునని బదరించెను, పిరికివాండైన బసప్ప నారక్షణ మర్ధించెను. 
వగబూనిన వీరభ్య దప్ప దురాగహమునుండి రక్షింతునని “బసప్పకు" నే 
నభయమిచ్చితిని. దురాగ్రహావేతండై ' మతిచెడిన వీరభవ్ప నన్ను, 
దక్కినవారలను చెడందిట్టి ఏవేవో శవధములంబలికెను. _ వీరభదవ్ప 
చచ్చిసర్న మై జనించెను, బసప్పమృతినొంది కప్పయె పుట్టెను. ఆపద 
లోనున్న “బసప్ప* కూయివిని, నాజభయ (పదానమును జ్ఞ ప్తికిందె ల 
కొని సర్పమైన వీరభదప్ప బారినుండి కప్పయైన “ ఐసప్ప "ను 
రక్షించినామాటనిలుపుకొంటిని, భగవానుండునన్నుపంపి, తనభక్తుండై న 
బసప్పను కాపాడినాండు, ఇదియంతయు దై వలీల. (చూ1-3) 


బాబా _ వూర్వజన్మ స్మృతులు 


474. నెనాక్మపదెశమున శేగితిని, అచటి పటేల్‌ నిర్భంధ 
మున ఒకవనమును ,(పతిష్టించితిని_ దానిలో కాలిబాట నేర్పరచితిని. 


475. ఒకసవమయముననాకు గుండెదడ యెర్పడినది. | rete 


మ సూత కుందుంబిసి, నాజరముపె విషునసహ్మ సనామవ. లనుంచి 
ర్‌ూ ళు 


క్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు, బిఫ్‌ | 


ారినాడంను భగరానుశగునాదేహములోనికి దిగివచ్చినాడు. ఆవ్యాధి 
కమురాను. “నెను సురక్షితుండనై తిని (చూ, 198.) 


476. పా, చాః?_ ఒకతజి నేనొక బవాలకుడను,. తిండికి 
సంపాదించుకొన యత్ని ంచికిని, వృక్తి కె కై అన్వేషింపందొడంగితిని “బ్సీడ్ట్‌_” 
అనుచోటునకేగి జరిఅంచు వస్రములనునే నయు వృ_క్తిసంపాదించు 
కొంటిని, నాపని యందెప్పుడు SCE _ నాఫకీరు 
(యజమాని 5 ధానములకలన అలపుతలంపు తోచలేదు, పతిడినము 
నలుగురుపిల్ల లు చేయుపని చేషినాండను తడవకునొకబాలుండు ౪0 
రూపొయల వస్త్రములను మటీయొకండు 100 రూపాయల , వస్త్రమును 
యింకొకండు 150 రూపాయల పష మును తయారుచేసిన నేను 600 
రూపాయల వస్త్రములను తయారువేసికిని, నాయజమాని సంతో 
పషించెను. నన్ను పేమించి, యుత రులయెదుటనన్ను [పశంశించినాండు, 
నాకు మంచి చక్కనిదినుసులను, తలపాగ, సాలువ నుత్తరీయముగ 
నొసంగినాడు. వానిని నేనుపయోగించుకొనక ఇతరులకిచ్చితిని, పభువు 
(ధై_వము ఒసంగునది చిరస్థాయి యగును, నరుడొసగునదికాదు., 


“పరమేఫండిడిన దెప్పటికినింజెడదు- 
నరుండొసంగునది యెన్న డునిల్వబోదు” 


477: చేను “కవీరు'వై యుంటిని, నూలు వడకువాండను. 


478, నేను నలుగురు నోదరులనుగలిగి యుంటిని, ధన 
మంతయు పెద్దవా ని ఆఅదినమున నుండెను, అతనిభార్య మమ్మం౦దలఅను 
వస్తు పెట్టినది. నేనాక వృత్తిని గుత్తకు. తీసికొని. ధనము సంపాదించి, 
మళ శ “వానినింగూడ పోషించితిని, . పెద్దవాండు కుష్ణురోగి 
యగుట నెల్ల రు పరిత్య జించిరి. తకమివెసిరి. వేనతనిని సేవించి అవసర 
ముల దీర్చితిని, పరు మరణించెను, 


473. నేను 4 వేలజనులతో నుంటిని. అపుడొక అంటువ్యాధి 
వ్యాపించెను, అండటు భయ థాంతులై రి. ఆజనులందజనూరడి వి 


252 శ్రీ సాయీనాథ బోధామృతము 


“మిమ్ము మృ తినొలదనీయుటకుముందు నేనేమృతినొందుదును. మిమ్ము 
చావనిచ్చుట కందటెనేనే చత్తును ” అని వారికి ధె ర్యముంగొలిపి, అభయ 
మిచ్చి తిని, 


4180. ఈశీరిడియంది (బాబా) మసీదు ఊన్న తావున 
ముజఫర్‌ షా?” అనువాండుండెను. ఆతని కుమారుడు నివసించు 
“నాండుర్కి” జ మప్రతు మైళ్ళకొలంది అతనికి (ఆప్లై) భూసంపదగలదు. 
నేనతనిదగ్గజ వంటవానిగ నుంటిని, ఈ మసీదునందు ‘ధుని? వెలుగు 
చుండు తావున నతడు మరణించెను, 


401. ఒక భక్తుండు:. బాబా! నీ జన్మస్థాన మేది? 


సాం బా:- నేను జౌరంగబాదునుండి యిచటకు వచ్చకిని, 
నా మేనమామ నన్నిటకు వెంటగొని వచ్చినాండు, 


భక్తుండు:- ఆమేనమామ పేరేమి? ఇపుడౌొతండెచట నున్నా (డు? 


సాంబా! (నవ్వుచు) అతండు పేరులేని పిచ్చివాండు. 
ఇపుడాతండెందో ఒకచోట నివసించు చుండును, 


482, స్మా ఖా. నా సోదరుండొ కప్పుడు చెడుగా పవం్తించెను, 
అందుచెనతండు కులమునుండి ఎలి పెట్టబడెను, నేనాతని యోగక్షిమ 
ముల నరసికిని, తుదకు ఆతనిని కులమునందుం జేర్చుకొనంజేసితిని, 


489: సా, బా? (1813) లో బాజా తనపూర్వ జనములలో 
నొకజన్మమునకు సంబంధించిన నొక దిర్హ గాధ నిట్లు తెలిపినాండు. 


మేమిరువురు సోదరులము, మేమొక _ మార్గమునంబోవు 
చుంటిమి. నా సోదరుడు ముందుగంబోవుచుండెను. కూరజంతువు 
లాతనింగజచినవి. వాడు మరణించెను, ఐదారుగురు మనుష్యులు 
నాదగ్గజకువచ్చి “నీ సోదరుండేడి?” _ అని, అడిగిరి, జరిగిన విషయ 
మెజణింగించి, యాతని శవముపై వస్త్రము కప్పెతిననియు.జెప్పితిని, 
నామాటలను విశ్వసింపక నేను వలదని చెప్పుచున్నను నా సోదరుని 


శ్రీ సాయాబాబా అభయ విదానములు, సూక్తులు, లి 


వెదకుటకై. వెడలి వారలును ఆ జంతువులచే చంపంబడిరి. తరువాత 
నొకస్టూల దేహముగలకొంత నన్ను జేరి. యింతకు పూర్ణము వారడిగిన 
ప్రశ్ననెయడిగి నా సమాధానమును నమ్మక అన్వేషింపం బోయిన 
ఆమెకును పూర్వము వారిగతియే కలిగెను. ఆమె శవముపై గుడ్డ 
కప్పితిని, అంతటనేను ముందునకు సాగిపోవుచుండ నారుగు శేడుగురు 
మహమ్మదీయులొక గాజైతో నెదురైరి. వారు నాయెదుట దానిని చంపి; 
దానిమాంసమును నన్నుకినుమనిరి. నేను బాాహ్మణుండను. తినం 
జాలనంటిని. అంతటవారు ఆమాంసమును బలవంతముగ నానోటం బెట్ట 
యత్నింవగ “దై వమును ప్రార్ధించి భుజింతును”_ అని నేను పలికితిని, 
నేనామాంసముపై నొక వస్త్రమునుగప్పి దైవమును ప్రొర్ధించితిని. 
ఆమాంసము పెద్ద రోజాపుష్పములుగ మాజెను. వఏఒక గులాబి పుష్పము 
నేని నీ అజచేతిలోని ముడ్చుకొన్న జాలని యంత పెద్దది. అముస్లి ములు 
వెడలిపోయిరి, నా మార్గమున నేను సాౌగికిని. కాలిబాటన నడుచుచు 
స్వచ్చమగు అపారజలపవా హముచే నావరింపంబడితిని, అచటనుండి 
మార్గము కనబడలేదు. ఇదియంతయు దై వసంఘటనము, 


స్తా వాం- (శ్యామావై పునక్షుందిరుగుచ్చు మనవిధియేమి? 
సకంమముగంబివర్తింపుము - అదిచాలును, వాడకు వెళ్ళుము _ పార్తా 
యణము గావింవుము, 


484, బాబా ఒక పరియిట్లనెను, నేను బాలుండుగ నున్నప్పుడు 
సాలువలు నేయుచుంథిని, నాషన్సినెర్చునకు నాతండి. మెచ్చుకొని నాకు 
ఫ్‌ రూపాయలుకాబోలు! బహుమతినిచ్చినాండు, 


485, నేనాకసమయమున తూర్పు తీరమున (కొరమాండల్‌ 
తీరమున) భుజించుచుంచి ని. (నివసించుచుంటిని,) 


4-6, సొ, బా. అహో! అక్బరు విషయమేమి? అతనిని 
శె శవమున రకించితిని, నన్నుగాంచి ఆశ్చర్య చకితు.డై నాయడు, 


లశ శ్రీ సాయీనాథ బోధామృతము 


- గుదును; అట్టే య. న వ వునమీరోజులలో. 
జూడంజాలము. 


488. _*నాగుజ్లము నెటకుందోలితివి?ి - అని అడుగుచు 
౪6చ్రాస్‌భాయి పటేల్‌ నాదగ్గఅకు వచ్చినాండు. 


“నన్నేల. నిందించెదవ? _ వెళ్లి చూడువం నీగుజ్లమా వాద 


చాటున మేయుచున న్నది, PY మో a మిచ్చి తిని, (౪ అశ్వమచట 
నుండెను.) 


4:58, సా, బాః- (బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రితో) రూన్సీ మహా 
రాణి పాల్లొనిన యుద్దమునందు నేనుంటిని. నేనా సేనలోనుంటిని. 


490. ధనికుండగు నాతం డికి ధనపుపాతరలుండెను, నేనొక 
దాని పై (గూర్పుంటిని, ఒక పెద్ద తాచునై తిని, కొంతకాలమైన పిదప 
ఆధనమును విడిచి పెట్టితిని, తిరిగి మనుష్యరూపము నొందితిని, 


491. సా. బాః- (జి. యస్‌, కపర్డే_తో నేనిచట (శీర్ణిలో- 


(కేక) oo రీ (లేక) 10 క on పూర్వమున 
నుంటిని, 


492. ఈ (ప్రదేశమున నొక ముసలిపటేల్‌ ఉండెడివాండు, 
అతడు నాదగ్గణకు వచ్చుచుండువాండు. వేంగువాండు, 4 (లేక) 12 
మంది కనిపెట్టి యుండువారు. ఆ ముసలివానితో వారికి అఖి పాయ 
' భేదముకలిగెను, ఒకపరి వారతనిపై కలియంబడిరి. అప్పుడా ముసలి 
వానికి నేను తోడ్బడికిని, ఒకపరి వారతనిపని పట్టందలచి బలవంతముగ 
నీడ్చుకొని ఒక? పెద్ద నగర్రమునకు. గొనిపో యిరి నేను జోక్యము 
కల్పించుకొని ఆ మునలివానిని విడిపింప(డేసికిని, 


493. నాచిన్నతనముగ “జాల్నా” నుండి చాల దవ్వు వెళ్ళు 
చుంటిని, మార్గమున. నొక ' మామిడిచెట్టుండెను. దాని పండ్ల కన్నిటికి 


శ్రీ సాయీబాజా అభయ ప్రదానములు, సూక్తులు. 255 


పురుగులుపటైను, ఆ చెట్టు బోదెలో నినుపమేకులు దిగంగొట్టితిని. ఆ 
లోపము చక్కబండెను, అపిదప పండ్ల కా పోరుగులబాధ కలుగలేదు. : 


194, సా, బా;- నేను - (అంగోప్పావాడ్‌ నివాసి సథారాం. _ 
ఇరువురము నొక గురువుదగ్గఅ విద్యనభ్యసించితిమి. మాచేతులతో 
మామిడి మొక్కలను నాటితిమి, నేనిపుడు (1909లో) ఆ చెట్ల నుండి 
రెండు పండ్లను నీకు (కనిక్కార్‌ సకిక్రి పంపినా(డను, 


అమజఖునాండు కనిత్కార్‌ సతి ఆమెమార్గమున కోపర్ణామునకుం 
జేర నచట దేవాలయములోని [బ్రహ్మచారి “బాబా నీకొఅకు వీనిని పంపి 
నాయడు” అని చెప్పుచు, నాపండ్ల ను ఆమె కొసంగిను, 


495, నాచిన్న తనమున నొకనాటి ఉదయమున వెలుపలకు 
వెళ్లి తిని. అదాటున నొకబాలికగ మారితిని, ఆపిదప కొంతకాల మావిధ 
ముగను౦టిని. 


(వూర్వజన్మ మున) బావాసాధనము 


496, నేను మిక్కిలి కష్టించితిని. నెలల పర్యంతము భోజనము 
లేక వేప మొదలగు చెట్ల అకులనుతిని జీవించితిని దైవము నాయెడ 
దయవహింబినొలడు దెహమున 5 కృమాంసములు క్షయించి శల్య 
మ్మాతావళిష్తుండనై తినీ ఎముకలు సైతము wr స్థతిపట 
నను [పాణము నిలిచినది. 


నిరంతర నిస్సా్వార్థసేవ. 


497. ఒక తోటలో 200 మంది రోహిల్లాలకు ఈతకల్లు విక 

యించుచున్న ఒక కన్యను నాతం డిచూచి మించి (లేక) వివాహమాడి, 
ఆమెవలన పుతులను బడసెను. ఆమె ఆతని ననుసరింపక నితరులం 
బలు వుర. | బేమించెను, అమె పాదములకు పురుగులెర్ప డెను. ఆమె నా 
తర్మడికి భార్యయగుటచే నామె పాదములకు చికిత్సచెసి వానిని జక్క 
పజిచిజిని, తరువాత ఆమె మరణించెను, 


ఓసి శ్రీ సాయీనాథ బోధామృతము 


498, వస్త్రములు _ తలపాగలు _ రీతాంబరములు - తివాచీలు 
మొదలశగువానిని చేసితిని. కాని, యిన్నిపనులు చేయంజాలియు తిండి 
గడచినదికాదు. 


499. నాతల్లి తనకు కుమారుడు (నేను కలిగినాండని మిక్కిలి 
ఆనందించు చుండినది. ఆమె పవ ర్హనమునుగూర్చి నాలో నే నాశ్చర్య 
పడుచుండువాండను. “ఆమె నన్నెప్పుడు కన్నది? నేనెప్పుడేని జన్నిం 
చితినా? నేనెల్ల పుడునున్న వాం డనుకానా? దీనినింగూర్చి ఆమె ఏల 
ఆనందించుచున్న ది?” - అని, 


499, (A) నడుముదిగువభాగము ఛిలుకకాూపముతాను పొంది 
నట్లు దాబా తెలిపినాండు. 


బముణానుబంధథధము 


బుణానుబంధమున.జేసి జనులను బాబా 
తనదజ్‌కాకర్షించువాండు. 


(1) జ తద్‌ రక్‌, 
000. నానా:. బాబా! నన్నేలపిలువనంపితివి? 


సా. బా: ఈ ప్రపంచమున వేన వెలుగలరు. నేను వారంద 
అను పెలువనంపుచునా? నిన్ను పిలువనంపుటకు (పత్యేక కారణము 
లుండవలదా? 


నానాః- హే౦డవచ్చును, నేనెబుంగంజాలకున్నా (డను. 


సా, బాః. నానా! నాలుగు జన్మములనుండిమన మిరువురము 
సంబంధముగలిగి యున్నారము, అది నీ వెటుంగవు, కాన్ని నేనెలుం 
గుదును. కావుననీకు అవకాశము గలిగినపుడు ఇక్కడకు వచ్చుచుండుము. 


500. A. సా, బాః- ఒక బావికలదు. దానిదతినొక చెట్టు 
గలదు, ఆచెట్టు పై రెండుపక్తులు కూర్చుండెను. ఒకటిజారి కవిలో పటి 


(| శ 
ఇ 0 


CR a అభయ ప్రీదానములు, సూక్తులు, బ్‌? 


ఖా 


దావిలోనకీ "దమికను. క్ష్‌ రపముమికిసే మిత మునకు పంభముపోవునంత 
వనియైనను. వైన: దక ౮ సిని రక్షించెను... 


ర్‌. మ సస జజ sian 


(2) భగవంతరావుక్తీరసాగర్‌, 


501. .సా. బాః- విరోబాను ఇత్తనితయడ సేవించి ఇన ట్లితండు 
సేనింపండు. నై వైద్యము సమర్పింపండు. నన్ను -పిర్టలును. = - పస్తు 
వెట్టుచున్నాండు.. ఈ 'తనితండి నామ్మితుండు, కాఫునవిరి. బ్లాపూజ తిరిగి 
ప్రరంభింవడేయించుట ' కితని నిచట కాకర్షించికిని.. 


మునుగనుండెన్లు. దాని పీయమిత మ. ద్వా దానిని రక్షించుటకు ఇ వెంటనే 


522... పూర్వమొక_ సన్నమ్తుననేనుం స్త (జి. యస్‌, 
కపర్లే జోగ్‌, కాకా. (హం సీ, దీక్షిత్తు) శ్యామా, దార్దా కేల్మార్‌ - 
అందజముకలిసి చీకటివీధియందు మనగురువు దగ్గణనున్న వారము. 
కావున వీరలనందృణినొక చోటునకు 'మరలంజేర్చినాండన్ను rene 


(క్ర నాన్లా!, ఈతండాక.. బొక్కపము _(పెట్టె స్టన్తద్ద్షజనుంచి 
వాడు. ఇపుడుదానిని తిరిగికోరుచున్నాండు, “దానిని నిరాకరించుట 
తగదు. (నగా-పూర్వ ఇభవమునా నితంండు మనకొళ మేలు కావించినాండు, 
మనమిపుడిత నికి తిరిగిమెలు. చేయవఅయునుల చూ. £౬7 


(5), తరిమి వేయుంటతగదు. వ. 


503. బుణానుబంధము పూర్వజన్మ. సంబంధము ) తెనిడే 
ఎవరు. మనదగ్గజకురారు. కావున. కుక్క-ఐ వ్ల లి_పంది- _ఈంగ వేక.యీ 
మనుమ్యండు మనదజికింజిరిన “ఛీ-భీ-” అని... “పో_పో”..అగి తరిమి 
వేయకుము. 


(6) జంతువుల బుణానుబంధిము.. 


Dl. Dy = . (పుల్షిమరణించ్రినపుడు (పదర్శకునితో) పూర్వ 
జన్మమున కకు. ఆపులి చెల్లించవలసిన బుణము ఇప్పుడు కొ రినది.. 


F-33) 


Er థ్రీ సాయీనాథ బోధామృతము 
బావాఒతానిజ్మమున బాంహ్యాణు ండనని సూచించుట 
505. (జ ఇదియొక జాంహ్మణ మసీదు. 


(0) ఇతండొక బాాహ్మణుండు. పావన _ద్రాహృ్మణుండు, వ 
వేలు పజలను వృభమార్గ్షమున మోసికొని పోవంగల స్వచ్చమైన 
_బాహ్మణుండు, 


506. (6) (బాబాకు గ అణాలు సమర్చింపం దలచి 4 అణాలు 
మాత9మేయిచ్చి వెనుకకు ప అలిన 'చాబాల్‌ సతిితో) అమ్మా! అమిగిలిన 
4 ఆణాలనీయక పెదబాంహ్మణుండవైన యీనన్ను మోసంగింపనెల? 

(0) సా. బాః- వి, సి యస్‌-బాబాకు సమర్చింపుమన 
యిచ్చిన 2 అణాలు ఇచ్చుటమటచి, తిరిగివెళ్ళుటకు సెలవీయుమని 
బాబానుకోరిన యస్‌, బి. నాచ్నేతో) మంచిది! *చితాలి మీదుగపొమ్మూ. 
కాని, ఒక పెద (బాహ్మణు = 2 అణాలు మోసగింపనేల! 

దాబా_భ కుల యెడ(గల పెమ. 
1. బాబా_పేమను అభినందించుట 


(జ) వనాయక్‌. యన్‌, గిరిధర్‌ (మాలాడ్‌ నివాస) 


507, వి. యస్‌, గిరిధర్‌ భార్య బాబాయందు అపొర భక్తి 


య్‌. ఉండి, £ తడారి MN మం దును 
గలిగిన సాధిం. ప్రత్యెకశమతీసిక్‌ ని ఒకచక్కని పూలమాల సిద్ద అలి 
తన భర్త ద్వారా బావాకు పం జను. 

బాబా ఆపుష్పమాలను అత్యాద్భతితో స్వీకరించి, కంఠనున 
ధరించి, చాలసేపు ఆ విరిదండ నుంచుకొనెను. 

సా, బావ- ఇది అత్యధికభ_క్తికో సిద్ధపలుపం బడినది. ఈవిథ 
మగ్‌ పక వారము స యింట నాపటమునకు ఒకప్తూల మాలనవృ౦పువుని 
ఆమెకు చెప్పుము! 


(అః దెండల్య సంవ కుత పుష్ప మాలలు 


శీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు, ల్సి 
(౧ ఆ కన అవర్‌, 


508. (1) సా. బాః- నేనాతని మటువను. ఆతండు 2వేల మైళ్ళ 
దూరమున నున్నను జ్ఞప్తెయందుంచుకొందును. ఉబ్బసనము-ఆయాసము 
హెచ్చుగనుండెను, అతని విడిచి యే లవమేనియు భుజింపను, 


(By ys పురందర్‌ ! గృహమును కట్టుకొనుము, 
ఎవరిని నొక పై సాకూడ అడుగవలదు. నేనే నీకు సహాయము చేయుదును, 


అంతట పురందర్‌ తన ఆఫీసులో 500 రూపాయలు అప్పు తీసి 
కొని ఒక ఇల్లు కట్టుకొనెను. అది ఊరివెలుపల పొలములోనున్న 
ఏకాంతగ్భ హము, ॥ 


సా. బాః_ నీవేమియు భయపడవలదు. నేసు స్వయముగ 
నచటంగూర్చుండి నియిందిని నీపిన్నవయస్సున నున్న భార్యను 
కాపొడుచుందును, 


(ఆదంవతులు ఊరివెలుపల నేకాంతముగ నివాసమున్నను 
వారికెట్టి ఆపదలు కలుగలేదు.) 


(3) 1915లో బాబా చాల జబ్బుగనుండెను, ఉబ్బసము 
ఆయాసము హెచ్చుగ నుండెను. ఈజబ్బు విషయ మెటుంగకయే 
పురందర్‌ శీర్ణికివెళ్ళి బాబా మిక్కిలి ఆయాస పడుటచూచి బిల్టేడ్చెను. 

సా, బా:- నీవేల వీడ్చెదవుః 

పురందర్‌?- చాజాః! నియీస్థితింజూచి నేను నహింపంజాల 
కున్నాండను. 

సా. బా:_ భయపడకుము! 2, 4 దినములలో చక్కంబడును. 
అల్లా నాకీవ్యాథి నొసంగినాయ. ఈ గడువులోవల తిరిగి స్వస్థత 
కలిగించును, నీవు దుఃఖింపవలదు, 29 రోజులనుండి నిన్నుగూర్చి 
తము చున్నాండను, నిన్నిటకు రమ్మని ఉత్తరము (వాయవలసి 


260 | శ్రీ సాయీనాథ బోధామృతము 


నదిగా కాకా (హం, సీ, దీక్షిత్తు తో చెప్పినాండను. [ఆ ఉత్తరము అందు 
లోపలనే పురందర్‌ నేర్జికి వెళ్లెను, _ 


(4) ఆర్‌, బి, పురందర్‌ తల్లి పండరికివెళ్ళి విఠోబాను దర్శింపం 
దలంచెను, 


అపుడు పురందర్‌ తల్లి కి, పురందర్‌ భార్యకు విఠోబా రుక్మిణీ 
రూపమున శీర్ణిలోని మసిదునందే బాబా దర్శనమిచ్చెను, వారు సంతృప్తి 
నెంద్‌రి, 


సా, బాః_ (తరువాత) అమ్మా! నీవు వండరికి ఎపుడు 
వెళ్ళుదువు? 


పురందర్‌ తల్లి!_ నాదై వము శీర్ణిలోనే యున్నాండు. ఇదియే 
నాపండరి, 


(శర్ణిమాయే పండరిపూర్‌ _ సాయీబాబారమావర్‌ ) 
( ఆరతి గేయము 


శ్‌ నా జా! (పురందర్‌ తో సీవెల్ల వేళల సత్యమును పాటిం 
పుము. నీవిచ్చినమాటను చెల్లించు చుండుము, గాఢవిశ్వాసము- ఓర్చు- 


గలిగియుండుము, అపుడు నీ ప ఎల్ల వేళల సను నితెరపనే 
యుందును. 


Fe బాబా? దయతో నన్నట్లు పివర్శింవం జేయుము! 


ఎకో నీ వేసమయమున కలహించి పోరాడకుము. నీ 
'బీతరులతో కలహించునపుడు నేను విసుగునాంది బాధపడుదుము, 
(చూ. 288) 


509. బాబా నిత్యము భిక్షించుగ్భృహములలో నందరామ్‌ - 
యస్‌. మార్వాడీ _ గృహమొకట్కి శీర్షియందు ప్లేగువ్యాథి వ్యాపించి 
సందరామునకు జ్వరముతగిలెను. ఆతండు భయపడి +ీర్షివిడిచి వెళ్ళం 
దలచెను, (చూ ల 


శు సాయోచాబా అభయ పిదానములు, సూక్తులు, bl 


సా, వా; వెళ్ళవలదు, నీపు మరణింపవు, నేను తనుపు 
ఉణడుచువరకు నిన్ను మృతినాందనీయను, 


బాబా అతనికి ఉఊధిని పిసాదించెను, ఆత్తని జ్వరముతగ్గెను, 
లొ త౧ండెంకను (1940 నాటికిని) జీవించియే యున్నాండు, 


510. 1914 శ్రీరామనవమియందు లక్షల జనము బాబాచుట్టుం 
జరిరి. ఒక వృద్ధురాలు బిగ్గబగ అజచుచుండెను, 


వృద్ధురాలు:- ఓ బాబా! ఈ ముసలిదానిషపై కరుణ వహింవుము, 
ఈ బా౭జూః! నీదర్శనము నాకు పిసాదింపుము, 


శ్యామా వెలుపలకువెళ్ళి జనసమూహమును తో0సికొనుచ్చు 
6౩ వృ ద్దురాలిని బాబా సన్నిధికి. గొనివచ్చెను. ఆమె సంతోష బాష్పము 
అను సివించుచు, తన రెండు చేతులతో బాబా నడుమును బంధించెను. 


సా. బా;- అమ్మా! నీ కొబకెంత కాలమునుండియో శాలి 
యుంటిని, నాకు ఏమేని తినుటకు తెచ్చితివా? 


వృద్ధురాలు:- ఇదిగో చలిది రొట్టెముక్క - ఉల్లి గడ్డ, నేనొక 
దొట్టె రెండు ఉల్లిగడ్డలను తీసికొని పృయాణమై వచ్చితిని, ఈ ఉద 
యము ఆకలినాంది ఒక వఏటిదజింనిజేరి. సగము రొట్టె నొకఉ ల్లీని 
భక్షించితిని. _ శేషించినవి యివిగో - వీనిని నీవు భక్షింపుము, 


సా, బా:- (ఆ చప్పని రొబ్టెముక్క నమలుచు అత్యాస క్రితో' 
తినుచు అమ్మా! నీ రొట్టె ఎంత మధురముగా నున్నది! 1 
్క (చూ, $15) 
5114 1918 న నామసప్తాహము జరుగు సమయమున పలువురు 
భక్తులు గుంపులు గుంపులుగ బాబాను కమ్ముకొని కూర్చుండిరి. 
సా, వా;- శ్యామా! వెలాపలకు వెళ్ళుము. ఆ గోడకు వెలువ 
నౌక వృద్దుడు కూర్వున్న వాడు అతనిదగ్గట కలకండ కలదు, నాకె 
కొంచము కలకండ అడిగితెమ్ము! 


£62 నా ఇ శ్రీ సాయీనాథ బోధామృతము 


శ్యామామెళ్ళి ఒకముసలివానీనింజూచెను.,. ఆతని నోటినుండి 
చాంగకారుచు, తొమ్ముపె (గల శురుపునుండి చీము సివించుచు ఈగలు 
కిమ్ముకొని యుండెను. శ్యామా జన సమూహమును |దోసికొనుచు 
నా వృద్దుని వెంటంగొనివచ్చి, “ఆతండిడుగో!” _ అనెను. బాబాతన 
అభయహ _స్తమునతని మ_స్తమువై జేర్చి, ఆశీర్వదించి, ఆతనిమూట 
నుండి కొంచెకల కండతీసికోని, శేషించినది (పిసాదముగ కొనిపొమ్ము"- 
అనను, 
515. “బస్పీసు* నివాసి బాబావర్మర్‌ _ బాబాకొజకు ఒక 
అరటిపండ్ల గెలను పంపెను. ఆగెలను మోసికొనివచ్చిన వాండు దాని 
నొసంగక బాబా ఎదుట దూరముగ నిలిచియుండెను. 


సొ, బాః- ఓయూ! (ఆగెల తెచ్చిన మనిషితో) ఆగెలనుండి 
యొకపండు తీసియిమ్ము ! అతండు (వఖర్కర్‌) ఇంతవరకు భోజనము 
చేయలెదు.. బాబా ఆరటివండు భక్షించి నాయని తంతిపంపుము! 
అపుడాతండు భుజించును. 

బాజా అపుడువలికిన మాటలే వఖర్మర్‌ తనతోం జెప్పినట్లు 
అగెల తెచ్చినవాడు జ్ఞ ఎరిందెచ్చుకొనను, 


"9lల, 1915 జనవరిలో సంకాభంతికి 8 రోజులు ములదు- 
( సొ, బా? సంకా9ింతి హల్వాపంపుము, 


'. వార్తాహరుండొకయడు మిఠాయి. కొట్టునకువెళ్ళి తిరిగివచ్చి 
“సంకాంతి యింక 8 రోజులుండుటచే దొరకలేదు” - అనెను, 


సా. బా? సంకా9ంతి హల్వానాకిపుడు కావలయును. 


వార్తాహర్గుండు మిఠాయి అంగడికి వెళ్ళిను. అప్పుడే తపాలా 
మనిషి, ఒకబంగి తెచ్చి దాభా చెతికిచ్చెను.. భ క్తుండొకడు పిత్యేకి _ చి 


సిద్ధపజచి ముందుగ రఛిచూచుటకై వంపిన (టిల్‌గుల్‌) సంకా9ంతిహల్వా 


శ్రీ సాయీోబొదొ అభయ పిడానములు, సూక్తులు, 29 


గలబంగి అది బాబా తన అ్యతర్జానమున నది యెవ్వుడు నంపంబడినది - 
యెప్పుడు చెరునది కెలవిసెకొనంగలిగినా.ండు. 


514, సా, బాం. నాకు (కాచెర్రి పరకాల.  శొరప కు 
కావలయును, 


అవి అపుడు అంగడీలోలేవు. పురందర్‌ భార్య కెవరో వంకాయలు 
పంపుటచే నామె బాబా కొఅకు (వేపుడు కారపుకాయ సిద్దముచేయు 
చుండెను. ఆ వివముగ నెవరు అడుగకయె తనకు అందింపంబడిన 
ప్రేమపూర్వక జహుకృ తిని గుర్తించి జాబాతన అఖీష్టమును ఏ) తెలి ఏనాడు, 


ల 


వ కలత బాలకరాంమాన్కర్‌ తో నాకొజుకు 
ఏమైన నీవు అ తీవా 


గో. బొ, మా!- ఏమియు తీసికొనిరాలేదు - బాబా 
సా. బా:- నాకై తీసికొని వెళ్ళుమని ఎవరునేమియు నియలేదా? 
న నా, మాన్మర్‌;- లేదు _ బాజా! 


సా, బా? నాయనా! నీవు వ బయలుదేరు 
తి అ 


అంతకు ఆ లడ్డు ఎప్యు 
బాబా పటమునకు నిచేదింపంబడిన డ్‌ 
అకు ఇతర  మేమియు నిహాతికి లేనికారణమున ఆతార్మాడ్‌నతి అత 
wea పేగీమలతో ఆ పాత ముతొయం పంపినదిః 


గ] 


160, బాజా దారకామాయి మసెదునందు మధా శ్రహ్నామున 
ర్న 
ద్‌. ౫౫ 


ఆరిన త యకతడగ  పలహడు దులు పరుపుల రమూాతతలో అద 


|, 


( 


శక! వీ స్వొయ్యూనాథ బో ధామ్మ్మతము 
_లను గొనివళ్చి. బాభ్రాముందు పెట్టిరి, కాని బాబావాని, నేమియుంద్లాక 
లేదు. జి. యన్‌; కపర్దే సతి. పళ శ్లెరములో. నై వేద్యము. తెచ్చి. బాబా 
ముందుంచిన తోడనే కో ఆ 'వదార్ధముల రుచి చూచెను, 


"శ్యామా: జ ర ఏమిది? యిదియెట్టి వేర్పాటు? ఇతరులు 
తెచ్చినవానిని ర్స్‌ తాకనై న తాకలేదు. ఈతల్లి పళ్ళె రమున నె నై వేడ్యము 
లా రుచి చూచితి వి! 


స బా:- ఈమె (a యన్‌. కపర్థిసతి) పూర్వమొక వై వై శ్యుని 
గప. (నాకు సమృద్దిగ కీర మొసంగినది. తరువాత తోటమాలి 
కూతురుగ జనించి" క్షతి్రియుని దగ్గజంజేరెను, అపుడొక కోమటిని 
“వివాహ్‌ మాడెను.- -ఆబదవ- ఆమె బాంహ్మణ జన్మ మొందెను, చాలా 
కాలము గడిచిన పదవ అమెను మరలంజూచుచున్నాండను. ఆమె నా 
కొసంగు నాహారము (అపార ప్రెమ రసమిళిత మై మిక్కిలి మధురముగ 
నుండును. 


517, దుర్గంధముగలి గి దుర్చలుండై న ఒక కుష్టురోగి తన 
ముజికీ గుడ్డకొంగున 'పాల్కోవా. (పేడ్రా పొట్ల ముకు మూటకట్టుకొని, 
దానిని క బహూకరించి, యందుకొంత తిరిగి. వాసాదముగ స్వేక 
రించు తలంపుతో : ద్వారకామాయి _మపీదు మెట్ల ను- మెల్లగ నెక్కుచు, 
“ధుని దగ్గజకేగి, ఉథినింజేకొని బాబానే కియందుంచెను. సిద్దు భయ 
ములు పీడింప ఆ పెడా పొట్లము కొబ్రాకు బహూకరింవకయీ మరలి 
వెళ్లుచుండెను బాబా దగ్గజగల గూర్చున్న ఒకకాంత (సదాశివతార్కాడ్‌ 
నకి) ఆ చెడు కంపు కొట్టుచున్న ఆ కష్టురోగి వెడలిపోవుటగని “బితికి 
దడిమి స్వామీ! యో పీడవదలి పోయినది” - అని, తనలోం దలంచెను. 


సా బాః_ (ఆమెవై వునకు తీవిసునిశిత మైన దృష్టిని పన 
రించుచ్చు 'పయా! ఆ మనిషినిటు కిరిగి పేలువుముt 


ఆ కుష్టురో గివచ్చి, ఆమిఠాయిపొట్ల ము తనచేతుల లోనేయుంచు 
కొని. విణమిల్లె ను 


శ్రే సాయీిదాబా అభయ పీదానములు, సూప్తిలు. 28 


సొ, బా;- (అపొట్ల ము కీసికొనివిప్పి ) ఆహో! ఏమి యిది? 
(పెడా మిఠాయియా? క్ట షష 


సా, బా: (అందుకొంచెముతీసి తారా? గైడ్‌ సతికి ఇచ్చి దినిని 
భక్రి౦ంపుముః 


అంతట బాబా ఆమిఠాయిలో కొంచెము తన నోటిలో చేసి 
రాయా 


ఆ సకికి చచ్చిసంతపనిమయైనను, తోటిజీవులందు సానుభూతి, 
గురువునందు గాఢవిశ్వాసము వహింవ వలయునను పాఠమును తనకీ 
రూపమున బాబా బోధించుచున్నాడు - అని తలంచి అమె ఆమిఠాయిని 
మింగెను. 


సా. బా!_ (అందుమిగిలిన మిఠాయిని అకుష్టురోగికి తిరిగి 
యిచ్చుచ్చు చ పైసా పదమును దీసి కొనిపామ్ము! 


[| నిర్మల మనస్సుతో సమర్పించు బహుమతులు 
డీ.) [ గారే - మామిడిపండు 22 పండిట్‌. - శేషించిన లడ్లు, 7 


ఏ:0. క. కె. న్‌ (బె. ఎ ఉల్‌ వంసాగహోరు సబ్దడ్డి 
ఉఊద్యోగమునుండి విరమించినవాండు) పూనాలోని ప ర్రష్మట లో నందు 
మంచి చక్కనిమా మిడిపండ్లు మూటిసింగాని తెచ్చి వానిని బాబాకు 
సమర్పించెను. 


సా. బా: (వానిని స్వీకరించుచ్చు అహో! ఇతండు (గారీ 
అంగడిలో నాకొబికు కొనిన పండ్రన్నియు, మొన్న ఆపండిట్‌ చేసినట్లు 
గాక (వీనిలో నేమియు. దాను భక్షింపక) తీసికొనివచ్చి సమర్పించి 
నాండు. వండిట్‌ పొట్లములో కట్టిన లడ్లన్నిటిని నాకియవలయునని 
తీసికొని వచ్చుచుండెను, కాని మార్గమున గోదావరిలో స్నానముచేసి 


F-34) 


268 శ్రీ సాయీనాథ బోధామృతము 
ఆకలినొంది ఆపొట్ల ములోని అడ్తలో. గొన్నిటినిందిని శషించినవితెచ్చి 
నాకిచ్చినాండు, ఈఫలములు ఆలడ్ల వలె “భుక్క శషములు” కావు. 


B మలినమనస్సుతో నొసంగు బహుమతులు 
భికూబాయి -- పూలమాల కర్బూజ ఫలములు -- పాల్కోవా. 


518, భికూబాయి. బయ్య్యాజిపటేల్‌ అహమ్మద్‌ నగర్‌నుండి 
శీర్జికి తిరిగి (ప్రయాణమై పూలమాల, కర్ఫూ జాఫలము-లు బాడ్‌ అదా 
వెంటంగొని వచ్చుచుండెను. కోపర్గామునందు గోదావరినదిన్‌ దాటెను, తన 
సథియొక్క దుర్శరణమును జ్ఞ ప్తికిం దెచ్చుకొని అచట నేడ్చుచ్చు తన 
సఖిని ఆదుర్శరణ మునుండి రక్షించినవాడుకొ(డని బాబాను తన 
మనస్సున నిందించెను. కని, శీర్షికిజేర,ి బాబాకు ఆ తెచ్చినవస్తువులు 
బహూకరించునపుడు అట్టితలంపులన్నిటిని మజచియే యుండెను, 


సా, బాః- ఈ (కల్‌ అ తల్‌) మానసిక వ్యాకులతతొ గూడిన 
పూలమాల నాకువలదు. 


అంతటనామె ఆ పూలమాలను రెండుచేతులతో త్రీసికొని బాబా 
మెడలో నిలుప దగ్గజ(కుజరెను, ఆశ్చర్యముగ నా పూలమాల ముత్తుని 
యళల్లై ఆమె రెండుచెతులలో రెండు ముక్కలు నిలిచి, నేలపై నొ 
ముక్కపడెను, అంతట నామె కర్చూజఫలములను పాల్కోవాను 
సమర్పింపంబోయెను. బాబా వానిని నిరాకరించెను, 


సా. బాః- ఈమె గోదావరితీరమున దుఃభించుచు కన్నీరు 
కార్చుచుండెను. అట్టి వ్యాకలమనస్సుతో వీనిని దిసికొనివచ్చినది - 
కావున వీనిని స్వీకరింవను, 


అర నీ ఇ” OU 
ంశయాత్యక బకూత సతు లు 


కనిత్కార్‌ కాంత _ దా౨క్షఫలములు 


CBS 


920 కనీత్కార్‌ సతి తన పుతికలతోంగూడి, వాబాకు సమ 
ర్పింప ప్రత్యెకముగ మిక్కిలి ప్రేమతొ మంచి దాాక్షఫలములను బుట్ట 
నింమగందిసికొని వెళ్లెను, 


శ్రీ సాయిబాబా అభయ విదానములు, సూక్తులు, 267 


సా. బా;- (కరుణాస్వరమును నీవేమి కీసికొనివచ్చి తివి? 
దాక్షలా 


క సతి:_ అవును, బాబా! నీ కొజకు వానిని నాశిక్‌నుంది 
తెచ్చితిని, 


॥ అంతట నామె ఆ పండ్ల బుట్టను బాబాకు సమర్చించెను, బాబా 
ఆ దాిిక్ష ఫలములు కొన్ని తిప్పిచూచుమండంగా _ ఆమె కూతురు - 
బానూతాయి “ఈ పండ్తన్నియు బాజాచే పంచి పెట్టంబడి వ్యర్థము 
కానున్నవి” _ అని తలంచెను, 


సా, బా;- (ఆబుట్టను కనిక్కార్‌ సతివైపునకుం దోయుచ్చు 
నీ బుట్టను నీవు తీసికొనిపొమ్ము! 


కనిత్కార్‌ సతికి పై పా9ణములు పై నపోయ్యెనట్ల య్యెను. ఆ 
తల్లి పొందిన మానసికబాధను జాబాగుర్తించి ఆ బుట్టనుండి యెండి 
పోయి పశికిరానిపండ్రను కొన్ని తీసికొని, శషించిన వానిని తిరిగి 
యిచ్చుచు “పుడు పొమ్ము! నీ బిడ్డలను ర నిందిన నిమ్ము” - అనెను, 


కనిత్కార్‌ సతి ఆమెకుమార్తెలు. ఆ పండ్ల బుట్టతో తిరిగి పోవు 
చుండగా “అమ్మా! నాకట్టి ఆలోచన ఏలకలిగెనో నే నెణు౭గను; నీవా 
బుట్టను బాబాకు బహూకరింపంగా “ఏమి! ఈమె యా పండ్త బుట్ట 
నంతయు యిచ్చనదె! క్షణములో నివియన్ని యు పంచి పెట్టబడును ఓ 
బాబా ఏమియుందినండు. మన కిమియుందక్కవ” _ అని తలంచిడిని,”_ 
అని బానూతాయి తల్లితో పలికెను, 


_దాబాచర్యలు _ వలుకులు _ ఆ తల్లి యొక్క అశయమును _ 
ఆమె బహూకృతినింగూర్చిన తలంపు _ ఆ కూతురుయొక అసిష్టత 
వలన చెబుపంజడినదిగ విశదికరించినట్లు గమనింపందగును, 


268 శ్రీ సాయానాథ బోధామృతేము 
IF దావా. భక్తులకొణకు స్వార్ధత్యాగము 
(2) బల్వంతు జి, కప పెగువ్యాధిని 
“తన చక్కికి బాబా ఆకర్షించుకొనుట, 
521. 1811 _ 12లో శీర్ణియందు ప్లేగువ్యాధి వ్యాపించెను, 


జా యస్‌,” కవరి"- “'కుమారుండు ఏ అల్వంతునకు oo a 
జ్వరము తగిలెను, SF ere 


బి, జ 'శవలేలనతి:- బాబా? మము వెళ్ళుటకు సెలవిమ్ము! 


సారా మబ్బులు, కమ్మినవి, క వర్షించును, అంతట 
పై ర్లుపెరిగిపండును, -మబ్బులు విచ్చును. - నీవు ఛయపడనేల? 


కపర్థసతి బా బాపలుకులను గ్రహింవలేక వెడలి కతు, 


"తరువాత _ బాబా తన పిన పె-కె శ్రి తనకడుప "మీద ప్లేగు 
పష. చూస్తచు - “అమ్మా£ చూడుము: 'నీకష్టములను నివారించు 
టక నేను హ్‌. కొటకు కష స్టపడవలయును, 4 


య. శ ఆప్లేగు బొబ్బల జ్వరమును బాబా 
ఆకక్షించుకొనెనుః - బాబా 'జ్వరముతోడ మకు జ్వరము రిండు మూండు 
దినములలో శమించెను, క స 


(గమనిక) ఈ వీధముగ “గోవా లోని పోలీసు సూవరిం 
టెండెంటు ప్లేగువ్యాధినింగూడ, బాబా తనచక్కికి' ఆకర్షించు కొనినాండు. 


(b) బాబా _ తనకంఠమును సమర్శించుట, 


BESS అంటి తార్మాడ్‌ -ంధహార్‌ - నివాసి మీర్దమాన్‌ 
ఇంకను ఇతరులు చావడిలో బాబా సమీపమున నిదిించుచుండిరి.* 
మీర్‌ జమాస్‌ అర్లరాత్రమున నిద్రలేచి బాబాతో నిట్లనెను. 


శ్రీ సాయోబాబా అభయ పహిదానములు, సూక్తులు, 269 


మీ జ. బాబా! ఈ హైందవులు నిన్ను - ఇస్టాంమతమును 

చెబచు చున్నారు. నా కనుజ్ఞనిమ్ము | నా ఖడ్గముతో . వీరియందజి 
కంఠములను క్షణములో తెగవేరేయుదును. = 

సా, దాః- నేను (పాగల్‌. పిచ్చి వాండను, నన్ను సేవించు 

ఈ - హైందవులు పిచ్చివారు* వారి ఆత్యాచారములకు నేను బాధ్యుడను. 

నా పొవర్తనమునకు వారు బాధ్యులుకారు. నీ వెవరికంఠమునేని తెగ 
వేయందలచికివా - నా కంఠమునే.-తెగప్రయుము! |. 


“అది మొడలు మీర్టమాన్‌ శాంతివహించెను.- = 
(6 బాబా -- ఆరోగ్య త్యాగము. 


కలి సా బావా 1910 (జ. యస్‌. కవర్టేతో) రెండు సంవక్స 
రములనుండి _నేనురొట్టె = కరవ మాతంము గొనుచు జబ్బు పడి 
యున్నాండను.- 'నారకురుపు నా. కేర్పడినది. - జనులు - కరిమ్ముకోని 
నాకు బీహ9ంతి నీయరు: చేను భ్యస్థానముంజేరు-వరకు నీ విధముగనే 
జరుగును. 'నా-. పాొణములకంటె' నా "బిడ్డల రక్షణమేనా. ప్రాధాన 
లక్ష్యము, కావున వీనిని నేను "లెక్కచేయను. = Oe 
Le sr ge ME Be ప RS Ts, SMe Uh 

_ 117 బాబా - భక్తుల తలంపులను. మన్న్వించుట-- 

పితిఫలమును' పిసాదించుట =. 


“ (ఇ) త ల్లియొక్క పారిర్ణనము = (హరిభావ్‌'-'పన్సే 


524, దహన్యర్‌లోని'  హరిభావ్‌వన్చే - తనతల్లి _ వలదను 
చున్నను రామేశ్వరము యాత్రకు బయలుదేరెను, ఆతండు తిరిగివచ్చు 
వరకాతనితల్లి ఉపవసింపనిశ్చయించు కొనెను. తనసుతుండు శీర్ణియందు 
బాబా దగ్గణనున్న వాండని తెలిసికొని బాబానిట్లు పాంర్ధించెను. “బాబా! 
నీవు సత్యముగ సాధుసత్పురుషుండ వగుదువేని థాకుమారుని తీరయ్యాత 
విరమింపజేస్సి, ఆతని. దిరిగియింటికి వచ్చునట్లు, చేయుము!” 


ys (హరిభావ్‌త) నాకు దక్షిణనిమ్ము! .. 


270 శ్రీ సాయీనాథ బోధామృతము 


హరిభావ్‌ దగ్గజనుండి దక్షిణరూపమున శీర్ణినుండి రామేశ్వర 
మునకు వెళ్ళివచ్చుటకగు పుయాణముఖర్చు ధనమంతయు.. దీసికొనెను. 


సా. బా! (హరిభావ్‌తో ఇంటికింబొమ్ము! నీవు ఇల్లు విడిచి 
వచ్చినది మొదలు రామేశ్వరము పస్తుపడియున్నది. నీ విప్పుడు తిరిగి 
వెళ్ళవేని రా మెశ్వరము అంతరించును, ఆ స్థానమును భ్యదెశ్వర 
మాక9ిమించును, 


హరిభావ్‌ తిరిగి యింటికేగి తనతల్ని ఉపవాసము _ ఆమె 
బాబానుగూర్చి కావించిన పార్థనములు బాబా ఆమె వార్థనమనుగ 
హించిన విధము సకలము (గహింపంజాలెను. 


(0) కుశలఖాప్‌ _ పవిత)మెన కోరికలు 


525, బాబా ఒకనాడు హ, సీ. దీక్షిత్తును టాంగా మీద 
రహతాకువెళ్ళి, తనకుంగూర్చు భక్తుడైన కుశల భావునుదోడ్కొని రమ్మని 
నియమించెను, కారణమేమి?- ఆకిిందటి దినము _ బాబాను దర్శించి 
చాలాకాల మైనది - అని కుశలభావ్‌ తలంచెను. ఆరా;డి బాబా ఆతని 
న్వస్నమున గోచరించి “శీరిడికిరమ్ము!-” అని ఆదేశించెను. ఆమబజునాటి 
ఉదయమున టాంగామీద శీర్తిక్రి వెళ్ళుటకు గుజ్టిములేని కారణమున 
తానువెళ్ళలేక తనకు మాజుగ తనకుమారుని కాలినడకతో శీర్ణికి పం పెను. 
ఆకుశలభాప్‌ కుమారుండు శిర్జికింజేరు పూర్వము, 


సా బా;- కాకా! (హ సీ, దీక్షిత్తు టాంగా తీసికొని రహతాకు 
వెళ్లి, కుశలభావునిటకుం దోడ్కొని రమ్ము! 


హ. సే, దీక్షిత్తు కశలభావును జేరగా నతండు తాను వచ్చుటకు 
గుజ్జములేదని చెప్పెను. 


చ, సీ, దీక్షిత్తుః_ అందుచే :నే బాంగాతీసికొని వెళ్లినిన్ను 
దోడ్కానిరమ్మని బాబా నియమించివా డు, 


కుశలభావ్‌ తానుమిక్కిలిగ నభిలషించుచున్న బాబా సంద 
ర్శనము చేసికొనంగలిగెను. 


శ్రీసాయీబాబా అభయ (పదానములు, సూక్తులు. eT] 
_.(60) బాబా _ భక్తులతలంప్పులను మన్నించుట -_ (మావుష్నే 


nbs De TE (ఒకనాడు నాకడువు నొప్పిగనున్న ది, 


అంతట “మావుషీ? కాల్చిన యిటుకరాతితో బాబా పొత్తికడుపు 
మీద కాపుకాచెను. ఆపిదసనామె తనబలము కొలంది అత్రిక్రీ వముగ బాబా 
వొత్తికడుపు ఇరుప్రక్కల నొత్తు చుండెను. అచటనున్న యస్‌. వి. 
నాచ్చే_ “ఆపుము! ఆపుము! మెల్ల గనొత్తుము। బాబాకు బాధకలుగును_” 
అనెను, 


సా, బా;. వెలుపలకు పొమ్ము! జోక్యముంగల్పించు కొనకుము! 
(6) బాబా - నాచే అత్త గారిదగ్గజ నుండి ఉల్లి గడ్డలను 
తీసికొనుమని వాకా కల్యాకును నియమించుట (చూ రట 


(6) వధవ్కుర్‌ _ ఆకలి 


927, సదాశివ _ టి _ వధవ్కర్‌, బాబానుజేరి ఎదుటం 
గూర్చుండెను, అతనికి ఆకలి పీడించుచున్నను చెప్పుకొన జంకెను. 
ఒకరు పెడా (లడ్డు పొట్ల మొక దానిని బాబాకు సమర్పించెను, ఏ మెని 
కొనిరాంబడిన సాధారణముగ బాబా తాకడు. ఈతటి, ఆ పొట్లామును 
విప్పివధవ్మర్‌ తొడమీదనొకలడ్డు విసరివై చెను, వదవ్మ్కర్‌ దానిని తన 
దానిని తన చేతిలో నుంచుకొనెను, 


సా, బా. నీచేతిలోనుంచుకొనుటకు దాని నీయలేదు. 


అంతట వధవ్కర్‌ దానిని కినెను సగము ఆకలి తీజెను. 
అంతట మజియొక లడ్డును బాబా పడవై చెను, వధవ్కర్‌ ఇంటికి. 
దీసికొని వెళ్ల (దలంచి తనచేకిలో నుంచుకొనెను, 


సా, బాః- దానిని దాచుకొనుటకు నీకీయలేదు. 


వధవ్మ్కర్‌ దానిని భక్షించెను. ఆకలి పూర్తిగశమించెను, 
బాబా ఆ పిదప అతనివై పునకు లడ్డు పడ వేయలేదు, 


zi gw త్రీ సాయీనాథ బోధామృతము 


528. (1) 1911న బీ, వి. వైద్య -కుటుంబముతో రాత్రి 
1 గంటకు శీర్ణికింజేరి సాతేవాడలో విడిసెను. ఏదో అల్పహారము (ఫరల్‌) 
కీసికొని నిదిించెను. (ఆ మరునాటి ఉదయమును 


సాం బాః- (కోపముతో _- ఆ వాడలోని మనుష్యులతో నా 
బిడ్డలు వచ్చిరి. ఎవ్వరు వారినింగూర్చి విచారించిన వారు కారు వారిని 
పసుపరుండనిచ్చిరి. 


(ఆని పలుకుచు మసీదునంజేరిన భక్తులనందఅను బాబా 
తటీమి వేసెను) 


. (ర శీర్టినివిడిచి నాశిక్‌ వెళ్లదలంచి “వైద్య” బాబానుజేరి 


సా, బాః- నాశిక్‌నకు వెళ్లుచున్నా వా? అచట కేల వెళ్ల 
వలయును? అచట పైగుగలదు. వెళ్ల వలదు. నీ కుటుంబముతో నింటికి 
పొమ్ము- స్ట ; 


(3) వైద్య బాబా చిత్రపటమును దీసికొని వెళ్ళి బాబా చేతు 
లందుంచెను. బాబా దానిని స్పృశించి (పూజించుకొనుటకు ఆతనికి 
తిరిగి యిచ్చెను, 


6 


వైద్య” తన కుటుంబముతో (పయాణముచేసి రై లుసైషన్‌ 
చేరునవ్పటికి రై లుతప్పెను. అదివారి దురదృష్టమనుకొని, తరువాత 


(nx) 


బండికొరకా నషన్‌ల్‌ కొన్నిగంటలుగడపిరి. అటుపమ్మట వచ్చిన రైలులో 
“మన్మాడ్‌” చేరిరి, అంతకుముందు వెడలిన బండిలో (వయాూణముచేసి 
మన్మాడ్‌లో బండిమారి మజియొక బండిలో వెళ్ళినయెడల ఆబండికి 
కలిగిన పమాదములో నొక పెట్టె తుత్తునియలగుటచే బాబా తమకా 


అపాయము కలుగనీయక కోపర్షాములో బండిని తప్పించెనని వారు 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు, 7 
(4) ఒక సమయమున వచ్చినపుడు సెలవుదాటిన తరువాత 

గూడ “వై ద్యిను అతని కుటుంబమును బాబా శీర్ణియందు నిలిపెను, 
సా, బా: ఊరకుండుము, భయము వలదు. 


సెలవు గడువుదాటిన 8 రోజుల తరువాత తిరిగివెళ్ళి సెలవు 
పొడిగింపుమని కోరుచు జి. ఐ పి, రైల్వే అధికారులకు కాగితము (వాసి 
కొనగా నెట్టి కష్టము లేక సెలవు ఈయంబడినది. 


(ఆ) బాబా _ |పధాన్‌ సతి పసివిడ్డ ఏడ్చులాలించుట, 


29, యం. డబ్లు యు_ (పధాన్‌సతి ద్వారకామాయి మసీదు 
నందు బాబా పూజకావించుచుండెను. అడాటుగ బాబా ఆమె కావించు 
పూజను ఆపెను. | 

సా బాః_ ఆపుము! నీవిడిదికి (వాడకు వెళ్ళుము! 

ఆమె పూజనాపి విడిదికి వెళ్లెను. ఆమె పసిబిడ్డ యేడు 
చుండుట కనెను, ఆవిడనోదారి. న్నిదపుచ్చి తిరిగి బాబా దగజికుం 

GB x] ౧ 
జెరను, 

సొ, బా:- బ్రపుడు నిపూజకానిమ్ము? 

అమె విడిది మపిదునకు-చాల దూరముననున్నను బాబా తన 
అంతరానముచే నాబిడ ఏడ్చు వినెను, అటి వినికిడి నింగూర్చి (పసిద 

జ్జ డె ట థె 
మైన గేయమునందిట్లు తెలుపబడినది. 
“ ముంగీకీపొప్‌ మె ఆవాజ్‌ హోవే 
ఓఖీ సాయీ సుంతా హై స 
(చినబీమ అడుగువేసిన నవ్వడేని 
విననేర్చుసాయి యీప్ఫృథివినెందేని. 


౯-35) 


274 శ్రీ పాయానాథ బోధామృతము 


(రి మ్రరందర్‌ యొక, మూర్హ పు పట్టుదల 


590, భక్తులు వెండిపాలకిని సంపాదించిరి* దానికి పూన్చిన 
వెండి గుజ్జము లవహరింపంబడెను. ఆర్‌, బి. పురందర్‌ అతని మ్మితులా 
వెండి పాలకిని భ్యదపజచుటకు మసేదు ఉత్తరమువై పున నొకగదిని 
నిర్మింపదలచిరి. గదిని నిర్మించుటకు బాబా లేనిసమయమున మసీదు 
గోడకు పురందర్‌ రం|ధములు తొలుచుచుండెను. బాబావచ్చి ఆపనిని 
ఆపుమని ఆజ్ఞాపించెను. బాబా బెదరించుచున్నను పురందర్‌ ఆవనిని 
సాగించుచునే యుండెను. తన భోజనమువేళ దాటినను దానిని పాటిం 
పక పురందర్‌ తన పనియందే నిమగ్నుండయ్యెను. 


సా, బాః- ఇది యెంత దుస్ఫహమో _ గమనింపుడు. ఇతడు 
నామాటలను వినడు. దీని నంతయు నేను సహింవ వలయును, 


సౌ, బాః- (మరల) నీవు భోజనమునకు వెళ్ళుము. 


అర్‌. బీ. పు. బాబా! నేను వెళ్ళను, నేనులేని సమయమున 
నేనుచేసిన పనినంతయి నీవు తారుమారు చేయుదువు. 


సా, బా? అట్లుచేయను. నివు భోజనమునకు వెళ్ళుము. 
అంతట సరందర్‌ భోజనమునకు వెళ్ళెను. 
సా, బాః- ఏమి చేయవలె? బిడ్డ మనకాలి పై మ లమువిసర్జించిన 


మనము కాలునరుకుదుమా? బిడ్డను ఛెదింతుమా? దానిని మనము 
సహింవవలయును. 


(1) వారే _ మూరపువటుదల 
G షు రు 


501, వార్డేః- బాబా! 'మసీదునందు సత్యనారాయణ పూజ 
కావించుటకు నా కనుజ్ఞనిమ్ము! 


సా, వా*_ నీవు చేసికొనుము, 


శీ సాయావాబా అభయ పిదానములు, సూక్తులు, ల 


అంతట వార్డేవెళ్ళి అరటిపిలకలను గొనివచ్చి, బాబా నొక 
విగహముగ భావించి బాబాకు అన్ని వైపుల ఆపిలకలనుంచెను. 


సా, బాః. అటులచేయకుము, నేనటుల జరుగనీయను. 


అంతట వాస్త పెద్ద పెట్టున నేడ్వందొడంగెను, ఆరోదన మంత 
కంతకు హెచ్చుటచే తుదకు లః సమ్మతించవలసి వచ్చెను _ అపుడు - 


వన ఖర్చులకు నాదగఅ ధనములేదు4 
యై ౧ 

సా, బాః_ నీకెంత కావలయును. 

వార్డేః_ త్‌ 2.80 లు 


వ (జయకర్‌ నుచూపుచు ఈతని దగ్గ కలదు. అతని 
దగ్గజనుండి అప్పు పీసికొను ముం 


జయకర్‌ దగ్గజనున్నది ఆమాత9మే అయినను ఆతడు అప్ప] 
నీయక తప్పినదికాదు. వార్డే సత్యనారాయణ వాతము కావించెను. 


(1V) బాబా - బిడ్డలను పేేమతో కనిపెట్టి 
రడ&ించుట*+ 


(1) ధులియా -- బహల్రార్‌ వీడ్డ జబ్బు 


508. 1919 మార్చి “*రావుజి జాలకృష్ణు ఉపాసనీ బహల్కర్‌” 
యొక్క చిన్నబిడ్డకు 5 6 రోజులు పెద్ద పెట్టున జ్వర్రముతగిలెను. 
వై ద్యులాసలుడిగిరి. బహల్క్మర్‌ బాబా పటము (_మోలగూర్చిండి 
పార్థించెను. రాతి 2 గంటలకు ధులియాలోని అతని గదిలో బాబా 
హొడమి, ఆబిడ్డకు ఉాధి పెట్టుచు జ్ఞంకర్సీరు ఆందోళన చెందవలదు. 
డల గంటలలో బిడ్డకు చెమటపోయున్ను ఉదయమున కీబిడ్డ కోలు 
కొనును. పూ ర్తి ఆర్‌ రోగ్యము రుడసినపిదప బిడ్డను నాదగ్గఅకు.= తీసికొని 
రమ్ము!” - అనెను, 


£76. తీ సాయీనాథ బోధామృతము 


.. ఉదయమున అబిడ్డ కోలుకొనెను. ఇది 6-3-1818 ఆ పారింత 
మున జరిగిన విషయము, 


8, 2. 1919న శ్యామా- _రావుజీికి డా తరము వా9సెను. అందు 
“ధులియాలోని నీ మితుని యింటికి నేను వెళ్లినాను” అని బాబా 
చెప్పినాండు. “ఆమి, తుండెవరు?.” అని నేను ప౦శ్నించితిని. “ఉపాసనీ 
బహల్కర్‌ రావుజీ. నేను ప్రతిదినము అతని యింటికి వెళ్ళుచున్నాను, 
నీ వాతనికీ ఉ_త్తరమువా్రాసి చూడుము!- “అని బాబా వలికినాండు. 
ఆందుచే ఈ ఉత్తరము వాియుచున్నా డను.” 


15 దినములు గడచిన తరువాత రావుజీ- ఆతని కుమారుండు 
శీర్ణికి వెళ్ళుచుండిరి. మార్గమున కోపర్గామునందు. టాంగ్యాతోలువాండు 
జాగుచేయుచుండెను, ఆరతి సమయమున, 


స బో శ్యామా! కొంచెముసెిపు ఆగి ఆరతి (పారంభిం 
చుండు! నీధూలియా మితుడు వచ్చుచున్నాండు. ఆటాంగా (తోలువాండు 
వారికింగష్టము కలిగించుచున్నా (డు. 


రావూజీ _ ఆతని కుమారుడు వేళకుంజేరి ప్రాసాదము నందు 
కొనిరి. శ 
సా, బాః_ (బాలునిత్ఫో బిడ్డా! నీకు జబ్బుచేసినపుడు ధూలి 
యాకు వచ్చితిని. నీకు జ్ఞాపకమున్నదా?. 
(2) మహల్సాపతి _..సర్పృములు. 
రరర (ఏ) సా, బాః- భగత్‌! రెండు సర్పములు మీయింటివద్ద 
తిరుగుచున్న వి. 


బాబాచే “భగత్‌” (భక్తుడా!) అని పిలువబడు మహల్చాపతి 
ద్వారకామాయి మసీదునుండి యింటికి తిరిగివెళ్ళి, అతని తలుపుదగ్గఅ 


నొక సర్పమును, అచట కుమ్మరివాని దిండుకింద నొక సర్పమును 
జూచెను, 


శ్రీ సాయిబాబా అభయ. వదానములు, సూక్తులు, 277 


(బి సా. బాః_ భగత్‌! నీవీర్యాతి వచ్చునపుడు లాంతరు 
చేగొనిరమ్ము, _గామద్వారమువద్ద దొంగలేదురు పడుదురు, 


ఆరాత్రి లాంతరు తీసికొని మహల్సాపతి వచ్చుచు [గామ 
చద్వారమువద్ల సర్పమును జూచెను, 
. ” అ ; 

034. ఒక భక్తు (డు మసక చీకటిలో నులవిసర్జనమునకు వెళ్లెను, 


అచట నతండెమియో ఆకులకదలిక చప్పుడువినెను, అదియొక సర్పమని 
నమ్మి త్వరప్వరగా అతని విడిదికి వెళ్లెను. తరువాత బాబానుజేరెను, 


సా, వాః. నీవు వెలుపలకు వెళ్లిన తాపున నేనులేనా? నీవ 
ఖయపడనేల? 
(8) (చూః- పూనా నివాసి నదాశివకార్కాడ్‌సతి సర్పముమీద 
జాదమునిలుపంబోవుచు అంతర్జానముబే అదాటున వెనుకకుతగ్గిన 
వ్‌ | ఎ 
విషయము 


(4) మిరికరునకు అభయము -- సర్పము, 


ఫలక్‌. సర్దార్‌ మిరికర్‌ (బాబా భక్త కులలో నొకండు) కమారుండు 
“బాలుసాహేబ్‌ మిరికర్‌? _ మాన్లుత్‌ కార్‌ బాబా సెలవు తీసికొన 
గోరను, || 


సా, బా? మన ద్వారకామాయికలదని నీవు ఎటుంగుదువా? 
మిరికర్‌ గ్రృహింపంజాలక ఆందోళన చెందెను, 


సా. వా: ఇచట నీవు కూర్చుండి యున్నది ద్వారకామాయి, 
ఇది తన బిడ్డల అపాయములను ఆందోళనలను తొలంగించును. ఈమా 
సూది. ఆయి మిక్కిలి దయామయి. తనను గాఢముగ విశ్వసించు 
బిడ్డ లందఅకిమె అనుంగుతల్లి, ఆపత్కాలమున తనవారి నీమెరక్షించును. 
ఒకసారి విశ్వసించి ఆశయించిన వాని కష్టములన్నియు నివారణ 
మగును, (చూం1) 


27: శ్రీ సాయీనాథ బోధామృ తము 


సా, బాః- (ఊధిని పాసాదించుచు మజియు నిట్లనెను, 
ఆ పొడవైన పెద్దమనిషిని నీ వెటుంగుదువా౭ (బాబా బారచాచి. ఒక 
అరచేతిని [తాచుపాము వడగవలె కదలించుచు అతండు మిక్కిలి 
భయంకరుండు, కాని, ద్వారకామాయి బిడ్డలనది యేమిచేయంగలదు? 
అది కనంబడిన మనము వినోదముగం జూతుము. ద్వారకామాయి 
రక్షింవనున్న పుడు సర్పము తాకంగలవా। 


మిరికర్‌ మెంట వెళ్ళుమని. శ్యామాను బాబా ఆజ్ఞాపించెను. 
ఆరాతి) 9 గంటలకు మిరికర్‌ - శ్యామా మటి కొందరు “చితాలీ”క్రింజేరి 
మారుతొ దేవాలయము వద్దనుండిరి, మిరికర్‌ వారా పతోకలం జదువు 
చుండెను. తటాలున వార్తా పతి9కలమీద కదలిక చప్పుడు “జవాను” 
వినెను. లాంతరు తెచ్చిచూచెను. మిరికర్‌ ఉత్త రీయమున కొంత 


భాగము ఆవార్తా పత్రికల మీదకలదు. ఆ వస్ర్రముచివర ఒక సర్పము 
చేరియుండెను, 


“సర్పము” _ సర్పము” _ అని అజవాను అరచెను. అది 
మిరికర్‌ దగ్గజనుండి కొలంగిపోయెను, జనులుచేరి ఆ సర్పమును 
కరరలతో కొట్టిచంపిరి, మిరికర్‌ వినోదముగ - దానినింజూ చెనేకాని, [భయ 
భా)ంతు(డు కాలేదు, 


ఫస్‌. డీ, శీర్ణిలో తాబా ఒకనాడు (ఫా)శాపాయృ విచార 
సూచక శంఖారావము. గావించుచు _ “అహో! నానా చావనున్న వాండు 
కాని నేను చావనీయుదునా?” - అనెను, అ సమయమున, నా. గో, 
చందోర్కర్‌ - లేలే శాస్త్రియు పూనాదగ్గజ బాంగాలో ప్రయాణముంజేయు 
చురిడిరి, గుట్టము టాంగాను వెనుకకు నెట్టుకొని పోయి దానిని 
తప కంముటునే సెను చందోర్శరు _ లేలే శా స్ట పా్రాణాపాయస్థితిలో 
నుండిరి. వారు మెల్ల గలేచి యెొట్టిగాయములు తగులలెదని గు ర్రించిర. 
తరువాత వారు శీర్ణికి వెళ్లినపుడు బాబా పై నందెలిపిన విధమున వారికి 
కలుగనున్న ఆపదను గని పెట్టి రక్షించినట్లు తెలిసికొనిరి, 


శ్రీ .సాయీబాబా అభయ పరీదానములు, సూక్తులు, 279 


50%. B. ఆర్‌..వి, మోదక్‌ - తనకొక (పత్యేక పరీక్ష జురువ్య 
బడునని, దానికతండు హాజరైన యెడల ఉద్యోగాభివృద్దిపాందుటో లేక 
ఆతని "అసమర్ధత కారణముగ ఉఊద్యోగమునుండి తొలంగింపంబడుటో 
జరుగునని యాతండు భయపడుచుండెను. ఆతండు బాబాదగ్గజకువెళ్లై ను. 
-బొంబొయిలో షరీక్ష గడువుదాటిపోవువరకు బాబా అతనినట నిలి పెను, 
ఆపరీక్ర తేది దాటిపోయిన తరువాత. 


సా, బా: పొమ్ము, 
మోదక్‌. బాబా; ఎక్కడకు? ఇంబికా? బొంబాయికా? 


సా, బా; ఇంటికిపామ్ము! నీ బిడ్డలు నీకొజకు నిదిక్షించు 
చున్నారు, . 


(5) బూబేగండము _ బావా అభయము. 


596. నానా సాహేబ్‌ రేంగ్లి |వసిద్ధ జ్యోతిష్కుండు. ఆతండొక 
తతి నాదినమున *బూటీకి' ప్రాణగండము కలదని చెప్పెను. తరువాత 
వారిరువురు బాబాదగ్గఅ కేగిరి. 


సా, బా!ః_ నానా ఏమిచెప్పుచున్నాండు? నీకు మృతి ఆసన్న 
మైనదని తెలుపుచున్నాడా? ఏమి? మనము భయపడవలసిన పనిలెదు. 
తాకుము! తాకుము! నీవెట్లు తాకిచంపుదువో నేను చూచెదనుగాక! 


ఆ తరువాత *టూటీి మలవిసర్దనమునకు వెళ్లెను, అచట నొక 
సర్పముండెను. సేవకుడు దానినింజూచి ఒక రాతినింజేకొని పై కెతెను, 


“దానికంటె ఒక కర మేలు, కిమకరము” _ అని, బూటీ అనెను, 
సేవకుడు కట్దతెచ్చులోపల అసర్పము వెడలిపోయెను. 


“మృత్యుదేవత రానూవచ్చి నది, [(పాణాపాయము గలిగింపక 


మరీ నత బోలు నదిలో 


280 శ్రీ సాయీనాథ బోధామృతము 
V బాబా - భక్తుల ఆరోగ్యవిషయమై ఆలోచన బాలసింపి. 


ఏ7. ఆదరించువారెవ్వరు లేక మిక్కిలి వ్యాధి గస్తుడై బాట 
(పక్కన పడియున్న “బాలసింపిని బాబాచూచెను, బాబా నిత్యము 
భిక్షించు గృహములలో నాతని గృహము ఒకటి. అతని కుటుంబమునెడ 
బాబాకు మిక్కిలి ఆదరము కలదు. 'నింగోను” లోనున్న నానాసాహెబ్‌ 
డేంగ్నే దగ్గఅకు వెళ్ళుమని బాబా బాలషింపికో చెప్పెను ఆ సమయమున 
నానాసాహెబ్‌ స్వప్నమున బాబాపొడమి “నీదగణకుంజేరు “బాలషింపి" 
విషయమై తగు శద్దతీసికొను ము” - అని అదేశించెను. కావున బాలషింపి 
ఆతని దగ్గజకువెళ్ళణగా డేంగ్లే ఆతనిని మిక్కిలి ఆదరముతో పోషించెను. 


బాబా _ కుష్టురోగులయెడ ఆదరణము 


558 (83). సా. బాః_ భీమాబాయి! ఈ కుష్టు రోగియెన 
కాంతను నీ యింటికింగొనిపోయి పోషింపుము. 


ఫీమాబాయి:. బాబా? ఆమెకుష్లు కోగి, 


సా, దాః_ దానిని లెక్కి౦పకుము,  ఐననేమి? ఆమె నా 
సహోదరి, ఆమెను నీ యింటికింగొనిపొమ్ము! 


శీమాబాయి ఆ కుష్టురోగిని తనయింటికిం బిలుచుకొనిపోయి 
ఒక నెలరోజులు పోషంచెను. అంతట ఆరోగి మృతినొందెను, 


(b) సా, దాః (బాలాజి పటేల్‌ _ నివాన్మర్‌ తో బాలా! నీ 
వింటికి పోవలదు. ఇచటనుండి, ఈ డగ్దుభావ్‌ను (ముస్లి ౦ కుష్టురోగిన్సి 
పోషింపుము, 


బాబా ఆజ్ఞననుసరించి బాలా అకుష్టురోగిని ఒకనెల దినములు 
హోషించెను. పెదపనతండు మరణించెను, 


శ్రీ సాయీబొబొ అభయ విధానములు, సూప్త టు, £81 
1V సహాయములు _ సంతతి ననుగిహించుట 
(౩) డి. యస్‌. రసొనే 


099. దామోదర్‌ _ సావ్యలాం - రసానే - మొదటి భార్య 
యందు సంతానము కలుగని కారణమున మటియొక భార్యను చేపల్దెను. 
కాని ఆమెయందు సంతతి కలుగలేదు. అతని జాతకమున జన్మలగ్నము 
నకు పంచమస్థానమున పాప గహముండెను. (గహములతనికి పతికూల 
ములుగ నుండెను. కాని, అతనికి బాబాయందు గాఢవిశ్వాసముక లదు 
అతండు శీర్తికి వెళ్ళినపుడు బాబా అతనికొజకు నిరీక్షించుచుండెను, అతనికి 
4 మామిడిపండ్ల నిచ్చుచు- 


సా, వా;- దామియా! ఈపండ్త నిపుడు తీసికొనిపొమ్నూ. వీనిని 
ఇని చావుము! 


'దామియా భయ చకితుడయ్యెను. సంతతింబడసి, సంసార 
మగ్నుండగుట ఆధ్యాత్మిక న. యని, ఆతండు గుర్తించిన 
వాండుకాండు. 


సా, బా: ఈ పండ్లను సీవుతినవలదు, నీ, భార్యకు పని 
రియంముుః 


దామియా:- ఏ భార్యకు? 


సా. బా;- నీ రెండవ భార్యకు. ఆమెను ఈ పండ్లను దిన 
నిమ్ము. ఆమె యందు ఇరువురు పతులు జనింతురు, మొదటిబిడ్డకు 
కడాంక్‌ షై) _ అని రెండవ బిడ్డకు “శానాపూ_ి అని పేర్లు పెట్టుము, 


(ఆ తరువాత) అతనికి ఎనమండుగురు బిడ్డలు క క 
రనియు బాబా తెలిపెను, ఆ విధముగనే జరిగెను. దామియాకు మొదట 
ఇరువురు కొమరులు కలిగిరి, అతండు మొదటిబిడ్డ జనించినపవుడా బిడ్డను 


F-36) 


లీర్రీలీ ము శ్రీ సాయీనాథ బోధామృతము 


బాబా దగ్గఅకు. గొనిపోయి “బాబా! ఈ బిడ్డ కేమి పేరు పెట్టమందువు?- 
అని అడిగెను. 


సా, బాః- నేను నీకుందెలిపినది మఅచితివా? నీనోటు పుస్తక 
ములో శివ పేజీలో వాగిసికొంటివి ఈ బిడ్డకు “దౌలత్‌ షొ _ అనుపేరు 
పెట్టుమని నేను చెప్పలేదా? 


(గమనిక:-ఇతండు (దౌలత్‌ షొ నానా సాహెబ్‌ రసానే _ శీర్త 
సాయీ. సంస్థానముకు ధర్మక ర 


(b) రావ్‌ బహద్దూర్‌. శాట్‌ పీ సోకే, 


540, హెచ్‌. వి. సాకే డిప్యూటి కలెక్టరు. 50వ సంవత్సర 
మున భార్యావియోగము కలిగెను, ఆతనికి గ. కుమా_ర్రెలు 
మాతంముకలరు, మగసంకానములేదు. పురుషసంతతికొజకు మజఅల 
వివాహము చేసికొన నతడు మిక్కిలి సందేహించుచుండెను, 1904 న 
అతండు మామ్హత్‌ దారుతో కలిసి శీర్ణికి వెళ్ళెను. 


మా మ్లక్‌ దార్‌;. బాబా! సాహెద్‌నకు పురుష సంతతిలేదు. 


సా, వా;- సాహెబ్‌ వివాహమాడిన భగవానుండు ఇతనికి 
కుమారుని ప్రసాదించెను, 


ఆ విధముగ బాబావలన అభయము పొంది సాతే మరల 
వి వాహామాడ సిద్ధపడెను. మరుసటి సంవత్సరమున దాదా కల్కారు 
తనకుమార్తెను 'సేకేకు ఈయందలచెను. కానిసాతే బాబాసలహా కీసి 
కొనంగోరెను. శ్యామా - దాదా 'కిల్మారు ఆకన్యను బాబా దగ్గఅకు 
వెంటంగొని వెళ్ళగ బాబా ఆకన్య నొసట కుంకుమము పెట్టుచు “ఈబిడ్డను 
అహమ్మదాబాదునకు (హెచ్‌. వి, సాతే, నివసించుచోటు) పంపుడు-” 
అనెను, 


Es వా ఆకన్యను 1906 న పరిణయ మాడెను, 
తరువాత 6 సంవత్చరములలో ఇరువురు కుమా రెలు మాత్రము జనించిరి 


శు సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు, 200 


1912 న దాదా కిలారు సకీిసమేతముగ బాబాను జేరి మొక్కి “దాబా! 
మాకు దౌహితుినిం జూచుభాగ్య మెప్పటికి ?”_ అనెను, 


సా,బాః_ నేను అల్లాను పార్థించుచున్నా (డను, నాపా9ర్ధనము 
మున్ని౦చును, 


[1913 నందు సాతేకు కుమారుండు జనించెను. 1840 (ఈ 
గరింధరచన కాలమునకును) అతండు మంచి ఆరోగ్యముననున్న వాడు] 


((3 నసపత్నేకర్‌, 


541 సపత్నేకర్‌ *_ అనునతండు న్యాయశాస్త్ర విద్యార్థి. 
న్యాయశాస్త్ర పట్టపరీక్షకు సరియగు పరిశ్రమ లేకయె ఎట్లు విజయము 
కూందంగలవు? _ ఇని తనతోడి విద్యార్థి నతండు ప్రశ్నించెను, తన 
విద్యాపరి శమ యందెట్టి కొబతలున్నను తనకు విజయము తప్పక కలుగు 
ననిన సాయీబాబా అభయ పిదానము పె నాధారవడియున్న వాండనని 
ఆ మి తుండు సమాధానమిచ్చెను. అంతట సపతక్నేకర్‌ అమ్మితుని సాయీ 
బాబాను గూడ అవహేళనము చేసెను ఆపిదప పరీక్షా ఫలితములు 
[పకటనమై బాబా అభయ) పదానమును, యదార్థముంగావించినవిం 
ఏమైనను ఆపరీక్షలో తన మ్మితుని విజయమొక “గుడ్డి వెటుగ 
పెర్కొని యింకను బాబాయందు నిరాదరణబుద్దినే వెలింబుచ్చెను. ఆ 
సపక్నేకర్‌ అకల్కోటయందు న్యాయవాదిగ పనిచేసెను. పదిసంవత్సర 
ములు గడిచిన పిదప తన వీకెక సుతునింగోల్పోయెను, అతని 
అంతరాత్మ ఆతని బాధింపందొడంగెను, బాబాను సందర్శించి, క్షమా 
పణముం జెప్పుకొనందలంచెను, అతండు శీర్షికింజేరి బాబాకు పణమిలి న, 


సా, బా; “చల్‌_హట్‌” (వెడలిపొమ్ము కొంత తడవువేచి 
మరల బాబాకు పాణమిల్లె ను, 


నాల న ఇక్కడనుండి వెడలి పొమ్ము. 


ససత్నేకర్‌ శీర్షివిడిచి యింటికి వెళ్ళిను. 


ర! శ్రీ సాయీనాథ బోధామృతము 


ఒక సంవత్సరము గడచినపిదవ బాబా సవత్నేకర్‌ భార్య 
స్వప్న మునంగోచరించి, ఆదంపతులను తనదగ్గఅకు రమ్మని ఆహ్వానించెను, 
ఈ సమయమున సపత్నేకర్‌ తన పూర్వద్వేష ప్రువర్తనమునకు క్షమాప 
ణము అకి వినయమునం దెలుపుకొనెను. అంతటబాబా వివిధ కాలము 
అందు వివిధప౦దేశమఃల జరుగు చున్నవిషయములన్ని యు తాను 
గుర్తించుచునేయున్న వాండని సపత్నేకర్‌ తెలిసికొనునట్లు ఆతని 
వృత్తాంతమంతయు స్వీయ వృత్తాంతముగ అతని ఎదుటనే ఒక గొల్ల 
పడతితోం జెప్పెను. బాబా మటియి ఆగొల్ల పొలతితో 


సా, బా. ఈతండు (సపత్నేకరును చూపుచుు తన పుతుని 
తేను చంపికినని నన్ను నిందించుచున్నాండు. కమ్మల నేనాజీవాత్మనే 
యీతని సతీగర్భమునం జేర్చుదును, 


బావా అంతట సవక్నేకర్‌ వై పునకుదిరిగి అతని మ_స్తమున 
తనహ_స్టమునిలిప “నీ ఆశయమతిశీఘ్రముగ ఫలించును. ” - అని, 
ఆశీర్వదించెను, 


సపత్నెకర్‌ పరమానందభరితు. డయ్యెను, బాబాతన అంత 
"ర్హానము నంతకంత కధికమీగ వికటించిన కొలంది అతనికి బాబాయందు 
గాఢవిశ్వాసము పొదుకొనెను. 


ఉదా:- నవక్నేకర్‌ సతికింగలుగనున్న వ్యాధినింగూర్చి దానికి? 
గావింపందగు చికిత్సనుగూర్చి బాబాముందుగం దెలిపినాండు, స్వాను 
భవమున నిట్టి విషయములను గ్గుర్తింవంజాలిన సవత్నేకరునకు విద్యార్థి 
,దశలోవలె బాబాయందు అవిశ్వాసము ఎన్నటికిని పొసగబోదు. ఆదంప 
తులు సెలవుతీసికొను సమయమున బాబా సపత్నేకరునకు కొబ్బరికాయను 
ప్రసాదించి “దినిని ని భార్య పై టకొంగున నుంచుకొని ఆనందమున 
వెళ్లుడు!*ొ_ అని ఆశీర్వదించెను. 


15 నెలలలో వతనికి పుతుడు జనించెను, ఆదంపతులు 
తమసుతుని బాబా దగ్గజకుం గొనివచ్చిరి, 


286 శ్రీ సాయీనాథ బోధామృతము 


శ్యామా:- ఈ కాంత తన గర్భములోబిడ్డ ఆ విధముగా దొరల 
యునని పాిర్థించుచున్నది. అట్టి ఆశీన్సుతో ఆ నారి కేళమును 
వసాదింపుము! 


స్మా క ఆమెకిచ్చిన కొబ్బరికాయ బిడ్డగా మాలునా? అట్టి 

ఆలోచనలుగల మనుష్యులెంత అవివేకులు! 
. శ్యామాః. దేవా! నీ అశీః ప్రభావమును అనారి కేళము 

నేనెజుంగుదును. ఆ కొబ్బరికాయను ఆశీస్సులతో పిసాదింపుము!ః 

అటుల ఇరుమాటు- ముమ్మాజు శ్యామా బాబాను పార్టించెను, 

సా, బాః- అమెకు సంతానముకలుగును. 

శ్యామాః- కాని ఎప్పుడు? 

సా. బాః_ 12 నెలలలోపల, 


అంతట ఆకొబ్బరికాయను పగులంగొట్టి సగము అకాంతకు 
బాబా ప్రసాదించెను. 


శ్యామా!_ అమ్మా! ఈయన మాటలను వినినావుకదా! న్‌కు 12 
నెలలలో సంతతి కలుగకున్న ఒక కొబ్బరికాయ ఈయన తలపై పగుల 
గొట్టి యీ మసీదునుండి, యీయనను వెలువలకు ఈడ్చి వై చుదును 
అటుల కావింపనా - నన్ను “మాధవరావు” _ అనిపిలుచుకొనను, 


సంవత్సరములో వల నామెకు కుమారుడు కలిగెను, ఆబిడ్డను 
5వ నెలలో బాబా దగ్గజకుంగొనివచ్చిరి. తండి బాబాకు 500 రూపాయలు 
సమర్పించెను. ఆ [దవ్యముతో బాబా అశ్వము (గాశ్రమకర్ణము) నకు ఒక 
కొట్టము నిర్మింపబడినది, 


(6: చింతామణిరావు 


594, సా. బాః_ (మహల్సావతితో) ఆతడు మరల వివాహము 
చేసికొనిన ఒక పుత్రుడు ఒక పుత్రిక జనింతురని అతనితో (చింతామణి 
రావుతో) చెప్పుము, 


శ్రీసాయీబాపా అభయ [పదానములు, సూక్తులు. వర్‌ 


చింతామణిరావు తిరిగి వివాహము చేసికొసేను. ఒక కుమారుడు 
ఒక కుమార్తె మాతమె జనించిరి. 


(1) మహల్ప్చాపతి 


944, మహల్చాపతికి ప్రీసంతతి మా|త మే కలదు. అటులయ్యు 
నతడు (బహ్మచర్య నిష్టగలిగి బావా వెంట మసీదునందు చావడియందు 
ని దించువాండు 


న భగత్‌! వెళ్ళి నీయింట నుండుము. నీకు సుతుండు 
జనించును. సుతుడు చూతఫలము (మామిడిపండు) సుత తిం్యతిణీ 
మలము. (చింతకాయ 


భగత్‌ మహల్చాపతి గోకులాష్టమినాండు యింటికి వెళ్ళెను, 
మరల గోకులాష్టమిలోపల నతనికి పుతుడు పుట్టెను, 


(క) రతన్టి సేత్‌ 


545. (పై జామ్‌ రాష్ట్రములోని నాందేడ్‌ నివాసి “రతన్‌జీ- 
సపూర్ణి- వాడియాకు సంతానములేదు. ఒకనాడు దాస్‌గాణామహారాజు_ 
మౌలిసా హెబ్‌ (మౌలానా అకు రు 4-14-0 లు వెచ్చించి అల్పాహార 
విందు కావించి. సంతాన పా పీకి బాబా ఆశీస్సులంబడయంగోరి. శీర్డికి 
వెళ్ళి బాబాకు _మొక్కెను, 

సా. బా:- నీవిదివరకు రు 8-14._0 లు ఇచ్చినావు. నాకివుడు 
రు డా లు దక్షిణనిమ్ము, 


రతన్‌న్ట్‌ ఆపైకమిచ్చెను. కాని తానంతవరకు బాబాను 
దర్శింపక యేమియు ధనము పంవనివాడగుటచే తాను బాబాకు 
రు ౪-14_0 లు సమర్పించుట యెట్లుపొసంగెనా! యని ఆశ్చర్యవడెను, 


స నీహృదయ కామితమును భగవానుండను 
[గహించును. క 


2 = శ్రీ సాయీనాథ బోధామృ తము 


' దాబా ఆశీస్సులుపడసి రత న్లీతిరిగి యింటికి వెళ్లెను. బాబా 
లోంగడ ధనము స్వీకరించుట _ మౌలానా. రూపమున బాబా స్వీకరించి 
నాండని దాస్‌గాణా మహారాజు విశదవజచెను. రతన్గీ తనలెక్కలను 
చూచుకొనెను. మౌలానా మౌలీసా హెబునకు అల్పాహారవిందునకై తాను 
వెచ్చించినది సరిగ రు. ౮౪-14-0 లు అగుట అతడు గురి ంచెను - 
తరువాత బాబా అనుగూహమున రతన్తికి పుత్రుడు జనించెను. 


(bh) నారాయణ గోండ్‌ సింగే 


నా, గొ. సింధేకు వీడుగురు ప్యుతికలు జనించిరి. పురుష 
సంతానములేదు. అతని (పారబ్బకర్మముననుసరించి పుతసంతాన ఫొ ప్రి 
లేకున్నను అతండు దత స్వామిని (వార్ధించిన కారణమున జాబా అతనికి 
సుతుని |పసాదించిన విషయము 1802లో బాబా తెలిపినాండు (చూ, 888) 


545 మీ. బిడ్డలకు బాబా దిర్హాయువును (_పసాదించుట 

సా, బాః- జి. జి, నార్కేకు బిడ్డలు కలరా? 

భక్తుండు:- బాబా! అతని బిడ్డలు మిక్కిలి బాల్యముననే 
మృతినొందిరి, 

సా. బా?_ అల్లా అను గహించును. 

ఆ తరువాత నార్కెకు నలుగురు బిడ్డలుకలిగిరి. అందజు 
దిర్దాయువుగలవా రై రి. 

(గమనిక:_ బాబా '“బిడావేి సతినింగూడ యీవిధముగ 
నను గహించినాడుఎ 

NLT భక్తుల సంనార విషయములు 
మాటా స హో రకు 
(a) నిమోన్మ_ర్‌ దంపతులు. 


542. నానానిమోన్కర్‌ :- (భార్యతో జిలాపూరులోని మన 


పల వానిని చూచి, వెంటనే తిరిగిరమ్ము. 


ల 
గ 


జీ సాయోీబటాబా అభయ పీదానములు, సూక్తులు, 289 
ని. భర్ష: ఎట్లు రాంగలను? అక్కడ చూడవలసిన బంధువులు 
పలువురు గలరు. 


నా, ని నెను వెరియుండంజాలను మటునా౭డు అమో 
వాస్య - కావున నీవు వెంటనే తిరిగిరమ్మూ. 


నిమోన్కర్‌ సతి మిక్కిలి కలత నొందెను. ఆ సమయముననే 
మసీదునుండి నిమోన్మర్‌ దంపతులున్న తావునకువచ్చి. 


yp 


. బా:- (నిమోన్కర్‌ సతిత్ఫో అమ్మా! జబ్బుపడి కోల్కొను 
చున్నబిడ్డను చూచివచ్చుటకు జేలాపూరు వెళ్ళుచున్నావా? - త్వరగా 
వెళ్ళుము. ఎట్టి ఆందోళనచెందక వెళ్ళుము. అచట మీ బంధువు 
లందఅంజూడుము, రెండు లేక నాలుగు దినము లచటనుండి శీర్తికి 
తిరిగి రమ్ము. 


ఈ విధముగా బాబా (పై కోర్టు తీర్పు నానానిమోన్మర్‌ 
(కృిందికోర్టు ఆదేశమును తోసి రాజసెను. 


నానా తలంపు తెలుపువాండు _ బాబా తీర్మానించువాండు, 
(ర) హెచ్‌, వి. సాతే - దంపతులు 


547. శీర్తిసమీపముాన సాకే నూతనముగ కొనిన భూమిని 
జూచివచ్చుటకు అతని భొర్య తాల తసమ్మకించినడి. కాని ఆమె అటుల 
వెళ్ళిన “బాబు? భార్య (వితంతువు తనకును ఆభూమిలో హక్కుకలదని 
ఏవేవియో పేచీలు-కష్టములు కలిగెంచునను తలంపులత్‌ ఆమెకండీ 
(దాదా కిల్కారు ప్రేరణమున వెళ్ళనని నిశ్చయించుకొనెను. నాకెవాడ 
ముందు బండివచ్చి నిలిచెను. భర్త అక. బండిలోని కెక్కుమనెను. 
ఆమె నిరాకరించెను. కుపితుండైన భం (సాత్రె బండివాని చేతిలోని 
కొరడాలాగికొని భార్యను దండించుటకా కొరడాపై కెత్తెను. వెంటనే 
మేఘుడు - (మేఘశ్యాము పరుగునవచ్చి 


౯-37) 


0 శ్రీ సాయీనాథ బోథామృతము 

మేఘ:_ బాబా నిన్ను వెంటనే ద్వారకామాయి మసీదునకు 
రావలసినదిగా ఆదేశించుచున్నాండు. 

సాకే అకొరడాను (కిందపాఅవై చి, బాబా దగ్గజ కేగెను. 

సా బా? ఏమి? ఆవిషయము. ఏమిజరిగినది? నీ భూమి 
అచటనేకలదు, వెళ్ళి దానిని చూడవలసిన అవసరమేమి కలిగినది? 

హు వి, సాతే తనభార్యను కొరడాతో కొట్టందలచి దిన పయత హ్‌ 
మునకు సిగ్గు తనయుడ తంతు స నిరంతరము 


పడె 
జాగ్భతితో పమరంపవన్న బాబా కరుణార్ద) దృ ష్టినిందలంచుకొని సాతే 
మిక్కిలి సంతోషి 


౭ 


VIIT జా జె ల పన సహాయము 


పి 


షె 


| (ఇ) డి. యస్‌. రసానే 


549. దామోదర్‌ _ సావలా9ం - రసానే బొంబాయిలోని ఒక 
దలారి ద్వారా పం త్తి చట్టా నారివార సంబంధ మైన తతత లిగన్ను 
ఆదలారి ఆచట్టావ్యాపారమున లక్షలకొలది లాభము కలుగునని రసానెకు 
తెలిపెను. ఈ విషయమున బాబా సమ్మతి క్రీపికొనుమని రసానే_ శీర్జిలోని 
శ్యామాకు ఉ_త్తరమువా సెను, శ్యామా ఆ ఉ_త్రరమును బాబాదగ్గజ 
కుంగొనిపోయెను. దానిని తెజచి చదువు పూర్ణమే - 


సాం బా:- దామియా _ ఆకాశమునందు కొనంజూచు చున్నాడు 
దైవము పిసాంచినది నిలుపుకొని దానితో సంతృప్తి నొందుటలేదు 
దామియామతి భ్రమించుచున్నది. అతని ప్రస్తుతస్థికి యెట్టీలో టులెదని 
వాాయుము, అతనికిపుడు గల సగమురొట్టె చాలును. లక్షలనుగూర్చి 
అందోశన చెందవలదని తెలుపుము 


అంతట దామియా ఆ చట్టావ్యాపారము చేయవలయునని 
అందులభించు లాభములో బాబాకు భాగమీయవలయునను తలంపున 
స్పయముగ శర్జికివెళ్లి బాబాను దర్శించి, బాబా పాదములొత్తుచుండెను, 


శ్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు, 91 


స్‌ వా? (బిగ్గణగు దామియా! నేను దేనిలోలేను. అనగా 
_ నాకీ సంసారమున దెనితో సంబంధము (లాభములు పంచుకొనుట 
మొదలగువానితో సంబంధము) కల్పించుకొనను, 

(కావున “దామియా” ఆ ప్రయత్నము మానెను 

తరువాత కొంతకాలమునకు దామియాకు ఒక తలంపు గలిగెను, 
థాన్యమును పెద్ద మొ_త్రములుగకొని, నెలలు సంవత్సరములు నిలవచేస్కి 
ధరహెచ్చిన పిదప అమ్మవలయునను ఉఊద్దేశముకలిగెను, దామియా 
బాబా దగ్గటకు వెళ్ళి “బాబా! నేను ధాన్యవ్యాపారమును చేయుదునాఖో 
అని అడిగెను, 


సాం బాః:- వలదు. నీవు $ సేర్లు చొప్పున కొని 7 సెర్లు 
చొప్పున అమ్ముదువు 


కాని కొన్ని వారములవరకు ధాన్యముధర హెచ్చుచుండెను, 
బాబా భవిష్యత్చూ చనలసత్యములా _ యనునట్లుండెను, కాని ఒకటి 
రెండు నెలల తరువాత - శావణమున అంతట వర్షములు సమృద్ధిగం 
గురిసెను. ధాన్యము ధరలు తలవని తలంపుగ తగ్గుచునటుల చాల 
కాలముండెను, ధాన్యము నిలువచేసిన వర్తకులు మిక్కిలిగ నష్టముల 
పొలెరి, బాబా దామియాను అబ్బీదుర్గతినుండి తప్పించెను, 


548, (1) సంవత్సరముల తరబడి బాబా బయ్యాజి-అప్పొబే- 
పటేలునకు నిత్యము 4 రూపాయలు చొప్పున నిచ్చుచుండెను. 


సా, బా:- ఈ ధనము నెవరికి అప్పు ఈయవలదు, ఇతరులకు 
దానధర్మములు చేయవలదు. నీ సంపారమున నిత్య భోజనాదులకు 
వ్యయ పెట్టవలదు. 


ఆ ధనముతో నతడు భూమికొనవలయునని బాబా అభిపాి 
యము. ఆ విధముగ బయ్యాజి ఆథనముతో 04 ఎకరముల భూమినికొతి 
యిప్పటికిని నిలుపు కొనినాండు, 


454 శ్రీ సాయీనాథ బోధామృతము 


(౯) చెజకుపంట పండించుట అచట రైతుల. కాచారమైనది, 
గోదావరి లోయయందు (పతి కృషీవలుడు చెఅకుపై రు. వేయుచుండును, 


బయ్యాజి:_ బాబా! నేను చెజకుపై రు వేయుదునా? 
సా, బాః. వలదు, 


కాని యితరులు కావించు పనిచూచి చెజకులో గొప్ప లాభముల 
గడింపవలయునను తలంపుతో బాబా మాటలను పాటింవక బయ్యాజి 
చెజకు నాటెను,. పర్యవసానమున చెఅకు తోటలకు పెట్టిన పెట్టుబడి 400 
రూపాయలు నషమగుటయేకాక, ఇతరములగు మెట్టపై రులవలన వచ్చు 
థాన్యము-పశుగాంసము మొదలగు వానినింగోల్పోయినాండు, 


(6) రావ్‌ బహద్దూర్‌ _ యన్‌. వి. ధుమాల్‌ 


500. నాశిక్‌లో పబ్లిక్‌ (ాసిక్యూటర్‌ _ (వీభుత్వవక్ష 
న్యాయవాది ఊద్యోగమునం _ జేరవలసినదిగ ధూమాల్‌నకు పిలుపు 
వచ్చెను. బాబా అంగీకారముకొజకు ధుమాల్‌ శీర్తిలోని శ్యామాక్షు 
ఉత్తరము (వాసెను, 


సా, బా? అకొత్త ఉద్యోగము నతడంగేకరింపనేల? పాత 
పదవియే చాలును, 


యస్‌, బి, ధుమాల్‌ ఆ ప్రభుత్వ న్యాయవాది పదవిని నిరాక 
రెంచెను, ఆతని ఆదాయమున కెట్టి కొజతయుం గలుగలేదు, 


IX భక్తుల (పెమకులోంగి దాబా తనపూజకు సమ్మ తించుట, 


5. బరు కన తారీకు. తనువుకు హూతంముప బాహో 
ముదటినుండియు నిష్టములేదు, వారించినాండు. క్రాని తీవమైన భక్తి 
గల మహల్సాపతి బాబా పూజను (వారంభించెను. బాబా కాదనలేక 
పోయెను. నా, గో, చందోర్కరు కుమారుడు “దాపు 4 ఏండ్ల బిడ్ల 


(at) 
దినిని కొనసాగించెను. ఆబిడ్డ వలె ఆందజు ఆస్వాతం| తత్వమును చూటగొన 


శ్రీ సాయీబాబా అభయ పుదానములు, సూక్తులు, 2983 
దొడంగిరి, అప్పటికిని బాబా తన ముఖమున గంధముతో అడ్తముగ 
_తిపుర్యడములను పెట్టుటకు సమ్మతించలేదు. కాని డాక్టర్‌ పండిట్‌ వచ్చి 
బాళూ ముఖమున గంధముతో తిపుం డములను అడ్డముగ పెట్టినాడు. 
బాబా పశాంతముగ నోర్చికొనినాండు, 


దాదా కేల్యార్‌:._ కాబా! ఏమిది? చందన తిలకమును నిరాక 
రించువాండవు నీవిపుడు సమ్మతించితి వేల? 


సా, వా;_ ఈ పండిట్‌ తన (బాహ్మణ గురువు ధోపేశ్వర్‌లోని 
కాకామహారాజుగ నన్ను మనస్సున భావించి, తన గురువునకు గంధము 
తిలకము దిద్దినట్లు నానుదుటనుంచినా౭డు. కావున నేను నిరాకరింవంజాలి 
వై తిని, 

తరువాత అబుల్‌రంగారి (ముసి ౦) వచ్చి బాబానిటు 

a) ధా ae’ 

_వశ్నించెను, 

అ. రం!- బాబా! ఏమిది? నీనుదుట గంధమలఅదంబడినదే! ఇది 
మన ఆచారముకాదు, 


_ సా, బా;. ోజైనాదేక్‌ - వైసావేష్‌” _ మన పరిసరముల 
ననుసరించి మనము వర్తి ం౦ంపవలె. ఈ హైందవులు వారిదె వముగ నన్ను 
పూజించుచున్నా రు, వారి మనస్సును నేను బాధింపనేల? వారినటుల 
కావించుటకు సమ్మతించితిని, నేను భగవానుని భక్తుండనే, 


బాబా _ గురుపూర్ణిమ జరుప నియమించుట. 


552. 1909 నుండి బాబా నిత్యసమిష్టై ఆరతిపూజలు పౌరంభ 
మైనవి. కాని గురుపూర్ణిమ (ఆవాఢశుద్ధపూర్ణిమ) నాడు బాబా [వత్యేక 
పూజారాధనలు జరుపు ఆచారములేడదు. 1909 గురుపూర్ణిమనాండు బాబా 
స్వయముగ దాదా కేల్కారును పిలువనం పెను. “ఈదినము గురుపూర్ణిమ 
యని ని వెజబుంగవా? పూజా _దవ్యములంగొనివచ్చి గురుపూజ 
గావింపుముూ _ అనెను. ఆ దినమున గురుపూజ కావింపంబడెనది. అది 


294 శ్రీ సాయీనాథ బోధామృతము 


మొదలు బాబా భక్తుల ఎదలు గురుపూర్ణిమనాండు ప్రత్యేకగురుపూజ 
గావించు ఆచారము పా9రంభమై నేటికిని జరుపంబడుచున్నది. 


కాని శివరాతి9నాండు అర్థరాతిమున రహస్యముగ బాబా 
పూజ జరుపుచున్న హః వి. సాకేను బాబా వారించెను. 


Xx భకులయెడ బాబా జాగరూకత 
(జ నా, గో. చంటి “రూత్‌. 


ఫఫ్‌లే, నా.గో. చందోర్శర్‌- పండరిపురమునకు బదిలీచే యంబడి, 
అచట ఉదో్యోగములోంజేరు పూర్వము బాబా సెలవు తీసికొన శీర్ణికివచ్చు 
చుండెను. బాబా అచటంజేరిన భక్తుల - మహల్సాపతి, కాశీరాం, అప్పా 
సిందీలను సంబోధించుచు నిట్లనెను.” మనము నలువరము భజనచేయు 
దము, పండరిద్యారము చక్కగ తెరువంబడినది. మన మానందముతో 
భజనముచేయుదము. బాబా గేయమునిట్లు పారంభించెను, 


పండరికిని దారి పట్టి పోవుదము 

ఉండు దమింక నందె యుండు వారలము 
చక్కగ నట నివాసంబుం జేయుదము 
అక్కడ మన ప్రభు వలరారుం జిరము, 


వారు ఈ కీర్తనము గానము చేయుచుండంగా నానాసాహెబ్‌ 
చందోర్మరు మసీదుంజేరెను. 


ఏ54, తానాప్పిడరు “జోషి తమ్ముండుచిన్నజోషి రికి వెళి 
బాబాను దర్శింపందలచెను. కాని వెళ్ళుటకతనికి సాధ్యపడలేదు. కొన్ని 
దినముల తరువాత ఒక కొంకణాస్థ బాహ్మణుండు బొంబాయికి వెళ్ళుటకు 
బాబా సెలవు కోరుచుండెను. 


సా. బా;- (కొం. బ్రా. తో) ఈ ఊధిపొట్ల ము దీసికొని వెళ్లి, 
నీవు హాయాణముచేయు రైలులో నీ దగ్గణకుంజేరి కూర్చుండుటకు 
కొంచెము “జాగా” నీయుమని కోరునతనికి దీనినీయము, 


శ్రీ సాయీజొజా అభయ పిదానములు, సూక్తులు. 295 


కొం. బా9!- (ఆఉధిపొట్ల ము తీసికొని) నాకెవరు సందర్భ 
పడనియెడల దినిని తిరిగి మీకు వంపుదును. 


సా, బాః_ నీ వా మనుష్యునింజూతువు, 


అంతట కొం, దారాహ్మణుండు కోపర్షామునుండి బొంబాయికి 
రైలులో బయలుదేరెను. కల్యాణ్‌ సైషన్‌ వరకు నెవ్వరు తటస్థవడలేదు. 
కల్యాణ్‌ దగ్గజ రైలుబండిలోని పెట్టెలు- ఈబా9హ్మణుడున్న పెట్టె క్రీకి టీసి 
యుండెను. ఆ చిన్న జోషి యీతండున్న పెట్టైలోనికింటెర్‌ కొదిగా జాగా 
నిమ్మని ఆ బా్రాహ్మణుంనికోరెను. కొం. బహ్మణుడు కొంచె మెడమిచ్చి, 
ఆజుధివొట్ల మును ఆతని కొసంగెను, 


ఫ్‌ ర్‌ ర్‌. 1913 అక్టోబరు ఏవ వారమున సాయం తము $ గంట 
లకు కాకామహాజని, తనయజమాని సేత్‌యొక్క కుమారునింగలి సెను, 


సేత్‌. కుమారు(డు!_ నాతర్మడి తాను నాశిక్‌లో ఇంకా కొన్ని 
దినములుండువమనునో _ లేక _ బొంబాయికింజేరుమనునో - బాబా ఆదేశ 
మేమిటో తెలిసికొనుమని నాశిక్‌నుండి ఉత్తరము (వాసినాండు. కావున 
దయతో శీర్ణికివెళ్ళి బాబానడిగి తెలిసికొనుము, 


న్‌ పరు హూ ఠి 


: దిక్షిత్తు శీర్ణిలోనున్నవాండు. ఆయనకు 
ఉత్తరము. (వాసి బాబా ఆజ్ఞను తెలి 


బకొరదమ్మ 


సెక్‌ కుమారుడు:- వలదు - వలదు. నీవు స్వయముగావెళ్లి 
బాబా ఆదెశమును తెలిసికొని రావలసినదిగా తం|డిగారు (వాసినారు. 


కొం సు సరె జ్‌ నను వెళ్ళుదును, 


ఆ సమయమున బాబా మసీదులో హ. సీ. దీక్షిత్తు మటి 24 
గురు భక్తులతో నున్నవాండు. 


సా, బాః_ (హా సీ. దీక్షిక్తు వంకకుతిరిగి అహో! ఏమి? ఆ 
విషయములు _ వాదములు - ఆలోచనలు? 


tf శ్రీ సాయీనాథ బోధామృతము 


నవుబువాండు కాకామహాజని శీర్ణికి వెళ్ళెను, 
సా, బా:- (కా. మ తో) నీవువచ్చి మంచిపని చేసితివి, 


“(దీక్షిత్‌వై పునకుతిరిగి) నిన్నసాయం త్రమీవిషయ మై తలంచు 
చుంటినిగదా! 

అంతట కా, మహాజని. హ. స్కీ దీక్షిత్తు ఇరువురు కలియం 
బలుకుకొని, బాబా తన భక్తులను శీర్షియందు బొంబాయియందు నొకే 
కాలమున నెట్లు జాగ్భతమై కని పెట్టియున్నది గుర్తించిరి. (చూ. కొ 


(0) రావుబప ాద్దూర్‌. యం. డబ్దుయు _ పధాన్‌ - తల్లి 


రరర సబ (వాధాన్‌తో) నాకీపార్శ పమున మిక్కిలిగ 
నొప్పి యేర్పడినది. 2 లేక 4 దినములలో తగ్గిపోవును. 


కాబా చై మాటలు పలుకునపుడు ఆరోగ్యముగనే యున్న వాండు. 
(పధాన్‌ ఆమాటలపుడు [గహింపలేకపోయును, అతండు బొంబాయిలోని 
తనయిం౦టికించేరగా తన తల్లికి పక్షవాతము సంబలథధమగు నొప్పి తీవ 
ముగంగలిగి ఏ 4 దినములలో తగ్గినట్లు తెలిసికొనెను. 


(0) (మెనజ జర్‌) నదాశివతార్కాడ్‌ -- సేవకుండు 


DO సే - (తార్మాడ్‌ ప. నాకాలు “కా హ్వాగా 
నున్నది. పళ స. నివ్వపై వెచ్చచేసి కాలి కాపుకాచిన అది 
తగ్గిపోవును. 


ఆది తార్మాడ్‌ సెవకునకు కలిగిన (బోదెకాలు) నొప్పి. బాబా 
తెలిపిన ఆ _ప్యకియ చేయగా నతని కాలునొప్పి తగ్గినది. 


(XD) బాబా జాగృతి - భవిష్యత్‌ జ్ఞానము. 


(2) జి. జి. నార్మే - (చూ. 809 


శ్రీ సాయీవాబా అభయ పిదానములు, సూక్తులు. 297 


స5§, 1818 న బాబా నిత్యహారతి వేళకు శీర్ణిలో హల్వా రొట్టె 
తయారు చేసిపంపువాండు స్లగువ్యాధిచే మరణించెను, 


నత (నార్మేత్ళో పహలాఇయా అంగడికివెళ్సి సై వద్యము 
3 ర గొ మా 


నార్మేః- (అచటకువెళ్లి హల్వాయీ భార్యతో బాబా నై వేద్య 
మును పంపుమనుచున్నా (డు. 


హ, భార్య:- ఆటు చూడుము. ప్లైగువ్యాధిచే మరణించిన 
నాభ్నర్ద కశేబరమదిగో - హల్వా ఆ అలిమరలోనున్నది. నీ కిష్టమేని 
తీసికొనిపొమ్ము. 


జి జి నార్మే ఆహల్వా నై వెద్యము స్వీకరించు తనకు 
ఇతరులకు పిగువ్యాధి అపాదించునను భయముతో గడ-గడ వణకుచు 
ఆహల్యా తీసికొని వెళ్లి బాబా ముందుంచెను. 


సొ, బాః- నీవు శీర్ణికి దూరముగనుండిన [బతుకుదు వనియు, 
శీర్ణిలోనున్న మరణింతువనియు. దలంచుచుంటివా? అటులెన్న టికినికాదు. 
దై వయోగమున ఎవరెవరు వే9ంటుపడ వలసియుందురో వారే వేటు 
పడుదురు. ఎవరెవరు చావవలసి యుండిరో వారేచత్తురు, ఎవరెవరు 
లాలింపంబడవలసి యుందురో వారేలాలింపంబడుదురు, (చూ, 288, 608) 


ఆ హలా వై పద్యమందఅకు. బెట్టంబడెను. దానివలన 
నెవరికి ప్లగువ్యాధికలుగలెదు. 


(ఏ) యున్‌ విరు చూ: ల్‌, 


559, ధుమాల్‌ - తానునివసించు నాశిక్‌ పురమున ప్‌గు 
వ్యాపించి తన యింటిలో ఎలుకలు చచ్చిపడుట గమనించెను. తన 
గృహమును లతా దూరనుగనున్న బంగాళాలో చేరుట మంచిదేమో 


5-38 ) 


గి. 


బాబానడిగి తెలుపుమని ధుమాల్‌ శీరి లోని శ్వామాకు ఉ_తము 
వ్రాసెను, బంగాళాలోం జేరుమని బాబా అనుమతి అందెను 
కాని బంగాళాలోచేరిన రాతియే మంచములం దొకదానిపైన చచ్చిన 
ఎలుక పడియుండెను. అంతట అఆ బంగాళావిడిచి మజియొక తావునకు 
వెళ్ళుబతగునో శగదో తెలుపుమని ఊ త్రరముద్వారా ధుమాల్‌, బాబాను 
కోరెను. సమాథానము వచ్చువరకు అచటనే యుండెను. బంగాళా 
లోనే యుండువమని సమాధానము వచ్చెను. 

ఆ పిడప ఇరుగు పొరుగు గృహములుదువలె బంగాళాలో 
నెల్లెడల్క సేవకుల నివాసమున, జావియందు చచ్చిన ఎలుకలు కన 
బడెను. మరల ధుమాల్‌ బాబాకు జాబు వాస్తి సమాధానమండు పూర్ణమే 
బంగాళాలోని తన సామానులు సర్దుకొని, తిరిగి (నాశీక్‌ పురమున తన 
యింటిలోంజేరు తలంపున ఇంటి తలుపు తాళముతీయుచుండగ బాబా 
సమాధానము అందెను. “తప్పుడున్న నివాసముమనమేల మార్చ 
వలయును?” అని సమాధానము, 

వెంటనే ధుమాల్‌ కిరిగివెళ్ళి బంగాళాలోంజేరి అచటనే 
నివసించెను. వాజా వరిరక్షణముననున్న ధుమాలునక్కు అతని కుటుంబ 
మునకు ఎట్టి ఆపదలు కలుగలెదు. 

ర్‌ఫ్‌లి A, శీర్ణిగాామజనులు;- (అప్పాకులకుర్ణిమృతి పిదప 
బాబా! గాామములో కలరావ్యాధి అకిభయం౦ంకరముగ వ్యాపించుచున్న ది. 
మమ్ము రక్షింపుము! 

సా, బా:- భయపడవలదు, ఏడుగురు మాతిమే మృతి 
నొందుదురు. ఆ పదవ ఈ వ్యాధి అంతరించును, 

x11 బాబా . తన భక్తుల అధిపతి _ యజమాని 

స్థానము వహించుట 
(2) కాకా మహాజని 

580, సా. బా:- థాకర్‌సే (సేత్‌ ఎట్లు కాకామహాజన 
యజమానికాంగలండు? అతనికి పరమానందము పిసాదియగల వేజొక 
యజమాని కలండు. 


శీ సౌాయావాబా అభయ ప్రదానములు, సూక్తులు, వి 
(ఓ) ఆర్‌, వ. పరందర్‌ విషయము 


561, ఒకభక్తుండు;. అతండు (పురందర) సెలవు అతి9కమించి 
యిచటనుండిన యజమాని అతనిపై కఠినచర్య కీసికొనును', 


సా బా. నేనే అతని యజమానిని, 


ఫ్‌ గది, భక్తుండు;_ రలు అందుకొనుటకు నాకు సెలవు 
పసాదింపుము, వ. ఈద్యోగమునుండి తొలంగింపంబడుదును, 


సా, బా? (నీకు నార కంటె ఇక్క ల ఊన్న తాధెకారి యెవడు 
కండు బో జనముశెసి సాయంత9ము వెళ్ళుము. 


బాబా ఆజ్ఞను చలింపని విదేియతతో పాటించుట అత్యంత 
'కైమకరవిధానముగ భక్తు లెల్ల రు గుర్రి ంపంగలి గిరి, 


X111. ఆపరాథుల (నేరముకావించివవారి) యెడను చాజాకరుణ 


లిడల, 1915 దసరాలో నొకదినమున, 


సా, బా;- (హ, సీ, దిక్షిత్యుతో) కాకా! మనదర్శారునందు 
మంచివారివలె ఛెడ్డవారును (వత్తురు). చేరుదురు, నునము నిష్పక్ష 
పాత బుద్దితో వారి “నాదరించవలె_ కాదా? 


_ అపుడొక గుమాస్తావచ్చి బాబా ఫాదములమోల సాగిలయుడెను, 
అతడు తన యజమాని ధనము నపహరించిన కారణమున అతనింబట్టుకొని 
తెచ్చుటకు వారంటు (అధికార పత9ము) శరత మటు పయ సము 
మసీదునందపుడాశ ని, పై అధికారి యొకండుకల(డు. తాను వెంటనేవెళ్లి 
పోలీసులకు తెలుపనలథా? _ యని యతడు తలంబెను, 


దాతా అంతట వాస్త వ మైనకే పీర్లు కాక (వాణీ = శారీ ఇతర 
రను పెర్ళొనుచు ధనావహరణము కావించుట - అతనిపై వాఠ్రదట్తా 
మొొంచలగువా నిని. వార్చి పలికెను. 


bh 


వ 


యి 
నె 


300 శ్రీ సాయీనాథ బోధామృతము 


సా, బా;- (ఆ గుమాస్తాతో) నీవువెళ్ళి వెంటనే భోజనము 
చేయుము, 


సా, బాః- (పై అధికారితో) నీ విక్కడనే యుండుము! 


సా, బాం. (భొజనము చేసివచ్చి బాబాతో _ ఏకాంతముగ 
మాటాడిన ఆ గుమాస్తాతో) నీ విపుడు వెళ్ళిపొమ్ము, 


సా, బా! (ఆ గుమాసాను పొటిపోనిచ్చి నందులకు తనపై 
అధికారులు తన్ను నిందింతు శేమోయని స పె పై అధికారితో) 
నీవు భయవడుచుంటివా? 


పై అధికారి:- లేదు, బాబా! 


పె అధికారికి లి 4 రోజుల తరువాత శీర్తినుండి వెళ్ళుటకు 
బాబా అనుమతి నిచ్చెను. అతనిపై ఉద్యోగులాతని నిందింపలేదు. 
ధనాపహరణముచేసిన గుమాస్తా (బాబా బోధలను పొటించుటచే న్వయ 
ముగ న్యాయాధికారులయెదుటంబడి, తననేరమునొప్పుకొనెను, ఆతని 
యజమాని కఠినశిక్ష విధింపుడనికోరని కారణమున ఆ గుమాసాను 
స్వల్పశిక్షతో న్యాయాధిపతులు విడిచిరి, 


చ? పయాణములందు బావా సహాయము 


ఫ04. సా, బా;- (హరిదాసు దా, గా, తోనున్న నానాతో] 
భోజనముచేసి రైలుకు వెళ్ళుండుం 


హరిదాసు (దా, గా బాబాయందు విశ్వాసములేని 
అర భోజనముచేయకయే బయలుదేరివెళ్లె ను. నా.గో. చందో 
రురు భోజనముచేసి రై రైలువచ్చుపూర్వమే సే సేషనునకు చేరుకొనగలిగెను. 7 


నానా చందోర్మరు భోజనముచేసి, మరల బాబా సెలవు తీసి 
కొనిన పిదవ బయలుదేరెను. ఇంతజాగుచేసినను ఆ బండి కొన్ని 
గంటలాలస్యమగుటచే రై లువచ్చు వేళకుం దెరంగలిగినాండుం 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు, 301 


కోపర్షామునకు “బేరే” పియాణము 


564 ౩. “గణేష్‌ _ విష్ణు - బేర? (వ్యవసాయశాఖ ఇన్స్పెక్టరు) 
దాస్‌గాణూతో కలిసి టాంగాపై కోపర్గా మునకువెళ్ళి రె లునందుకొన 
వలయునని బాబా సెలవు కోరను. 


సా. బా;- త్వరఫడుము. ఆలసింపకుము. నీవు ప్రషన్‌. 
జేరువరకు టాంగా నెక్కడ నాపనీయకుము! 


ఆ విధముగ నిరువురు టాంగాపై శీర్ణనుండి బయలుదేరిరి, 
రై లువచ్చుటకింకను వ్యవధికలదు.. “కావున. ఇతర బాంగాలవాండు] 
“భెరియున్న టాంగానుకొంచెముసేపు ఆపుమని కోరిరి. వారిమాటలను 
లెక్కింపక బెరి రైలు వేళకు చాలముందుగనే కోపర్షామునకు కచ యం ర 
జేరెను. తరువాత ఇతర టాంగాలు రై లువేళకుచేరికొనినవి. కాని ఆ 
టాంగాలను దారిదోపిడి దొంగలడ్డగించిరి. బాబా త్వరపెట్టిన కారణ 
మపుడు బేరేకు విశదమయ్యెను. 


85. సా, బాః- (వురందర్‌తో) నాశిక్‌లో రెండు రోజులుండి 
వెళ్ళుము, 

(ఆర్‌, బి, పురందర్‌ బిడ్డలకు జబ్బు చేసిన కారణమున నాశిక్‌లో 
2 రోజులుండి వెళ్ళవలసి వచ్చినది.) 


566. సా, బాః- (నాశిక్‌- వెళ్ళిదలచిన, బీ. వి. ..వైర్యక 
నాశిక్‌లో ప్లేగువ్యాధికలదు. నీ బిడ్డలతో నింటికి తిరిగి వెళ్ళుము 

587. సా, బా:- (కోర్టుకు హాజరు కావలసినదిగా ఉత్తరువు 
అందిన “తాత్యాితో) ఈరోజున నీవు కోర్టుకు వెళ్లవలదు. [తలవని 
తలంపుగ ఆ దినమున కోర్టు మూసి వేయబడినది,] 

568, సొ, బా:- (తాత్యాతో) నీవు ee వెళ్ల వద్దు. 
spe శ్యామాను వెంటందిసి సికొనిపామ్ము. 


శ్రీ సాయీబోబొ అభయ ప్రదానములు, సూక్తులు. 408 


కలెక్టరు ఆ రోజు కార్యక9మము తంతిద్వారా రద్దుచేసికొని, 
ఆముభునాండు క్రోవర్గామునకు “వుకాంి” ఏర్పాటుచేసికొనెను. అ విషయము 


చందోర్శ రజుంగడు, బాబా తన అంతర్జానముందెలిసికొనం జాలినాయ-- 
జ | 


573. సౌ. బా;- (వండరిపురన్యాయవాదితో) నీవీరోజున 
బయలు దేరవలదు. నిపండరి వ్యా జ్యముకొఅకు రప పయాణమగుము, 


పతివక్షి _ _(పభుత్వన్యాయవాది తనకెట్టి సమాచారమాంది౦ప 
కయే మబజునాటికి వాయిదా వెయించికొనినట్లు పండరి న్యాయవాది 
తరువాత తెలిసికొనెను. 


574. హు స్‌. దీక్షిత్తు;- (బాబాతో) 6-2_1916 న “విల్‌” 
దావా విచారణమునకువచ్చును. కావుని బొంబాయిలోనివారు నన్నిపుడు 
బయలుదేరి సాక్ష్యమిచ్చుటకు రావలసినడిగా కోరుచున్నారు, 


సా, బాః- వలదు -వలదు -మనమువెచిచూచెదము. 


హ. సీ. దీక్షిత్తు:. (తరువాత) ఆదావా శివ తేదీకి వాయిదా 
వేయంబడినట్లున్న ది. 


సా, బా: మనము వేచిచూచెదముగాక! 


హ, సీ. దీక్షిత్తు!_ బాబా! ఆదావా 18వ తేదీకి వాయిదా 
శనలుటడేనడిః 


సా, బా!- మనము నిదానించిచూచెదము- 


బాబా ._ హసీదీక్షిత్తును 14వ తేదిన బయలుదేరుటకు సెల 
విచ్చెను. బొంబాయిలో ఆడావా సరిగ 15వ తేదిన విచారణకు. దిసి 
కొనంబడెను, అ విధముగ దీక్షిత్తు శ్రీర్ణిలో నిలుపంబడుట బొంబాయిలోని 
దానిసంబంధీకులకు (పమాదకరముగ నుండెను. వారు డీక్షిత్తు నకు 
“వారంటు” పంప నాలోచించుచుండిరి. 14వ తేదీన బాబా, దిక్షిత్తును 
వంపుటచే ఆవీవాదాంశము (వారంటు జారీ చేయించుపని) తొలంగి 
పోయెను, [ 


804 శ్రీ సాయీనాథ బోధామృతము 


74 A. బాబా - చం దాబాయిబోర్య రును పండరి పురము 
నకు వెళ్లు మనెను. అచట ఆమెభర్త బోర్మర్‌ ఉద్యోగము చేయుచున్న 
స్థలము, ఆమెవెళ్ళి తనభర్త  మణియొక తావునకు బదిలీ ఆయినట్లు 
తెలిసికొని అచటిధర్మశాలకుండేరి. విచారముగంగూర్చుండెను, ఒక ఫకీరు 
ఆమె దగ్గణకువచ్చి, ఆమెభర్త “ఢోండు” నకు బదిలీ అయినట్లు తెలిపి, 
టిక్కెట్లుఇచ్చి, ఆమె నటకుంగొనిపొవుటకొక మనిషిని తోడుగనిచ్చి 


పంపెను, 
౫౪ వివాహవిషయముల బాదా సహాయము 
8) ఆదామ్‌ దలాలి 


575, ఆదామ్‌దలాలి!- (బాబాతో) నా కుమారునకు 
వివాహముకావలయును. _ నీవనుగహించి ఆశీస్పులొసంగిన తప్ప, ఆ 
కార్యమునకు నాకు ధనమెట్లుచేకూరును.? 


సా, బాః- వెచియుండుము, 


సా. బా:- (కొంతకాలము జరిగిన తరువాత ఆ, దలాలీతో) 
ఇపుడు నీకుమారుని వివాహము జరుపుము, 


ఆ. చలాలీ ఒక మంచి దలారి వ్యాపారము సంపాదించు 
కొనెను. దానివలన లభించిన ధనముతో అతని పెద్దకుమారుని వివాహము 
జరి పెను. 


ఆవిధముగ ఆ, దలాలీ యొక్క తక్కిన యిరువురు కుమారుల 
వివాహములు బాబా ఆశీః పభావమున కావింపంబడెను. 


(0) యల్‌. జి. మునే 


570. లక్ష్మణ్‌ _ గోవింద్‌ _ మునే, 1890లో రహతాకువెళె ను. 
గా 
అచట సాయీ బాబాను కలి సెను, 


శ్రీ సాయోబాబా అభయ పీదానములు, సూక్తులు, 05 


వ్‌ బో బిడ్డా! రమ్ము. నిన్న సై విషయమై తలంచు 
చంటిని, రమ్ము. ఈ మామిడిపండుతిని. నాపాదముల నొత్తుము, 
నీ వెందుకు వచ్చికివి? 


మున్లే,- నా వివాహము నిశ్చయింపంబడినది. నాకు ఆభరణ 
ములులేవు. (నాబంధువుల వద్దనుండి) ఆభరణములను అరువు తీసి 
కొనుటకు వచ్చితిని, 


ల షూ ఎండు. బవ నిహా! ఇచ్చువాండెవండు? తిసికొను 
వాండెవండు? సమయమున కెవ్వరు సాయపడరు. నీకు 1000 కేక 2000 
రూపాయలు (విలువగల ఆభరణములు కావల యునా-నాదగ్గిజి నుండియే 

సికొనుము, 


మునే:_ (తనలో) ఈ పేదఫకీరు నాకు 2వేల రూపాయలు 
విలువగల ఆభరణము లెటియంగలండు? 


అతనీ బంధువులు (బాబా పమంయగ దెలిపినటుల) సహాయము 
చేయ నిరాకరించిరి. మున్లేమితు9ని పే9రణమున “*సిన్నేరు ఒకగుజ 
రాతీషాహుకారు 55 రూపాయలు త ని £ వెలరూపాయలు 
విలువగల ఆభరణముల నతనికి అరువుగనిచ్వెను, ఆ విధమున మున్నె 
వివాహము జరిగెను, 


zh 


(6) దామోదర్‌ రనా 

ఫ్‌77. దామోదర్‌ రసానే పెద్ద కుమారుండు “నానా దౌలత్‌ షోకు 

నాలుగు పెండ్లి సంబంధములు వచ్చినవి. అందొకరు £900 (లేక 
8000 రూపాయలు కట్నము నిత్తుమనిరి. 


దా, రసానేః:_ ఈ నలువురు కన్యల బాతకముల ననుసరించి 
యెకన్యను నాకుమారునకుం జేసికొనమందువ? 


5-39 ) 


$08 శ్రీ సాయీనాథ బో ధామృతము 


సా. బాః_ (పీదకన్యయొక్క జాతకముకీసికొని) దామియాః! 
ఈలిడ్డను నీకోడలుగా స్వీకరింపుము! (ఆకన్యను దౌలక్‌షా వివాహ 
మాడెను. ఆనిర్ణయము మిక్కిలి శభకరమైనది. 


(1) యన్‌. వి. ధుమాల్‌ 


యస్‌, బి. ధుమాలునకు శక వ ఏట భార్య వియోగము 
కలిగెను. అతనికి సంతతిలేదు. అతనిమామ రావుబహద్దూర్‌, కుడ 
8ంబేడ్‌ - ధుమాలునుకిరిగి పెండ్లి చేసికొను మనెను. కింఖెడ్‌ _ బాబాను 
దర్శించి యావిషయమునుదెలువ బాబా నేత్రములు ఆసమ్మ తిని 
సూచించెను. బాబా ధుమాలును పునర్వివాహముం జేసికొననీయలేదు. 
కావున రావుబహద్దూర్‌, యస్‌ టి; దూమాల్‌ జీవితపర్వంతము 
ఏకాకిగనే గడ పెను, 


సే”! యం. వి. రేగేయెడ బాబా, పేమ 


స్‌ు మొల తాన (పట్టభ్యదు.డైై (ప్మపథమున శీర్తికింజేరి 
బాపాదములకు ,_ప్రణమిల్లిన యం, బి. రేగే_తో ఏమి, నీవు ఒక 
మానవునకు _మొక్కుదువా? 


యం. బి, రెగే ఆ ఆక్షేపణ ((పతిఘటనము) ఇ నిస్పృహ 
నొందిస్త బుండయ్యెను. తుదకు బాబా  ఏకాంతనుగ నున్న పుండు 
ఆతండు బాబాను సమిపించెను. బాబా అతనింజేరంబిలిచి యతండు తన 
శిరమును బాబా వొదములంజెర్చి _మొక్కినతొడనే రిగేను కౌగిలించు 
కొని తనసమిపమునం గూ రండ జెట్టుకొనెను, 


వాటిన జు నాజీడ్డవ. ఇతరులు (కొత్తవారు దగ్గఅ 
నుండగా బిడ్డలను జెరవియక దూరముగ నుంచుదుము, 
తరువాత కొంతకాలమునకు రేగే శీర్దికి వచ్చినపుడు తనవిడిదిలో 
సాయోనాదజపము చేయుచుండెను. వాదా రేగిను పిలువనంపెను. 


తాబ 


సా, దా? ఈజఉజదయమున ఏమిచేయుచుంటివి? 


శ్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు. 007 


రగ పతన 

సా, బా?- ఏ నామము? 

'రిగే;_ నాదై వము యొక్క నామము, 
సా, బా:- నీదధైవ మెవరు? 

'దేగే:. నీవది యజుంగుదువు, 

న (చిరునగవుతో మంచిది! 


ఆ రూపమున బాబా-సొాయీనామ జపమును _భ క్తుని ఆధ్యా 
తిక సాధనావిషయ గోపనమును గూర్చి తనిసమ్మతినీ విశదము 
వేసినాండుం 


ఒక సమయమున (గురుపూర్ణిమ కావచ్చును) భ క్తులందజు 
(రేగేతప్ప్ర పూలదండలం దెచ్చి బాబాకు సమర్ప్చించిరి, అపుడు రేగే 
తానుగూడ పుష్పమాలం గొని రాకపోవుటకు మనస్సున మిక్కిలి బాధ 
నొందెను. అంతట బాబా తనపె నున్న పూలమాలల నన్ని టిని పైకెత్తి 
పట్టుకొని రేగే వై పు చూపి, “ఇవి యన్నియు నీవే!”_ అనెను, 


1915. శ్రీరామనవమి సమయమున రేగే బాబాకు - తనకు 
అభేదస్థితి. బాటించుచు. బాబా యీోవిషయమున తన సమ్మతి. దెలుపుచు-. 
తమ యిరువుర అభేదస్థికినిం |బకటించ వలయునని తలంచెను, శ్రీరామ 
నవమినాండు భక్తులు నూత వస్త్రముల. గానివచ్చి బాబా ముందుంచిరి * 
బాబా తన దివ్వహ స్త మున వానిని స్పృశించి తిరిగి పసాదించుట కటులం 
గావించిరి. రేగే 85 రూపాయలకు చక్కని (డెక్కామస్తి న్స్‌ వట్టుశాలువ 
_ ముడిచి కాగితమునం జుట్టి, జెబులో పెట్టుకొని వచ్చి, బాబా: పాదములకు 
ఉమొక్కుచు ఎవరి కంటం బడకుండ ఆ శాలువ ముడిచిన పొట్ల మును బాబా 
కూర్చున్న గద్దె క్రిందం బెట్టెను, అటుల చేయుచు తనకు బాబాకు అభేద 
మగుటచే బాబా తన _పమను సత్యముగ పొటించువాండే అయిన ఆ 
శాలువను తిరిగి యూయక బాభా దానిని ధరించవలయునని తన 


308 శ్రీ సాయీనాథ బోధామృతము 


మనస్సున నిశ్చయించు రొనిన్ను భక్తులు తెచ్చిన వస్త్రముల నన్నిటిని 
తిరిగి యిచ్చి వేసిన పిదప బాబా తన గద్దెపై నుండి లేచెను, 


సా. బాః_ ఈగద్దెమీద నున్నవాని నన్నిటిని తీసివేసి దులిపి 
శుభముచేయుండు! 


ఆగద్దిను కీపిదులుపునపుడు ఆసాలువ ముడిచిన చిన్న కట్ట 
బయటపడెను, 


సా, బాః- (దానిని తీసికొని విప్పి వజచి అహో! ఎమిది? 
సాలువ! దీనిని నేను తిరిగియీయను. ఇదినాది! 


సా, బా: (దానిని తనపై కప్పుకొని, యం, బి.  రిగేవై వై తిరిగి 
దీనిని ధరించిన నేను చక్క గలేనా? 


బావా తమ అభేదస్థీతి నంగికరించి ఆబహుకృతిని అట్టి 
తలంపుతో ప్వీకరించినాడంని చేసే మిక్కిలిగ నుప్పొంగినాండు, 


(ఇ) యన్‌. వి. నాచ్చ్న. 


గక ew = (1919న. యస్‌, బి. నాచ్చే - ఇంకను పలు 
వరు భక్కులయెదుట్స పిచ్చివారలను మన మెష్పుడు విశ్వసింపరాదు. 


1914న, నాచ్నే తనయింట పూజంగావించుచుండెను. ఒక 
పిచ్చివాండు లోనికింజొారంబడి నాచ్చే కంఠమును వట్టుకొని “నీరక్తము 
నేను తావుదును.” అనుచు నరు లెస్సగ తకెఐది కంఠమును కొజుక. 
బొయనుః నాచే తన చెతిలోనున్న ఉద్దరణను ఆపిచ్చివాండు తెజచిన 
నోటిలోనికింజానిపి, వెంటనే స్మృతి త ప్పెను. ఇతరులు వెంటనేవచ్చి 
నాచే ప్రాణములను కాపాడిరి, తరువాత నాచే శీర్జికివెళ్లి బాబాను 
దర్శింపంగా, 


శ్రీ సాయీబాబా అభయ పిదానములుు సూక్తులు, 309 


సా, బా:_ (యస్‌. బి. నాచ్నేను చూపుచు అన్నా చింబ్ని కర్‌ తో 
అన్నా నేనొకక్షణ మాలసించిన ఈతండు మరణించి యుండెడివాండే 
ఇతని కంఠమును ఆపిచ్చి వాడు తన చేతులతో పట్టుకొనెను. నేనా పిచ్చి 
వానిని తోసివై చితిని. ఏమి చేయవలెను? నా బిడ్డలను నేను రక్షింప 
కున్న నింక రక్షించు వారెవరుకలరు? 


(0) నిమోన్మర్‌ బిడ్డ, 


580. యస్‌, యస్‌, డి, నిమోన్కర్‌. (సి, ఐం డె, ఇన్స్పెక్టర్‌) 
పూనానుండి బయలుదేరి, బిడ్డనుకనిన తన సోదరుని భార్యను చూచుటకు 
“నిమోన్‌ అను చోటునకు వెళ్ళుచు మార్గమున శ్రీర్తికింజేరి బాబాను 
సందర్శించెను. 


సా_ బా:_ (సెలవొనంగుచు అందఅకువలి “ఉధి' ని పృసా 
దించుచు నిమోన్మర్‌తో ఆ బిడ్డపాంబములంగాపాడుము! 


నిమోన్మర్‌- “నిమోను? చేరగా నూతనముగ జనించిన 
బిడ్డ ప౦మాదస్థితిలో నుండి, కాళ్ళుచేతులు చల్లబడి 'కంపమేర్పడినది. 
తల్లి దం(డులాబిడ్డపై ఆనలుడిగిరి, బాబా ప్రసాదించిన ఉధికొజకు 
నిమోన్సరు వెదకెను, కానరారెదు, అంతట ఆబిడ్డను చేతులలో నికి. 
దీసికొని, ఆబిడ్డపా9ిణముల కాపాడుమని నిమోన్కర్‌ బాబాను పార్థం 
చెను. 15 నిముషములలో ఆబిడ్డ కోలుకొనెను, " స్వస్థతకలిగెను. 


బాబా _ సర్వతంతి) స్వతంతిత 

(8) ధులియా కోర్టు ae Sf 
ఫ్‌. 1. నగలు సొమ్ము అపహరించిన కారణమున నొకండు 
వేరరు మోపంబడి. ధగుూలియా మేజసోటుకోర్టునకుం గొనిరాయబడెను, 
తన కాసొమ్ములు నగలు శీర్డిలోని os బాబా ఇచ్చినాండని ఆ 


ముద్దాయి కోర్టులో తెలుపుకొని బాబాను | కను కోర్టు 
ఊహ్‌ 'త్రరువులు జ రకత 


310 శ్రీ సాయీనాథ బోధామృ తము 
పోలిసు: బాబా! నీకు కోర్టువారి ఊ_త్తరువులివిగో? 
సా, బా!- వానిని కీసికొని వెళ్ళి ఆనిప్పులోపడవేయుడు. 


ఎవరో ఆకోర్టు సమనుతీసికొని నివ్వులోవడవేసిరి, సమన్లు 
గ్గ 

అందింపబడినట్లు కోర్టువారికి తెలుపబడినది. విచారణనాడు బాబావెళ్ళని 
కారణమున Se “వారంటు” జారిచేయబడెను, 

పోలీసు గణపతిరాం _ బాబా! ఆకోర్లువారు వారంటు పంపి 
నారు. దయయుంచి నాతో ధూలియాకువత్తు వా? 

స్మా (కోపముతో ఆ కాగితము ముక్కలు ఆవల పాట 
వెయుము. (అనుచు బాబా ఎమియోతిదైను 


ఆపోలీసున కేమియు తోచలేదు. నా. గో. చందోర్శరు 
సలహాపై శీర్తిలోని జనులు పలువుర సంతకములతో నొక *మహజర్‌” 
వరత. అందు “సాయిబాబా వేనవేలు జనులబచే దె వముగ 
భావింపంబడుచున్నవాండు. అట్రియెడ బాబాకు కోర్టున మను _ వారంటు 
_తగనివి, ఆపేక్షజీయములుకావు, బాబా సాక్షమే అవసరమనితోచిన ఒక 


కమిషనరును నియమించిపంపటమేలు” _ అని తెలిపిరి. నానాజోషి_ 
మొదటి తరగతి మేజుస్రిటును బాబాసాక్ష్యము కీసికొనుటకు “కమిషనరు” 
గా ధులియా కోర్టువారుపంపిరి, 

కమిషనర్‌ :- నీపే రేమి 

సా, బాః_ నన్ను తే అని పిలుతురు, 

కమిషనర్‌ :- నీతం్యడెవరు? 

సా. బా;- వాతం్యడిపేరు. సాయోబాబా. 


కమీషనర్‌? నీగురువు పేరు? 


సా. బాః- వేంకుళ. 


శీ సీయోభొబొ అభయ పీదానములు, సూక్తులు, 


కమీషనర్‌: మతము? 

సా చా కవీర్‌. 

కమీషనర్‌ :- కులము-శాఖ, 
సా, బాః- వర్వర్హ గ్‌ (దైవ) 
కమీషనర్‌ ;- వయస్పండీ? 


సా, బా?_ లక్షల సంత్నరసుఃలు, 


కమిషనర్‌:- నీవు చెప్పంబోవునది సత్యమని వమాణముచేసి 


చెప్పగలవా! 


గుదును. 


సా, బాః_ సత్యము, 
కమీషనర్‌ :- నేరముచేసిన (ఫలాని) వానిని నీవెజుంగుదువా? 


సా, బాః_ ఎబుగుదును, ఆతని నెబుంగుదును- ఎల్ల అ నెజబు. 


కమిషనర్‌? అతండు: నిభ కుండని, నీదగ్గజ నున్న వాడని 


చెప్పుచున్నాడు. అవునా? 


నావాదెిం 


సా. బాః_ అవును. నేను |వతివానితోడ నుందును. ఆందజు 


వ అద యర * ఏ తడు = ఇ న 
కమిషనర్‌:- ఆంతడు చెప్పినట్లు ఆ నగలను నీవిచ్చి తీవా? 


సా, బా;- అవును. నేనిచ్చితిని, ఎవరు వేని నెవరికిత్తు రు? 


కమిషనర్‌:- నీవానగలతనికిచ్చిన అవి నీకెటులభించినవిః 


912. “౧... శ్రీ సాయీనాథ బోధామృతము 


కమీషనర్‌: బాబా! ఇది దొంగతనమునకు సంబంధించిన 
పెద్దనేరము అతండు నీవీ నగల నాతనికి ఇచ్చితివని చెప్పుచున్నాండు, 


సా, బాః:_. ఏమి యూరగడఅంత? ఆగొడవతో నాశేమి 
సంబంధము? 


కమిషనర్‌ మిక్కిలి అయోమయస్థితి నొందెను. అంతట 
ఆశీర్జి_గామమునకుంజెరు. (కొ_త్తవారి పేర్షుగుర్తింపంబడు “డై రీ" ని 
తెప్పించిరి. ఆదొంగ తెలిపి నట్లు అకక. శీర్సికీ వచ్చినట్లు- ఊన్నట్లు 
ఆడైరీలో లేదు. బాబా శీర్షకి విడిచి యెక్కడకువెళ్ళి యుండలేదను 
విషయమెల్ల రకు విదితమే. 


ఈవిషయముల నన్ని టిని కమిషనర్‌ బాబా యెదుట పెట్టెను 
బాబా అవిసత్యములని చెప్పెను. దానితో కమిషనర్‌ విచారణము 
పూర్తియయ్యెను. బాబాను సంతకముచేయుమనిగాన్మి | వేలిమ్ముద 
వేయుమనికాని కమీషనర్‌ కోరలేదు. అటుల బాబా ఎప్పుడు చేసి 
యుండలేదు. 


(0) నర్‌, జి. సెమోర్‌కర్తిన్‌ - బాబాను దర్శించుట. 


509. 1910-1! లో నొకనాండు బాబా ద్వారకామాయి 
మసేదునందిట్ల నెను. “దుష్టుడు _ నన్ను చూచుటకు వచ్చుచున్నా (డు! 
నాకేమికలదు? మానవా యవములుగల దిగ-బర్‌ఫకీరును! 


బాబా ఎవరినింగూర్చి saa యని జనులాశ-, ఎర 
పడిరి. అంత కొంచెముతరువాత మసిద్ముపక్కగ (ఉద్యోగులగుంపు) 
రివిన్యూకమిషనర్‌ _ కర్టిస్క్‌ అతనిభార్య, కలెక్టరు మాక్షైల్‌, తదితర 
ఉద్యోగుల గుంపు న డెచెను. వారందబు చావడికించేర 6, 


అసిస్టెంటు కపుంషవర్‌ కై (యన్‌. ఆర్‌, యన్‌, తో) 
ఉద్యోగులు దరి. శఎంపవలయున స. కావున సాయీబావాను 
మ లం ఈ త్వరగా పూర్తిచే చసి కొనుమని చెప్పుము, 


శ్రీ సాయోబాబొ అభయ పిదానములు, సూక్తులు, $18 


యన్‌. ఆర్‌, యస్‌;- సాయీబాబా విషయమున అట్టి సందేశ 
ములు _ ఆనాలోచనీయిములు - తగనివి వారితో మీకేమెనను పని 
యున్నచో వారిఆనుగహమునకు వేచి యుండవలయును, 


అరగంటకు బాబా ఆపక్కగావెళ్ళిను. కర్టిస్‌సతి బాబాకు 
నమస్కరించి, “దముహరాజ్‌ 1 మీతో కొంచెము మాటొడవలయునని 
కోరుచున్నాము _ అనెను, 


సా, బా?. అరగంట వేచియుండుడు! నేను వెళ్ళి భికించుకొన 
వలయును. (అని చెప్పుచు బాబావెడలిపోయి పదినిమి షములలో 
తిరిగివచ్చెను.) మరం కర్టిస్‌ సతి నమస్కరించి, తనకోరికను దెలిపెను. 


సా, బాః_ ఒకగంటపేచియుండుడు! (అని పలుకుచు బాబా 
మసీదునకు వెళ్ళెను, 
ఆఉఊద్యోగులు త్వరలోనుండిరి, వారు వేచియుండలేదు. బాబా 
అన్ముగహమున సంతానము పడయవలయునను కర్టిస్‌ సతి కోరిక 
నెరవేరలేదు. 


బాబా ని ర్భ అము 
బాబా _ గంధనసమర్చ్ప నము - ముసి ములు కరలతో(జేరుట 


583. పలువురుభక్తులు బాబాను పుష్పములు మొదలగు 
వానితో పూజించువారు. చందనము పూతవిషయమున మహాల్సాపతి 
మ్మాతము వాబాకంఠమున మాత్రము మంచి గంధమునలందువా౭డు, 
బాబా నిరాకరించుటచే నుదుట మాము గంధము పెట్టండు, ఒక 
దినమున బాబాముఖమున గంధముధరించినట్లు కలలో తోచెను. అది 
మొదలు మహల్చాపతి బాబాముఖమున గంధము తిలకము 
పెట్టుచుండెను. దాబా నిరాకరించలెదు. కానీ కొందజు ముస్లిములు 
ఆక్షేపణ తెలిపిరి, బాబావారితలంపులను లెక్కచేయలేదు. అంతట 


F- 40) 


914 శ్రీ సాయీనాథ బోధామృతము 


మహమ్మదీయులందటు కలిసి “సంగంనేరు లోని క్రాజీకో నాలో 
చించి బాబాముఖమున గంధమలందు వారిని కొట్టవలయునని తీర్మా 
నించుకొనిరి, “తాంబులి” అనునతయంీ విషయమును మహల్సాపతికిం 
దెలిపెను, ఆడినము మహల్సాపతి మసీదు ఆవరణకు వెలుపలనుండి 
అచటనే బాబా పూజంగావించు చుండెను. బాబా మహల్పాపతినింజేరం 
బిలిచి. 


సా, బా?- నీవచట నేమిచేయుచుంటివి? 
మహల్సా:_ బాబా? నీపూజచేయుచుంటిని, 


సా, బాః- లోపలకురమ్ము, నాముఖమున, ఉరమున, 
అంతట చందనమలందుము. ఎవరునిన్ను కొట్లెదరో నేనుచూచెదనుగాక! 


ముస్సీ ములు భయపడి వెడలిపోయిరి. ఆడిమొదలు హైందవ 
కరం భుమా ముకక చందనకేె కైంకర్యము పూజలు నిరాటంకముగా 
సాగెను, 


బరు న్యాయ విధానము. 


504, 1818-14న పూనాలో ఇ గు వ్యాపించెను. అర్‌, కె 
డూబే-శీర్జి కి వెళ్ళుదునని _మొక్కుకొనినవాండు అటులంగావింపక 
“సాసర్వాడి కు వెళ్ళను. అపయాణమున నతడు పసిబిడ్డను, కిలో 
యెను. అతనిభార్య మిక్సిలి జబ్బుపడి [వమాదస్థితిలో. నుండెను. 
డూబే_ : బాబాను వార్థించినాడు. 


సొ. బాః- (అతనిస్వవ్నమున  హిడమి మనుష్యుడు కొవించు 
(మొక్కుబడులు చెల్లి ంచుకొనవలయును,  లేనియడవ ఈవిధమ-గ శిక్ష 
సహించవలయును, ' | 


అంతట డూబి సతి నొసట ఉధిని పెట్టి బాబా అద్య ఖ్యుం 
డరౌం్యను. 


శ్రీ సాయీబాబా అభయ వదానములు, సూక్తులు. 815 


డూబేని దలేచి ఆమెనుదుట ఉఊధినింజూచెను,. ఆమలునాండు 


తరువాత డూబి దంపతులు శీర్తికి వెళ్ళిరి. బాబాపై విషయ 
ముల నన్నిటినచటవారిక్రిందెలి పెను, 


బాబానీ తి-నమత్వము 
ప మనా రాత సర్వ భూతేషు. 


5085, ఈ |పపంచము నవ్వుపుట్టించుచున్నది. అందటు నా 
వజలే, అందజగదెమెడ సమద్భ ష్టంబజపుదును, కాని కొందటుదొంగలగు 
చున్నారు, వారి విషయంమున నేనేమి చేయగలను? వీరునాయెడ 
అవజ్ఞత వజపనన్ను మిక్కి లిగ బాధించుచున్నా రు, నేనేమియు 
పలుకక ఉఊరకున్నాడంను. దైవము మహా ప్రభువు. అంతట మిక్కిలి 
సమర్గులె న పతినిధుల నేర్పజచినాండు, నరుడు తనకుంగలదానితో 
సంతృప్తి సంతుష్టులబొంది యుండవలయును. నేను మిక్కిలిశక్తి 
వంతుండను. నేనచట 6, లేక 10 వెల సంవత్సరములకు పూర్వమున 
వుంటిని, 

(జి. యస్‌, కపర్ణే_డై ర) 


(8) వేప చెట్టు కొమ్మ 


506. గర్భమున పెడతిరిగిన బిడ్డనేని నీవు కండతుండెము 
లుగ ఖండించి వెలువరింపవలయును- (అని, యీమాటలు పలుకుచు 
బాబా సాకేవాడ గోడనిర్మించుటకు ఆడ్డమువచ్చిన మధుర నింబవృక్ష 
ముశాఖను ఛేదించెను. 


(b) యస్‌. వి. నాచ్నే అత్సగారి |పతీకారము 


587, దాదా కేల్కార్‌ :- నామనుమరాలి కంటికలకకు కాపు 
జాయుటకు ఉల్లి గడ్డ ఎచట తెచ్చుకొనగలనుః 


9_6 శ్రీ సాయీనాథ బో ధామృతము 
సాం బొ? (నాచ్చ అత గారిని చూపుచ్చు ఈతల్లి దగ్గజ 
నుండి తెచ్చు కొనుము, 


నాచే అత్త:_ బాబా! ఈదాదా, నేను ఊల్లి తణుగుచుండగా 
ఈ ఉదయమున నన్ను కిట్టినాండు. ఈతని కేమియు నిచ్చుటకు నా 
కిషములేదు. కాని, నీవాజ్ఞాపించిన ఇచ్చెదను, 


సాం, బా: ఈయుముః 
(బాబానీతియు క్ర క్త మెన ఆజ్ఞ అవే, దాదా కేల్మా రు కావించిన 
కీడునకు నాచ్చే అత్త తిరిగిమేలుచేసి, చక్కని పతీకారము' సాధించినది. 


(ర బాలా పేల్‌ 


06, _దామియా (దామోదర్‌. == సావ్మలాం - రసానే) 
బాజానుజేరి నిమ్నచాతికించెందిన బాబాసేవకుండు *బాలపటిల్‌ ను _ 
వాటాకు |వతినిధిగా తనయింటజరుగు విందునకు పంపుమనికోళిను. 


నావ బాః_ మంచిది! కాని “ధట్‌ - ధట్‌* (ఎశముగనుండుము- 
ఎడముగనుండుము అని, అతనిననవలదు. నీవు భుజించు తావునకు 
దూరముగ నతని నుంచకుము. 


దామియా బాబా బోధనుపాటించి, బాలపటిల్‌ ను తన అతిధిగ 
భావించి, అతనిని యింటివెలుపలంగాకుండ్క భోజనమునకు తనసమీప 
మునం గూర్చుండంజేసెను. 


(d) చ|కనారాయణ 


589, చ కనారాయణజ _ అను కె కె9 స్ట స్తవుండు కోవర్లామున 
ఫాజుదారుగ నియమింపంబడినపుడు _ 


ఒకభకుు (డు బాబా పౌజుదారుగనాక కే కై9స్త వుండు మనకు 
వచ్చినాండు. 


నాం బా అయన నేమి: ఆతండునా సోదరుడు, 


శీ సాయీబాబా అభయ పుదానములు, సూక్తులు. 817 


(6) పెప్టన్‌ జామానస్‌ 


990. 1915 నందు పెస్టన్‌ జామాస్‌ - అతని బావమటది 
సాయీ మహారాజును సందర్శంచుటకు శీర్ణికివెళ్ళిరి. అపుడు దీక్షిత్‌ 
వాడలో జనము (కిక్కిరిసియుండిరి, ధనికులకు మా|తమే మేడపైన 
వసతింగూర్చంబడినది. ఈయిరువురు పార్నీలు దిగువభాగమున నుండిరి. 


ళ్‌ దర్భారులో ఇదేమి న్యాయము? గొప్పవారుపై న సుఖ 
మనుభవించుచుండ పేదలు కింద ఇరుకున కష్టపడుచున్నారు” అనీ, యా 
యిరువురు పొర్శీలు తలంచిరి, వారు మసీదుంజేరి బాబాను సందర్శించిరి. 


సా. బాః- (అచటనున్నవారితో) ఈయిరువురనుపై కికీసికొని 
పొండు! 


వారికి మేడ పె-భాగమున వసతిచూవబడెను, 
(f) తుకారాంబర్కు 


591. _తుకారాంబర్కు _ ఒకమహల్‌ (హరిజనుడు. నౌకరి 
కొజకు అతడు శీర్తివిడిచివెళ్ళుచుండెను. బాబా అతనిని. కలిసి తన 
బాహువు నతని మెడచుట్టుంజేర్చి, 


సా, బొ; (బర్కుతోో నీవు వెళ్ళవలదు, 
బర్కు;- నెను వెళ్ళి సంపాడించుకొనవలయును, 
సా! వెళ్ళవలదు, 


బాబా ఆ దెశము నిరాకరించి బర్కువెళ్ళీ జబ్బువడి, చాలా 
కాలము బాధలొంది ఏమియు సంపాదించుకొన లేకయే తిరిగివచ్చెను. 


బాబా_జంతువులు 


సలిల నానాసాహెబ్‌ డెంగే - ఒక వెండివళ్లై రములో మంచి 
రుచికర వదార్థములంగొనివచ్చి, _ బాబాకు సమర్పించి, _ తినుమని 


918 శ్రీ సాయీనాథ బోధామృతము 


(పార్ధించెను. బాబా చపవ్పటులంజఅచెను. ఒకనల్ల కుక్కవచ్చి ఆ ఆహార 
పదార్థములను దినెను. నానాసాహెబ్‌ విసుగునొంది, ea చండాలపు 


కుక్క కొజికా నేని పదార్థముల సిద్దపరచినది?” — అని తనమనస్సున 
తలంచెను, 


సా, బా?- (ఆపళ్లై రమునావలకుతో యుచ్చు దీనిని తీసికొని 
పొమ్ము. 
592. A. లక్షీ్మీభాయిసింధి తెచ్చిన రొట్టెలను బాబా కుక్కకు 
పెట్టిన వృత్తాంతము, (చూ. 68) 
బాబా _ మతసామరస్యము - సర్వజన నమ్మతత్వము 


(ఉఊదారబుద్ది 


సర్రి:- సా, బాః- ఎల్లద్దె వములు ఒకరే, హైందవునకు 
మహమ్మదీయునకు భేదములేదు, mre దేవాలయము _ ఒకటి, 
అటులయ్యును మీఆశయములను నేను గౌరవింతును. (మహల్సాపతి 


ఆక్షేపణము కారణముగ్ర ఆకల! ఆ దేవాలయమున నేను 
_వవేశింపను. 


తోనక జిని తాన గమనింపుడు! 


594, సా, బాః-. (తనగ్భహమున దిక్షిక్‌ వాడయందు 
శ్రీస్తునుగూర్చి, క్రైస్తవ మతమునుగూర్చి నిందింవవచ్చిన హః సీ, 
దీక్షిత్తుతో పొమ్ము _ నాపొడముల నొతృవలదు, 


హ. సీ, దీక్షిత్తు తన (ప్రవర్తనమునకు పశ్చాత్తాపముంజెంది, 
న బాబా పాదముల నొత్తునపుడు బాబా ఆ'కేపించలెదు, 


' బొబా_మతాంతరీకరణము న ను నిరసించుట, 


595. బడేబాబా (ఫకీర్‌ బాబా) హిందూమతము విడిచి ముస్లిం 
మతమును స్వికరించినవానిని . (ఇబహీం్ర మసిీదునకు. దీ సికొనివచ్చి 
బాబా కటుక పజచినపుడు- మ 


శ్రీ సాయీబొబొ అభయ పొదానములుు సూక్తులు, 819 


సా, బా? (ఆమంతాంతరస్వ్‌కృతుని చెంపపె పై కొట్టి ఆః 
అబ్బను మార్చుకొంటివా? 


బూబ్‌ 'వొర్హనలు. 
@ 


₹96,. స్కా బాః- నేనిక్కడ పలుకుదును. (నాపలుకుల కను 
గుణముగ అవి అక్కడ జరుగును. ఇది యంతయు దై వలీలః 


(యం. డబ్లుయు _ పధాన్‌ విషయమును) 


సా, బాః_ దీ భగవాన్‌! ఆ వర్షమును ఆపుముః నా బిడ్డలు 
ఇంటికి వెళ్ళవలయును. వారిని క్షమముగ వెళ్ళనిమ్ము. ((వథాన్‌ 
కుటుంబము రైలుసైషన్‌జేరువరకు వానఆగెను,) 


కరీం హర లు నాల విషయమున 


దాదా శిలొసిర్‌= బాబా! మేము మనుమని (దౌహిత్రుని 
పడయుట ఎపుడు? 


సా, వా: నేను అల్లాను _్రార్థించు చున్నా౭డను, అతండు నా 
పొర్లనము మన్నించును, (మరుసటి సంవత్సరమున మనుమండుపుటైను.) 
@ టి 


597. నేను దీర్చ ముగ నాలోచించుచు రేయింబవళ్ళు తలంచు 
చున్నాండను. అందటు దొంగలే కాని మనము వారితో మెలగ 
వబయును, వారిని. జక్క పజిపుమని లేదా తొలంగింపుమని భగవాను 
నెల్లి వెళలం _ార్థించు చున్న వాడను. దె వమాలకించి నాతలంపు 
మన్నించి, యను; గ్రహించుట లెదు. నేనొకటి రెండు నెలలు వచి 
చూచెదను. 


కాని, (బతుకనీ చావనీ నేను |ప్రార్థించునది సాధించికీ రుదును. 
నేను (శేలి - వాణి వారి వీరి దగ్గజకు వెళ్ళను. నేను వారిని 
_పొర్టింపను. జనులు స్యృత్చవర్తనుల్పై “ధగవద్భ కోనింగాంచరు. అ 


స్థిరములేదు. చంచల స్వాంతులు ఎవరో కొందలు మికులు (బహ్మ 
జ్ఞానమునుగూర్చి చర్చించుదురు. స్థిమిత ముగ గూర్చుండి థ్యానింతురు, 
(జి, యస్‌, కపర్ష - డైరి) 
508. సా. బా: (1888 న మహల్భ్బాపతితో) నేను దైవము 

దగ్గణకు వెళ్ళుచున్నాను. 


999. సాంబా? (తన కాలినచెతినింగూర్చి ఇది అంతయు 
దై వలీల, అతడే దినిని నివారించును. మనమాందోళన.జెందచేల? అల్లా 
జ నా వై ద్యుండు. 


సా, బజా;- (ఆర్‌, బి. పురందర్‌తో 2, 4 రోజులలో నేను 
స్వస్థత ళు అ పం లే త. అల్లా ఈ వ్యాధి నా కొసంగినాండు. ఈ గడువు 
లోవల తిరిగి చక్కంజేయును. నీవు ఏడువవలదు. 


బాబా _ విజానము. (అనుభవజ్ఞానము) 
న జ్‌ 


600. బాబా మసీదున6 గూర్చుండెను. సిీకాఫలముల 
బుతువు అప్పుడే పాంరంభమయ్యెను. ఒకకాంత ఆఫలములను దెచ్చి 
వానినీ కొనుమని మంచిమాటలం బల్కుచుండెను మొదటనామె ఆ 
పండ్లకు ఎక్కువధరచెప్పెను. 

సా. బాః. నీఫలములు నాకువలదు-తిసికొనిపామ్ము, 


అంతటనామె 6 పండ్లు 10 అశణాలకు తీసికొనుమని బాబాను 
పార్గించెను. బాబావానిని తీసికొనెను (ఆ కాంతకు డబ్బు ఇచ్చు 
లోవలు కొంచెముసేపు తరువాత  సీతాఫలములను మజియొకళతె 
తెచ్చెను. బాబా బెరమువేసెను, 


సా, బా;. వదిఫలములకు నీకు ఆరుఅణాలనిత్తును, 


శ్రీ సాయోబాబా అభయ వొదానములు, సూక్తులు, న! 
సా. బాః_ శ్యామా! ఈయిరువురకు మనా. మీయవలసిన 
మొత్త మెంత? 

శ్యామా: దేవా! ఒకరూపొయి. 


స ne (ఆచటనున్నవారిలో నొకనితో - కాకా మహాజనితో) 
భావి! నాకు వి రూపాయలిత్తువా? 

బాబాకోరీన 2 రూ నాయలకండిచ్చెను, 

అంతటబావా మొదటి పండ్ల మనిషిని పిలిచి, “దినిని కిసికొని 
పొమ్ము” - అని ఒకరూపొాయి ఇచ్చెను. 

పిదప రెండవ మినిషినిపిలిచి ఆమెకు ఒకరూపొయి ఇచ్చెను. 

రెండు రూపాయలిచ్చినభక్తుండు:. బాబా! ఇదంతయు నా 
కేమియు బోధపడలేదు. నేను గొహించునట్లు చేయుదువా? 
సా, వా? ఇందుకష్ట మేమికలదుః 
మొదటి పండ్ల బుట్ట వచ్చినపుడు పండ్లు అరుదుగ నుండెను. 


ట్లు 


అందుచే 6 పండకు 10 అణాలు బెరము స్టిరపజుపంబకేన న 
(ag) 


శ 


రెండవబుట వచినపుడు పండు అంత *గిరాక్రిగి లెవు. 
డు య na 
అందుచే 10 పండు 6 అణాలకు నిర్ణయింపంబడెనవి. శి 
గ్‌ 
(మూల్యము చెల్లి ంచువిషయమా! _ ఈ ఇరువురు వారి వారి భాగ్యము 
(పూర్వకర్మము ననుసరించి ధనము వడసిరి. (ఈయంబడి5 ఎ) 


601, 1880లో నానాసాహెబు నిమాన్కర్‌ బాబాకు 1) రూపా 


యల కరెన్సినోటు ఇచె+ను. 


షా బాః_ నేను తిసికొనను. వేనాకఫకిరును, 


99) న స శ్రీ సాయీనాథ బోధామృతము 


602, 1907 న' “కనిత్కార్‌ కటుంబముతో శీర్ణికి వెళ్ళెను, 
బాబాను చావడిలోంజూచెను,. అపుడు బాబా ఏమమియో దూషించుచు 
అసహ్యకరములై న మాటలాడుచుండెను. అదికని అతండాశ్చర్యపడెను. 
అతని గుమాస్తాలు బాబా మహాసాధువని తెలిపిరి. “నాకుటుంబమునుండి 
తీసికోనిన దక్షిణలన్ని యు. దిదిగి యిచ్చిన బాబా మహా సాధువని నేను 
భా వింతును” _ అని,ికనిత్సార్‌ పలికెను, 


తరువాత అతనిభార్య కుటుంబము బాబానుజేరగా 

సా, బా?- మీరింతవరకు నాకిచ్చిన ధనమిదిగో తీసికొనిపొండు! 

కనిత్కార్‌సతి;_. బాబా! కట్టెలు మొదలగునవి కొనుటకు 
ఆవసరమగును, కావున ఉఊంచుకొనుము, 

సా, బాః- నాకిది అవసరములిదుం 

803. సాం, బా:- (యస్‌, బి. నాచ్నేతో నీవు ఏమిచేసిన 
దానిని సంపూర్ణముగంజేయుము _ లేదా - ఆపని నంగికరింపకుము. 


604, సాం బా:. విందులకు- పండుగలకు యా తలకు | పయాణ 
ములకు అప్పుతిసికొనకుము! 


605, సా, బాః- నీవు, పయాణముబేయు ముందు భోజనము 
చేసి బయలు దేరుము! 


బాబా _ పూర్వాచార పాలనము.,. 
మృతాఒశౌచము_భక్తులు పాటించు సందర్భము. 
606, సొ, బా? (హరిభాల్‌ కార్డిక్‌ తో మసీదు మెటె టె క్కకుము, 
కేరుగ మీ గృహమునకు (దహన మధ్యదారిలో ఆలసింపక్ర వెళ్ళుము! 1 


హూరిభాప్‌ తిరిగి వెళ్ళి బాబాశర్ణిలో పై మకా 3వ 


లైకైన గంటి 
త పూర్వము అతని మనుమని భార్య మృతినొందిసటు తెలిసికొనను, 
గొ 


శ్రీసాయీబాబా అభయ |పదానములు, సూక్తులు, ఫఏనల 


007, గోఖేలుసతి ఇతరులతోంగలసి మసీదులోనికి వచ్చు 
చుండెను, 

సా, బాః_ (గోఖేలుసతికో) మసిదులోనికిరావలదు, 

ఆమె తిరిగివెళ్లి స్నానముచేసి శ్యృభపస్త్రముల ధరించివచ్చి 
మసీదు మెబ్లె క్కంబోయెను, 

సా, బా;- (మరల) లోనికిరాకుము! 


అంతట గోఖేల్‌సతి (యింటికి స్వస్థానమునకు తిరిగివెళ్ళి 
తాను శీర్జిలోని మసీదులోపలకు వేళ్ళ బోవునపుడు తన బంధువుల మృతి 
వలన ఆకౌచమున నున్నట్లు [గహించెనుం 


బాబా _ నిగూఢ ఆచార. ధర్మము _ ఎఅుక 


808 (2) శీర్ణికాంత:. (బాబాతో) బావా! నీవు గోధుమలు 
పిండి విసరుచున్నాండవు- మమ్ము తోడ్పడనిమ్ము. 

హస ర. మంచిది 

(కొంత సెపు పిండి విసరిన పిదపు 

శీర్ణికాంత:. బాబా! నీవు రొట్టెలు చేసికొనవుగదా! మేమీ 
పిండిని తీసికొని పోదుము, 


సా, బా?- వలదు. వలదు. రండు? మనము పిండిని మోసి 
కొనిపోవదము, 


ఆంతట బాబా శీర్దికి ఉఊత్తరసరి వాద్దుగాగల వాగుదగ్గజకు 
దారితీ సెను, 


సా, దా- ఈ పిండినంతయు వాగుగట్టు పాడవునపో యుదము, 
ఈ అంటువ్యాధులు _ కలరా, వగు మొదలగునవి దేవతల రూపమున 
గామములోనికిం !బవేశించును. వారీ పిండితో తృ పునొంద్కి గామము 
లో సికిం (బవెశింపక వెడలి పోవుదురు, | 


924 త్రీ సాయీనాథ బోధామృతము 


బాబా ఆవిధముగ శర్తి గాంమము ఊ_త్రరమునగలవాగు గట్టు 


పొడవున అపిండిని పోయుటశై యథార్థముగ ఆభయం కరమైన అంటు 
వ్యాధులు శీర్షి లోనికి బివేశింపలేదు, 


శ 


(0) బాబా _ నాణిములను రుద్దుట, 


బావా ఎకాంతముగనున్న పుడు తనజేబులోనుండి నాజెములను 
వెలుపలకుందిసి తన వళ్ళతో వాని పై భాగమున రుద్దుచు (అటులంగా 
వించుటచే అనాణెముల పైనున్న అక్షరములు మొదలగునవి అజిగి 
పోయినవి. నానావే_ నానాచే (నానాయొక్క _నానాయొక్క్ర) కాకాచే,. 
కాకాచ్కే సోమియాచే_సోమియాశే, మొదలగు పేర్ల నుచ్చ రించుచుండును, 


ఇట్లు కావించుటచే వీరికింగలుగు పితిబంధకములు తొలంగి 
పోవుచుండును. (తుడిచి వేయంబడుచుండును.) బాబా భక్తు లావిధముగం 
దలంచి విశ్వసించినారు, 


(6) బాబా __ తనభకులకేమ మరయుట, 


గ (అబ్రుల్‌తో అబ్దుల్‌! ఆ అఖండము (లేండివనము 
నందుంచంబడినదివము, అఖండము పిక్క బొక్కెనలతో నీరముం 
చుము _ ఆ అఖండజ్యోతి ఆరి పోవకుండ కనిపెట్టి, అవసర మైనపుడు 
ఎప్పటికప్పుడు నూనెతో నింపుచుండుముః 


ఆ విధముగ అఖండము (పక్కన నీటితో నింపబడిన బొ'క్కె నలు 
సిద్దపజుపంబడినపిదప, బాబా ఆ నీరమువేతికో కీసికొని "అన్ని మూలఠఅ. 
జల్లుచుండును, లేచి యెనిమిది దిక్కుల ఒక్కొక్క దిశవై పునకు హం. 
అడుగులు వెసి మూలనూలయందు అకాశమువై పున దృష్టనిలిపి స్‌ 
యేవియోపలుకు చుండును, తన భక్తులకు. గలుగు ఆపదల గమనించుచ్చు 
వానినిందాలంగించుట కటులంగావించుచుండునని తెలియుచున్న ది, 


(9) బాబా ఒక దినమున తనచేతిని మోచేతివరకు (ధుని 
అగ్ని లోనికింజూని పెను, చర్మముకాలెను, 


శీ సాయోబాబా అభయ పిదానములు, సూక్తులు. లెడిలి 


శ్యామాః_ బాబా! నీవటులేలచేసెదవు? (అనుచు బాబాచేతిని 
వెలుపలకులాగెను,) 


సా కూల ఈ పాపిష్టిహ_స్తమును పోనిమ్ము- ఒకబిడ్డ అగ్నిలో 
పడెను. ఆ బిడ్డనందుండి వెలిక్రిందీయుచున్నాండను, 


తరువాత శీర్ణిసమీపప దేశమున నొకబె_ట కమ్మరి కొలిమిలో 
న”కబిడ్డపడెసని యు ఆ బిడ్డకు పారిణాపాయము కలుగకముందే అబిడ్డ 
అగ్నినుండి వెలికిడీయంబడినదను వ్వార్హ శీర్జికింటేరెను. 


బాటా __ రహస్య (కియలు. 
(6) 1921 మార్చిలో ఆరతికిపూర్వము, 


సా బాః_ అహూ! నాకడుపులో విపరిత మైన నొష్పిగానున్నది. 
తలపాగకీసికొనిరండు. 


తలపాగను తెచ్చిరి, బాబాదాని తనదేహము మధ్య భాగము 
నంజుట్టి ఇరువురు మనుష్యులను కుది యొడమపాొర్శ కముల నిలిచి 
తలపాగకొనలను పట్టుకొని గట్టిగలాగుడు- అనెను. వారులాగుచుండీరి 


సా, బాః- లాగుడు! ఇంకనులాగుడు, ఇంకను బాధ తగ్గలేదు 
(తరువాత సొ బాం ఇప్పుడింకనాపుడు బాధతగ్గినది. 


ఆ విషయమేమో! యెవరు  తెలిసికొనలేకపోయిరి. శళీర్తికి 
2 మెళ్ళ దూరమునగల “నింగోన్‌లో నాకబాబాభ క్తురాలు దుర్భరమైన 
కాన్పు నొప్పులతో బాధపడినదని యు ఆపిదపసుఖ పిసూతి జరిగినదను 
వార్త కొంతసేపటికి శీర్ణికిజేరెను. కావున ఈ నిగూఢథకిఆయకాన్ను 
విషయమున. దోడ్పడినట్లు విశదమగుచున్నడి, 


(ఏ) బాబాను సమీపించి యెప్పుడేని దర్శన భాగ్యము 


వాందుట కవకాశమీయం-బడని యొక భక్తు రాలు మిక్కిలి వ్యాధిగస్తయె 
యుండెను, ఆమె వ్యాధిని నివారించుటకు బాబా ఆరోగియున్న పక్క, 


ల26 శ్రీ సాయీనాథ బోధామృతము 


యింటిపై కెక్కి పై భాగమున నడిచి, అరోగియింటిపై కివెళ్ళి, అచటనుండి 
ఆ వలయింటి పి గానడిచి అచటనుండి నిచ్చెన తెప్పించుకొని దిగివచ్చి 
అనిచ్చెన తెచ్చిన వానికి న రూవాయలిచ్చుచు. “మనము ఇతరుల 
సేవల సనాతన స్వేకరింపరాదుం” _ అని అచటనున్న వారితొ. 
జెప్పెను, (చూ, ED, ) 


ఆభక్తు రాలు ఆరోగ్యము పొందెను. 


(ఆ) వాస్తుపూజ మొ॥ 


1911లో శీర్ణిలోని మసీదు పునర్నిర్మాణము గావింపంబడినపుడు 
బేల్దారివాం్యడ్రు కావించు కట్టడవ లను తజచుగ బాబా కూల్చి వేయు 
చుండువాండు, జనిర్మాణకార్యము పూర్తియైన పిదప మసీదు ముందున్న 
ఖాలీస్టలములో తుత్తు నాగరము రేకులతో నొక పందిరి వేయుటకు 
సృంభములను పాతుచుండిరి, వాస్తుశా స్త్రమునం దెలుపబడిన దిక్కుల 
విషయమువారు గుర్తింపకుండిరి, బాబా కోపమునవచ్చి, తాత్యాపటే 
లును పట్టుకొని, అవ్వుడేపాతిన ఒక స్తంభము నూడంబెటికి తాత్యాపటేల్‌ 
పై వస్రమునుతీసి తగులం బెట్టి, అమసిని, ఒక వెండి నాణమును ఆ 
స్తంభమునకుందిసిన గుంటలోవై చి, ఆ సంభమును మరలపాతి వని 
జరుగనిచ్చెను, బాబా _ గృహములు _ దేవాలయములకు సంబంధిం 
చిన వాస్తుశాస్త్ర నియమములను పాటించుచుండెనని తోచుచున్నది. 


(h) బాబాతటచుగ చేతులతోడనో, చేతి _వెళ్ల తోడనో చేతిలోం 
దాల్చు (సబ్యా చిన్న కరతోడనో ఏవేవో సైగలు చేయుచుండు 
వాండు, (ఏ) ధునిముందు, (2) చావడిముందు (౪). మసిదునుండి చావ 
డికి ఊరేగింపు సందర్భమున మారుతి దేవాలయము కనంబడు నొక 
నియమిత స్థలముంజెరినపుడు (చూ.. 8) (1. కుందు. ఊస్‌ 
కపర్జయెదుట, (9) ఇతర .సమయముల వెతర పదేశములందు సైగలు 
చేయువాండు. వీని యన్నిట నేవియో పత్యేక ప్రాముఖ్యతలు కలవు, 


(1) ఒకనాటి మధ్యాహ్న మున భయంకర త్మివాతప 
మున నొక మెకపిల్ల మసీదమదగఅకుంజేరి గిరగిరడిరిగి చి నటు పడి 
గ్గ ౧ థి గా 


శ్రీ సాయాబాబో అభయ పేదానములు, సూక్తులు, de? 


యుండెను, బాజా దాని చుట్టుందికిగి వీతివీందువులను దానిపై జల్లెను. 
అదిలేచి గంతువై చి పొటి పోయెను, 


ఆవిధముగ శీర్షిలోని మార్వాడి గడివామి తగులంబడుచుండగా 
ఆగడ్డివామిచుట్టు షల్‌ సన్ననిధారగాపోసి “ఈ మ్మాతమే తగుల 
బడును” _ అనెను. పెద్దగాడ్చులః వీచుచున్నను దానిచుట్టు పక్కల 
నున్న గడ్డివాముల కెట్టినష్టము కలుగలెదు, (చూ, 342) 


(0) అబ్దుల్‌ కదిర్‌ _ వైరాగ్య యోగనిష్టలద్వారా ఆధ్యాత్మికో 
న్నతింగొరి బాబాను ఆ శయించెను, బాబా పిడికిలి బబ్లీ చెతిని పై కెక్కి, 
అతనిపై కి నేవోవిసరినిట్లు పిడికితీ తెజచుచు "లేప్‌! అనెను. ఆక్షణము 
మొదలతనికి గాఢ వై రాగ్యముగలిగి లౌకిక విషయ విముఖుండయ్యను. 
అతని బంధువులందటు మిక్కిలి ఇళ న అసంతుష్టనొందిరి. అతండును 
నియమ విహీనముగ సంచరింపందొడంగెను, అంతట బాబా అతని 
వై పునకు చెతినిచాచి; పెడికిలింబట్టి తనవై పునకు లాగుచు “లావో! (తిరిగి 
యిమ్ము) అనెను అది మొదలతండు సాధారణస్థితి, బుద్ధినొంది లౌకిక 
విషయముల. బాల్లొనందొడంగెను ఈ విషయములను “భోటేఖాస్‌” _ 
గుర్చి ంచినా(డు. 


1, తన చరిత (రచన విషయమున 
వాబా ఆదేశము, 
609. సా, బాః- చరిత వాయుటకు తగిన పిధానమ్మ 
(1) భక్తుల అనుభవ వృత్తాంతముల విచారించి పోగు 


(£) చరి తకారుండు స్వాఖభిమాన గర్వముల జు బాతు సట 
సుల జోలికి: బోరాదూ, పక్షపాత బుద్ధి, అన్యపక్ష నిరసన రూపముాలగు 


[రిక శ్రీ సాయానాథ బోధామృతము 


(9) రచయిత శ్రీసాయీబాబొ చింతనామృ్య తాంబు ధియందు 
మునిగి, తన ఆత్మను, అహంభావమును సంపూర్ణ సమర్పణము 
గావించి, పదప చరిత రచనకు గడంగవలయును. 


(4) బాబా జీవిత చరితను పఠించుట- రచించుట- చింకిం 
చుటవలన ఫలము, 


భక్తి పెంపొందును- అజ్ఞానము నిర్మూలమగును, వీవాదా 
తుక బుదితో | గంథమును రచించిన అజానము హెచ్చును. 
4 © అ ద్దు 


శ్‌ మ 3 ౨ 
(౨) విశ్వాసబుద్ధిత్‌ నన్ను (బాబా) ఎవించువానిని దైవ 
మను[గహ౦చును, 
బాబా పలుకులందు పత్యేకత జ వెపరిత్య భావము 
610. హ, సే. దీక్షిత్తునకు అతనివాడలో (నివాసమున 
కిత్టా (పండరినాథ్ర దర్శన్నపొప్తి కలిగెను, తరువాత అతడు బాబాను 
జేరెను, 


సా. బాః- విఠల్‌ పటేల్‌ రాలెదా? నీవాతనింజూడలేదా? ఆవిఠల్‌ 
క్షణములో తప్పించుకొని పోవువాండు. అతనిని గట్టిగ బంధింపుము- 
ఏమజుపొటున అతనిని కని పెట్టుట మఆచికివా అతండద్భృ శ్వుండగును 


(గమనికః- విఠోబా క్షణిక సాక్షాత్యారమైనను దాన్‌గాణూ 
(మహారాజునకు [పాప్తెంపలేదు. చూ, 1౬0) 


ర11. డాసిగాణూ మహారాజు “ఈశావా శ్యాపనిషత్తు” ఇవవ 
[గహింపంజాలక తికమికంజెంది బాబానుజేరెను, 


సా, బౌ. నాయనా! ఇందేమికష్టముక లదు? విల్లి పెర్లి లో కాకా 
(హం. సి. దీక్షిత్తు యింటికింబామ్ము, అతని మోల్కారిన్‌ (ఇంటంబని 
| ) నీ సందేహములను దొలగించును. 


శ్రీ సాయోబొబో అభయ పిడానములు, సూక్తులు, 929 


డాస్‌గాణూ అచటకు వెళ్లెను. అచట “కుంది” కులమునకు 
జెందిన 8 ఏండ్ల పనిచే యుపిల్ల ఉండెను. ఆ పిల్ల అతని కష్టముల 
నెబుంగకయే, తానతసీ నందేహముల నివారించుచుంటినను భావము 
లేకయే, పలికిన పలుకులు ఆ పిల్ల పవర,నలు ఆ ఉపనిషత్తులలోని 
విషయముల నాతనికి బోధపజచినవి, 


612, శ్యామాను. పాము కటచెను. ఆతడు బావాఉఊన్న 
మసీదుంజేరెను. 


స్యా బా. _వాహ్మణ! పై కెక్కుము అ దిగిపొమ్ము! 


బాబా తనను మెట్లెక్కి రావలదనుచున్నా6డని శ్యామా 
తలంచెను. | 


సా. బా;- (కొంచెము తరువాత) పైకిరమ్ము! అఫకీరు 
(దై వము దయామయుండు, నీకు నివారణమగును. 


[ బాబా మొదట పలికిన పలుకులు సర్పవిషము _బాహ్మణు 
తనువుపై కెక్కక దిగుమని ఆజ్ఞాపించినాండని, శ్యామా అపుడు 
గుర్చించెను. | 


G19, ఉఊద్ద పెశభావ్‌ 15 రోజుల కొళసారి (బికాదశినాండుు 
జాబాకు ఉత్తరము _వాయుచుండును. బాబా మహాసమాధికి కొన్ని 
నెలలముందు శీర్ణికీవచ్చి బాబాను సందర్శించెను. తరువాత సెలవు తీసే 
కొని వెళ్ళునపుడు, 


నంతా మఠరలిది! వెళ్ళుము. నివు వతిపక్షము ఇక్కడకు 
రానక్కరలేదు, నేనెప్పుడు నీతోడనే యున్నాను. ఎప్పుడు నుందును. 
అచట జనులకందజకు (అటుల) దెలుపుము. (నా ఆశీస్పులనందజి 
కందింపుము. 


F- 42) 


420 శ్రీ సాయీనాథ బోధామృతము 


ఇవి యదార్థ ముగ వీడ్కోలు వాక్కులు. ఉఊద్ద వెశభావ్‌ ఆ 
మాటలలోని భావము (గ్రహింపలేదు. ఏట్లెననేమి _ మజపుచేత తరువాత 
ఏకాదశులందు ఉ_త్తరములు (వాయలేదు. 15 రోజులకొకమాజు వచ్చుట 
అను బాబా మాటలు ఉత రములను సూచించునవియగుట స్పష్టము. 


814 (1) సా. బా: (నిరుపీదయు పవ్యితుండైన ఒక 
మనుష్యునింగూ ర్చ) అతండు అధికమగు పైసా (ధనము) కలవాండు. 


(2) (బాహ్నణులు వారి పవర్శనలచేత అధికమగు పైసా 
నార్జింతురు. (పైసా - అనిన, బాబా అఖభ్యవాయమున జ్‌ పుణ్యము అ 
అపూర్వము _ అని [గహింపందగును 


515 సొ. ఖః (౯ప్పుడేమృతినొందిన “హార్దా” నివాసిని 
గరప ఆతండెట్లు మరణించును? ఉదయమున జివించును. 


(ఆ మృ తినొందినవాని బంధువులు అతండు తిరిగి |బతుకునని 
ఆ శవమును కని పెప్టికొని యుండిరి, తుదకు నిరాశనొందిరి. బాబా 
తెలిపినది ఆత్మ నిత్యత్వము - తరువాత జన్మమున, నూతన తనువు 
ధరించుట) 


816. ఆ ఫకీరు ఎల్ల రయెడ దయగలవాండు. | ఫక్రీరు_ 
అనుమాటచే బాబా తనద్దైపమును గురువును గూర్చి పలికినాండు 


617. హ. సి, దీక్షిత్తు;- (బాబాతో) బాబా! నానాసాహెబ్‌ 
కరం బెల్కార్‌. తనభార్య, సోదరుండు జబ్బుగా నున్నారని వారు తిరిగి 
కోలుకొనుటకు నీ అనుగహము నర్థించుచు ఊత రము (వాసినాండు, 


సా, బా. అతని సోదరుండు కోలుకొనును, 
హ. సి, దిి- ఆతని భార్య! 
సా, బాః_ అమె వచ్చినదా? 


హ, పి, దిః. అమె నిటకు పిలిపించుదుమూా! 


శ్రీ సాయిబాబా అభయ పదానములు, సూక్తులు, 381 


సూ బా పిలిసిరపుము 
[సీ సోదరుడు కోల్కొౌనెను, భార్య మరణించెను, “ఆమె వచ్చి 


నదా?” _ అనుటలో మృతినొందిన పిదప సూక్ష్మశరీరమున - అని 
భావము 7 

618, హం సీ. దీక్షిత్తు - ఎట్టి బహుమతులను స్వీకరింపక, 
మిక్కిలి ఆర్థిక సంకటములలోనున్న శీర్ణిలోని ఒక భక్తునకు ధన 
సహాయము చేయదలంచెను. కొంత పైకము (కరెన్సీనోట్లు ఒక 
కవరులో పెట్టి తీసికొని బాబా దగ్గజకు వెళ్ళెను, 


వీ దీః;. బాబా! ఈ “కవరుిను పంపుదునా? 


ర్‌ 


ల 


, వొః- పంపుము 


* సీ దిక్షిత్తు వెంటనే పంపెను. ఆది స్వికరింవంబడెను, 


ర్‌ 


అభక్తుండిటుల వివరించి తెలిపెను అంతకు ఓ గంటల 
పూర్వము ఆభక్తుని భార్య బాబా దగ్గజకు వెళ్ళెను. “అమ్మా! నేను మీ 
యింటికి వచ్చు చున్నాండను, నన్ను నిరాకరించవలదని నీ భర్తతొం 
జెప్ప్పుమూ- అని బాబా తెలిపినాండు. 


111, బాబా (పత్యేక హాస్యము -- చిన్నపుచ్చుట -- హేళనము 
619. ఒక సమయమున వస్తువడికృశించి, చావనున్న ముసలి 
మేక యొకటి మసీదులోనికి వచ్చెను. 
సా, బాః- ఆలాకాక ఒక (వేటున ఆ మేకమ తెగ 
_వేయుము! 
బడేబాబా:- (దానివంక జాలితో చూచుచు మనము డీనినెట్లు 
చంపంగలము? _ (అనిపలుకుచు నతండు మసీదునుండి వెడలిపోయెను.) 


సా. బా;- శ్యామా! సీవీ దినిని నజుకుము! రాధాకృష్ణఅయి 
దగ్గజనుండి కత్తి నిందీసికొనిరమ్ము. 


$32 శ్రీ సాయీనాథ బోధామృతము 


(ఆయి, కత్తినిపంపెను. ఆ పనియేమో తెలిసికొని దానిని 
తిరిగి తెప్పెంచుకొనెనుఎ) 


శ్యామా: నేనింటికివెళ్ళి కత్తి తెచ్చెదను, 
(శ్యామా యింటిక్రివెళ్ళి అచటనే నిలిచిపోయెను 


సా, బా:;- (అంతట, హ, సీ, దీక్షిత్తుతో) నీవు కతి తెచ్చి 
దీనిని చంపుము, 


హు సీ, దీక్షిత్తు వెళ్ళీ కతి తెచ్చెను, 

హ, సీ, దిగ బాబా! దినిని చంపుదునా? 

సొ, దొః_ చంపుముః 

హ సీ, దీ (కతిపైశకెతి జొగుచేయుచు. వట్టుకొని 

| రడి అది అ 

యుండెను 

స్కా బాః నీవేమి ఆలోచించుచుంటివి? కొట్టుము! 

దీక్షి త్తు విధియుండై కతి దింపంబోవుచుండెను. 


సా, బాః_ 'ఆపును! ఆజంతువును నిలువనిమ్ము. నేనే దినిని 
చంపెదను, కాని మసీదులోకాదు, 


అంతట బాబా ఆ జంతువును కొన్ని గజములదూరము మోసి 
కొని పోయెను. ఆ పిడవ అది [కిందపడి చచ్చెను, 


650. జి, డి, పండిట్‌ (హెలాస్పేనివాస్సి వచ్చి బాబాకు 
(పణమిల్లై ను, 


సాం వా? (జకరికొ బాపూసాహెబ్‌- ఏమి చేయుచున్నాండు? 


నారాయణ్‌!- న్మిదపోవు చున్నాండు. 


శ్రీ సాయోబాబా అభయ పిదానములు, సూక్తులు, ఫలిలి 


సొ బా?. నారాయణ్‌! ఇక్కడకువచ్చి నపుడువానిని బాగుగ 
కొట్టుము! నాకు 9.4 శ సర హటులు బాకిపడి ఇచ్చుటకు జాగుచేయు 
చున్నాండు. 


ఇది జి, డి, పండట్‌ బాకీదారు(డు బాపూసాహెట్‌ అను నతనిని 
గూర్చిన విషయము, అతండా ధనమునీయక జాగుచేయు చున్నవాడని 
సూచింవంబడినది. కాని, అప్పుడపుడు బాబా ఖజానాదారుండుగ పనిచెయు 
బాపూసాహెబ్‌ బోగ్‌_తనపై బాబా అన్యాయముగ నిందమోపినాండని 
తలంచి కోపముతో తానంతధనము బాకీలేనని నిస్పష్టముగంబలి కెను, 
(ఇచటనిరువుర పేర్లు ఒకటియగుట గుర్తింపందగునుం 


IV బాబా __ పిత్యేకబోధా కిణోనము; 


621, మాధవరావు వాభాయెదుటంగూర్చిండి “బాబా తనకు 
“హంస” (సాధువు ను గూర్చి బోధించవలయు” నని తనలోందలంచెను, 


సా, బా:_ (మాధవరావుతో) వెళ్ళి (హ, సీ, దిక్షి త్తుచదువు) 
పురాణము వినుముt. 


మాధవరావు దీక్షిత్తుదగ్గఅకు వెళ్లెను, దీక్షిత్తు ఏకనాధ భాగవత 
మున క య 18 అధ్యాయము 27_87 శోకములలో “హంస. 
పరమహంస” వివరణము చదువు చుండుట గమనించెను. 


రస, ఒక పార్థనా సమాజకుండు బాబాయొక్క శక్తి.స్వభావ- 
(ప్రివర్తనలద్వారా (1) అవతారములు సాధ్యములు - విశ్వసనీయములు, 
(2 భక్త సంరక్ష ణార్థ మై దైవము అవతరించుచుండును, (ఫ్రదై జైనం 
నకు అవతారములకు హారతి నై చై వేద్యములు సమర్పించుట యుక్త కములు - 
అని గుర్తించినవాయడు శెర్జికివచ్చి బాబా ఎదుటంగూర్చుండి. బాబా! 
నా భారములన్ని యు నీపై నిలుపుదునా?” అను ప్రశ్నను మనస్సున 
దలంచెను. 


వెళ్ళ వాష్‌ (బిగజగ్భా నిలుపుము 1 


384 శ్రీ సాయినాథ బోధామృతము 
పొ. నః_ బాబా! ఎల్లరఎడ సమదృష్టిని పసరింతువా? 


సా, బా: |పశ్నించుటకు కొంత దివిక వరి పలయూను; ఎట్టి 
కొంటెహశ్నము నీవడుగుచున్నా (డవు! a నెల్ల జ యెడ సమదృష్టని 
బజపుచుందును, 


(ప్రా. స. తానుసేవించి పూజించుటకొక ఇష్టదేవత (రూపము) 
కావలయునని తనమనస్సునందలంచెను. అతండు _పాతశాలవై పునకుం 
దిరిగెను. అచటనొక చక్కని స్రీదేవతా రూపము నిలుచుండి, అతనివంకం 
జూచుచున్నట్లు గోచరించెను. అతండు బాబావై పునకుందిరిగెను, బాబా 
చిబునగవు తోంప అతని వంకంజూచెను,. ఆసందర్భమున నిట్టిదృశ్యమతండు 
వలుమాజులుచూచెను, 


పా. స. తోను చూచినరూపము అన్నపూర్ణాదేవియని గుర్తించి. 
తన ఇష్టదేవతగ నిర్ణయించుకొనెను. 


ఆ ప్రార్ధనా సమాజికుండు రెండవతూరి శెర్జికి వెళ్ళినపుడు 
ఎవరో “సాయీబాబా స్థిత పజ్ఞుండగునా?- శీర్ణికివెళ్ళుట వలన లాభము 
లేమి?- యని ఏమేమియో అతనితో చర్చించిరి. ఆచర్చలతని విశ్వాస 


మును సడలించినవి, అతడు వెళ్ళి దాబా ఎదుటంగూర్చుండెను, 


సా. బా;. శ్యామా! ఈతనిని దీసికొని పొమ్ము. ఎదొక 
విషయముం దెలుపుముః 


శ్యామా అతనిని వెలుపలకుందీసికొనివెళ్ళి “ఇతరుల పలుకులు- 
ఆ పలుకుల మూఅమున నీ విశ్వాసము సడలుట అంతయు బాబా లీల, 
[ప్రపంచ |పలాపములను [పపంచము కల్పించు కష్టములను నీమనస్సున 
పాటింపకుము. నీ మనస్సును బాబా పదములందు అగ్నముచేయుము, 
అపుడు బాబా నీకు శాంకినిం (బసాదించును.” అని బోధించెను, 


వారిరువురు తిరిగి మసీదులో నికి" వెళ్ళగా 


శ్రీ సాయిబాబా అభయ [పదానములు, సూక్తులు, కచ 
సొ, బాః- ( స, లో. ) శ్యామాకావించిన బోధహౌటించి 
అనుసరింపుము. 


629. సొ. బాః- (రాధాబాయి దేశముఖికాతో) మీ కానాలా 
దుస్నారాగురు నవ్తే- (నేను చెవికొజుకు గురువునుకాదు. నేను చెవిలో 
మం_తములుపదేశించువాండనుకాను) ఆమాచఘరాజోం నిరాశా ఆహే 
(మాసొం పదాయములు-పద్ధతులు (పత్యెకములుఎ) 


624, సా, బా;- (ఉపాసనీ మహారాజుతో) నాచెంతన చేరుము. 
ఊరక ఉండుము. తక్కినపని నేను కావింతును, 


నారాయణ ఆశమ  యోగివిషయమునవలె యీ భక్తుని 
(ఉ. బ్రా మనసును తన అధినముంజేసికొని చక్క దిద్దినాండు. స్వప్న 
ముల ద్వారగాక, _పత్యక్షవబోధ మెమియు చెసి యొజుగండు. 


825, శ్యామారావు. ఆర్‌. కోతి, (రానాజిల్లాకోర్టు రికార్డు 
గుమాస్తా) ఒక | పశ్న మనస్సున నుంచుకొని బాబా యొదుటం 
గూర్చుండెను. 


సా, ఖా:- “వాయి” దగ్గణకుపొమ్ము. ఆమె దేవాలయములో 
పురాణము చదువుచున్నది. 


“శోతి అచటకువెళ్ళి వినెను. ఆమె చదివిన దానిలో తన 
(ప్రశ్నకు సమాధానముండుట అతడు గమనించెను. 


తన భక్తులకు వాబా సమాధానమిచ్చు మార్గములలో నిది 


దెబరకటి, 
V బాబా భాయాపటముతియు విషయము 


వ సహ Pes శ్యామా! ఆపిల్ల లిచట కేల వచ్చిరి? 


జ్యా మూ, టాటో! నిఛాయాపటము తీయుటకు, 


296 శ్రీ సాయినాథ బోధామృతము 


సా, బా*- నా ( సహజాకారముంగనుటకు )  ఛాయాపటము 
కీయవలదని ఆ పిల్ల లతోంజెప్పుము. ఆగోడపడంగూల్చిన చాలును. 


[(గమనిక:_ గోడ (1) దేహమైయున్నదని (2) దేహమే 
మనము: 'అనుకావము గలిగియున్నవారమని - బాబాసహజాకారము 
(బహ్మమై యున్నది అని భావము, | 


VI బాబా నీతికథలు 


627. బంగారుమూటలతో నింపిన గాడిదలను పెక్కు గొనివచ్చి 
తిని, మార్గమున దొంగలు వాని నన్నిటినింజూచిరి. కావున దొంగల 
(సమీపమున) యింటియందుండుట కష్టము, నీవు (ఛావ్‌సా హెట్‌ 
హాథాన్‌ - సబ్‌రిజిష్టా9ర్‌) నావలన ఈ విషయము. దెలిసికొనుటకు 
ఇక్కడకు పంవబడినావు. ఈ నిస్సారమైన పీపంచముననుండుట 
మిక్కిలి కష్టము. నేనుగహించినది (బోధింపంబడినది అదియే. నా 
సోదరుండు మహాదెవ్‌నాధ మహారాజునకీమాత9ము తెలుపుము. 


627 A నా ధనమును జనులపహరించుకొని పోయిరి, 
నేనేమియుంయబలుకలేదు. కాని, మెల్లగా వారిననుసరించి వెళ్ళి, వారిని 
చంపి, నా ధనమును తిరిగి సంపాదించుకొంటిని. 


626. సా. బా: నాదేహముదిగువఖాగము చిలుక ఆకారముగ 
మార్చుకొంటిని. ఒక సంవత్సరమటులనుభవించిన తరువాత దానినొక 
సహింపరాని నష్టముగం దెలిసికొంటిని. నేనొక లక్ష్రరూపాయలను 
గొల్పడితిని. (లక్ష్య్యమును గొల్పడితిని) 

BES Te BE _స్తంభము దగణంగూర్చుంటిని, 
అపుడొక పెద్దసర్పము మెల్కొని మిక్కిలి ఆగం వాంచెను. అది వి కిగు 
రుచు ఏ నుండి (రేందికింబడం వొషికలెన్ను 


600. సా. బాః- ఒకనికి ఒక చక్కని గుట్ట ుండెను, వాడెంత 
_పయత్ని ం౦చినను అది జతకలియదు. దాని నెక్కడనుండి తెచె-నొో 


శ్రీ సాయీబోబా అభయ ప౦దానములు, సూక్తులు. 287 


అచటకు (దాని మూలస్థానమునక్సు దీసికొని పొమ్మని జక విద్వాంసుండు 
తెలిపెను. ఆవిధముగంజేయంబడెను, ఆ పిదప అది ఆధినమై, ఉపయోగ 


కరమయ్యను, 


. ఉ. సా, బా. (బి. వి. దేవ్‌తో) నీవు నాలుగు ఇచ్చితివి. 
నిజమ కాని బాబాకుంజెందునది _ పొందునది మాత మొక్కటే, 


682. సా, బాః- (జి, యస్‌. కవర్తేతో మబ్బులు |క్రమ్మినవి- 
వర్ష ములు కురియును. పైర్షుపెరిగి పంటపండును. మబ్బులువిచ్చును, 
వీవు భయపడనేల? 

639. సా, బాః_ ఒకండు ఒంటెపై స్వారిచెయుచుండెను, అది 
మలము విసర్జించెను. ఆ మలమంత యు పోగుచేసి నేను తిండిని, నా 
కడుపు ఉబికివాచెను. స్మృృతితప్పి పడిపోతిని. ఆరౌతు నాపై జాలి 
పొందెను. నాకు నాలుగు పెనగగింజల నిచ్చెను నేనుతింటిని. నీరు 
_తాగితిని. నా దుస్పహమైనబాధ శమించెను. నా కడుపు ఉబ్బరము 
తగ్గెను. ఇంక స్వస్థత కలుగును, 

804. శ్యామా! నీవు తిరుగలితో ధాన్య మేల విసరుచున్నా డవు? 

Ne ఇక్కడకు (నాదగ్గజకు వచ్చువారి కొకు నేను 
విసరవలయును, 


695. సా, బా;- అహో! కాశీనాథ్‌! సీవిక్కడనుండి. వెడలు 


కాశీ;- ఇది యెట్లుజరిగెనో నేను తెలిసికొనంజాలకున్నాండను. 
ఇదంతయు నీకార్య మే! 


F- 43) 


99 శ్రీ సాయీనా థ బోధామృతము 


సా, బా. నాయనా! ఈ 6 దినములు నేను నీ వెనుకనే 
యుంటిని, ఇపుడు వెళ్ళుము _ వాడలో (దీక్షిత్‌ వాడలో నుండుము, 


సా, బో;- (అచట జనులనుదేశించి ఒక దినమున నేను 
దారిన పోవుచుండ వక గర్భిజీస్త్రీనిం జూచికిని. ఆమె కడుపు ఉబికి 
యున్నది. చేతులు పాదములు మిక్కిలి కృశీంచియున్నవి. ఆమె 
ఒంటరిగ నుండెను. ఒక కట్ట ఆధారము లెక నడువంజాలని స్థితిలో 
నుండెను. “నీవు పెక్కు సంవత్సరములుగ గర్బ్భువు ధరించినట్లున్న 
దానవు. ఇంతవర కేల్యపసవింపలేదు?” అని నేను |వశ్నించితిని. ఆమె 
సమాధానము లేదు. “మూత్ర విసర్హనము చేయుము. వేడినీరు మ్మాతము 
తాగుము. అపుడు |పసూతి ౪ కలికయగును” అని తెలిపికిని, ఆమె నా 
మాటల. బాటింపక చన్నీరు [తాగుటకొక వాగుదగజకుం జెరెను,. అపుడు 
గను తహోళ - ఈమె నిష్కారణముగ 'మరణించును. ఈమెతోగూడ 
ఈమె గర్నమునగల అసంఖ్యాకములగు బిడ్డలును వురణింతురుో అని 
తలంచి ఆమెను సమీపించి, “అమ్మా! చల్లని నీరు (తాగవలదని నేను 
నీకుంజెప్పలేదా? నీ వీ వాగుదగ్గజకేలవచ్చి తివి? ఊరిలో నికివెళ్ళి (తాగు 
టకు వేడినీరు సంపాదించుకొనుము _ అని చెప్పితిని, ఆదినము 
మొదలామెవేడినీరు |తాగెను. ఇప్పుడామె క్షమముగనున్నది. ఇదం 
తయు య. వాతమె. (వాయువు సాయీబాబా యీ మాటలు 
పలుకుచు అపుడపుడు కాశీనాథునివై ప పుజూపుచు నత నవంక౦ జూచెను. 
కాశీనాథుండు వ. (గహించెను, 

“రాహురి - యందు వేడిసీరు తాగుమని నాకు జెప్పనది 
సాయియే.-అచటకు 16 మెళ్ళ దూరమున నున్న *జజూరి యందు 
వేడినీరు _తాగుమని నన్ను నిర్బంధించినది సాయియె, అతండు దయా 
మయుండైన రక్షకుండు. ఎ వె ద్యులకు నలవికాని నాబాధను తొలంగించి 
నాడు” _ అని ఉపాసనీమహారాజు తెలిసికొనెను. 


500, మనయిరువరకు బుణానుబంధముకలదు, వున కుటుంబ 
ములు వందలు వెలు సంవత్సర. అనుండి పరస్పర బుణకారణవమున 
బంధింపంబడినవి. కావున నీకును నాకును వెదములేదు. 


శ్రీ సాయీబాబా అభయ పిదానములు, సూక్తులు, 339 


697. సొ, బాః_ కాళశీనాథుండు శీర్లి విడిచి వెళ్లు పూర్ణము అతని 
లెక్కలన్ని యు. బరిష్కారముచెసికొని హోవలయును. 


శ్యామా:_ సం లెక్కలు? 


సా, బా!- నాదగ్గజకుంజెరువారి లెక్కల నన్నిటిని పరిష్కారము 
చేయుదును. (కొన్ని వారముల తరువాత) 2 4, బండ్ల లెక్కులుతప్ప 
తక్కిన లెక్కలన్నియు పరిష్మార మైనవి, (శావణము _ జులై, ఆగష్టు 
క. అన్ని లెక్కలు సరిచూడం బడినవి. దాని ఫలితముగ కాశీనాథుండు 
శీర్ణియందు స. సంవత్సరములుండవలయును, 


శ్యామా:- ఇచట 4 సంవత్సదములతండేమి చేయవలయును! 


సా. బా;- అతండూరక విఠోబా దేవాలయములో. గూర్చుండీ 
యుండవలయును, ఏమియు.ంజేయనక్కఅలేదు. అతడు రొట్టెకూరలు 
మాతము తినుచు ఊరకఉాండ వలయును, నేను కోరునది 
సంపూ ర్తి చేయుదును, , 


సా. బా;- (కాశీనాథునితో) ఎవరితో నెట్టీ సంబంధము నీవు 
కల్పించుకొనకుము. నీ భవిష్యత్తు మిక్కిలి అభాస్పదము.. 


సా, బా: (ఇతరులకో అతని విలువ అట్టిది! ఈ విశ్వ 
మంతయు తాిసుతో నొకపళ్ళెరమున - ఈతని మతీయొకటి నిలుపం 
దగును, 

బొంబాయి ప్రభుః. ఏమి? బాబా? నీ సంపూర్ణాను గహము 
అతనికి రాగిరెకుమిద శాశనము లిఖించి యీోీయుచుంటి వా? 


సా, బా; నేను పలికినది _ 'నాకుగల సర్వస్వము ఈతని 
కనుగ9హింపంబడినడి”- అనియే, 


సా. బా: (కాశీనాథునితోో నీ వెక్కడనున్నను నీవు దై వమవ్వ. 
బంగారు రేకుపైనా ఫరా నీచేతులందున్న దని వ్‌ గహింపుము! 


940 శ్రీ సాయినాథ బోధామృతము 


నీవు తజచుగ నా దగ్గజకురావలదు. అవ్పుడపుడు మాతీమురమ్ము, నాతో 
సంభాషింపవలదు, “నేను నీతో సంభాషింపను. 4 సంవతఇరముల 
తరువాత మహల్సాపతి యొక్క సంపూర్ణ ఆదరణము నివు పడయంగలవు, 
నీవు సకలము నెలుంగ గలవు. నీవునన్ను గు_ర్రింపలేదు. నేనునిన్ను 
పరిపూర్ణముగ గ్పుర్తించితిని. పెక్కు సంవత్సరములనుండి నిన్నుగూర్చి 
అతి తీవిముగ తలంచుచుంటిని. నీవిపుడెక్కడకు పోవలె? ఎక్కడకు 
రావలె? నివేమియుంజేయ నేరవా- ఊరక యుండుము, నేను స్వయ 
ముగా నీవెంటవచ్చి టికెట్టు తెచ్చి నిన్నురైలు ఎక్కించి, నీగమ్యమునకు 
నీవుచేరుకొనునట్లు చేసెదను. (చూచెదను) 


(ప్రభు ఏమి? బాబా! ఈవ్యక్తికి సై సర్వస్వము పిసా 
దించీతివా? 


సొ, బా:- అవును! అవును! సకలము పిసాదింపంబడినది. 
మంచివాండుకాని _ చెడ్డవాండుకాని _ అతండు నావాండు 


నాకు - అతనికి వేదమేమియులేదు, అతనికి సంబంధించిన 
సకల బాధ్యతలు నాపైన నిలిచియున్న వి. 


636. సా, బా; (కాశీనాధునిలో నీవున్న ఖండోబా దేవాలయ 
మునకు నేను వచ్చుచుందును, 


నెనచటకు వచ్చినపుడు నన్ను గుర్తించి పొగ్యతాగుటకు 
“చిలిమి (పొగగొట్టము ఇచ్చుచుందువా? 

కాశీ:- బాబా! నిన్ను గహింవ(జాలకున్నా ను. 

689. సా, బా:- (కాశీనాథునికో) నీ |పసాదము నాకవనరము 


లేదు, నీవింతదూరము తీసికొని వచ్చుటకు (శమవడనేల? నేనచటనే 
యుంటిని, 


కాశీ!:_ బాబా! అచట నొక నల్ల కుక్కు తప్ప మటి యెవరును 
లేరు, 


శ్రీ సాయీవాబా అభయ పీదానములు, సూక్తులు, 341 


గ శాల అపునుః నల్ల కుక్కను nes 
640. సా, బా; (కాశీనాథునితో) నన్ను తటిమివేసితివి. 


కాశీ _ అచట ఒక రోగియైన శూద్రుడుతప్ప మజెవ్వరు లేరు- 


సొ బాః_ అతండు నేనే, 
కాళీ?_ నీవాతండ వగుదువా? 


సా, బా;. నేను సకలమునందు _ దాని కావలంగూడ నున్న 
వాండను, 


641, కాశీనా థుండు:_ (బాబాతో నివు ఆవలకు తోసి తగుల. 
బెట్టిన వ్యక్తి నెనే, 


సా, బా!ః_ అవును, నీవాపాప రూపమున నున్నవాండవు, 
ఆతని నిర్మూలించితిని, నివిపుడు పాప విముక్తుండ వై తివి. మన యిరు 
వుర కృషివలన ఇకముందు కావింపందగినవి చాలకలవు, పావము. 
శేషించిన అదియెట్లు సాధ్యమగును? 


642, సా. బాః- (కాశీనాథునితో) ఆమనిషివంకం జూడుముః 
అది నివే నీ పుణ్యపురుషుండు! = (112) 


కాశీ; బాబా! ఈతండు నాపుణ్యపురుషుండే అయిన - నీవు 
ఇంతకుముందు తగుల బెట్టినది నాపాపపురుషుండే అయిన - నేనెవండను? 


సా, వాః- నీవీ (రెంటికి యిరువురకు అతీతుండవు, నేను 
ఎవండనో నీవు అతండవే? నీవు - నేనే! 


648, సా, బా:- (కాశీనాథునితో) శతాబ్బముల కొలంది పెరిగి 
వర్థిల్లునటుల 14 ఆశ్వళ్ల వృక్షములను (రావిచెట్ల ను నాటుము! 


ఓమ్‌ తత్సత్‌! శ్రీ సాయీనాథార్పణమస్తు! 


942 శ్రీ సాయీనాథ బోధామృతము 


శ్రీ సాయీనా ధాయనమః 
“os! నిన్న పెక్షింతంనా fa 


శ్రీయున్‌ భాగ్యము భోగముల్‌ గృ హములున్‌ క్షే తంబులున్‌ విద్యలిం 
కెయేవానినిం గోరనెంచెదవా _ సాయిన్‌ - ననె న్నె యర్థింపు; న్‌ 

కియే యర్థము లెంతలిందగునొ నేనేకూ 9 నన్దేరు నాం 
డేయీని భా వహె౦ంప నొకొ? ఏమీ, నిన్ను పేక్షింతునా? é 


వారిన్‌ వీరినింజేర దె వై న్యము వహింపన్‌ జూతువే? బేల! నన్‌ 

జేరన్‌ జాలిన చీమనేనిం గరుణన్‌ ధేపట్టి రకి ౦పనే? 

ఈ రేడౌ భువనంబులందుంగల షు. భక్తులౌ వార ల౦ 

దేరేన్‌ గందరు _ కుందరం చెణుంగు: ఏమీ, నిన్ను పెక్షింతునా? _3 


పదునాలేడులనుండి యేమటజక కాపొడంగ లేదొక్కొ? వృ 

తి క హత జేవితంబు. గెడవన్‌ దిరేమియా? యంచు నీ 

మది ఫ$ీకిన్‌ గననేల? నన్ను భజియింపన్‌ నేర్చియున్‌ జంకు దే 

మిది? నాయున్న్మిని విస్మరించెదవ? - ఏమీ, నిన్ను పక్షి ంతునా? శ్రే 


“నను సేవించుచు నాదు బోధల ననన్యశద్దం జిత ౦బునన్‌ 

మననంబున్‌ బొనరించు నా శ్రితునిం, బేమన్‌ దేర రా౭కిష త 
క్షణమున్‌ వ హ్హ అన్న! నావగు _పకిజ్ఞా న పొల్ల 5 
యెనె ఏ నాండును! జంకంగాందగవె? _ ఏమీ నిన్ను కే పకటన ర 


ఎవ రేమాకిన నొర్పునన్‌ వినుము; వాదింపంగరాదెందు నే 
నవుంగాదంచును, సత్యవస్తువగు (బహ్మంబీ కుతర్భంబులన్‌ 

దవులన్‌ బోపదు; భక్తి సతృహన చిత క్క సిర్యముల్‌ పాపు; ని 

కివి చెంగూర్చెద; శాంతిమై మనుమి! సమీ, నిన్ను పేక్షి ంతునా? ౫ 


శ్రీ సాయాబాబా అభయ పిదానములు, సూకు.లు, 343 


ధనముల్‌ లేవని చింత నొందకుము స్వాంత=బందు; నీవీధనం 

బున శాంతిన్‌గనలెవు; చేరు దురితంబుల్‌: నీకు నీవారికిన్‌ 

దినంగట్టన్‌ గొదువేమియున్‌ బజుపకే నీచెంత నేనుండి పే 

ర్మిని వెకన్నులంగాచుటల్‌ కనవె? ఏమీ, నిన్ను పేక్షింతునా? క్త 


హరియన్నన్‌ హరుండన్న సూర్యుండన దత్తాతేరియు(డన్నన్‌ గదే 
శ్వరుండన్నన మజటి కాళియన్న విఢి నాబ్బహ్మంబు గర్భుంబుం గ్‌ 
_స్టరయన్‌ గౌతమ బుద్దుండర్హుడన నాయల్లాయటంచన్న నీ 

కెబుంగన్‌ జేయనె? “సాయి” యిన్నియని; ఏమీ, నిన్ను పేక్షింతునా? ౭ 


తొలిజన్మంబుల భాగ్యబొగముల యురఠదుంన్‌ -గారికక క _క్రతిర యా 
దులంగావింప మింగాన వీభవము నందన్‌; గాని యీ నా పదా 

మల సేవా మహనీయ భాగ్యమును సంవాదింపంగాం గంటి వ 

ర్మిలి; నన్యంబులతో నింకేటిపని? ఏమీ, నిన్ను పేక్షింతునా? డ్రా 


పెనులోభాదుల జాడలన్‌ విడిచి నీ విఘ్యుక్త ధర్మంబులన్‌ 
బొనరింపసిదగు న్యాయసమ్మ త పథంబున్‌ బాయకే సాధ్యమౌ 

పజిల్‌, దక్కు మ పనై పైనిల్చు మెందేని లే. 

మిని నీకున్‌ గలిగింప-నమ్ముమిది; ఏమీ, నిన్ను పేక్షింతునా? ౯ 


ధరయందున్‌ నినులోభ పెట్టునవి కాంతా కాంచనంబుల్‌; మహా 
దురితంబుల్‌ పచరించు సీయుగశినిన్‌ దూరంసు6 గావించి, యా 

శ్వర సంజన క వ్యాపంచు న 

స్నెజుంగన్‌ జ ఫెదాశాంలి మె కనుమ. ఏమ్మ నిన్ను పెక్షింతునా? Ge 


“పరమపే9మ సుధారసంబు సతమున్‌ వర్షించి యె ప్వెళనే 
మజకే కంటికి రెప్పచందమున సత న్‌ తొడై దురం 
తర వ. దుర్గకిన్‌ మెలపి శుస్టస్నిగై మార్గంబు స్‌. 
పటల యతని? 'నాదుబిడ్డలకు; ఏమీ, నిన్ను పేక్షిం నా? త్‌ 


344 శ్రీ సాయానాథ బోధామృతము 
వదలన్‌నేరిచి పాపముల్‌ విషయ సంబంధంబు. దద్వాసనల్‌, 

హృదినిన్‌ నిర్మలశాంకి మందిరము. గావింపన్‌ సమర్జుండ వే 

నెద సర్విపండు చొచ్చు, వెల్లునిడు _ భాషించున్‌ పాభోధించు సు 

మిది పొటింపు మటంచు. దెల్పనొకొ? _ ఏకి నిన్ను పెక్షింతునా? ౧-౨ 


అవతారంబులు సాధుసద్దురులు ప9త్యక్షంబు నాదెవ,మ 

ట్ల వుటన్‌ వారి కొలందు లెన్నందగ, దవ్యా జానురాగాన వే 

కవిధిన్‌ జీవులనుద్దరించుటకు లోకంబంధు వర్శిం|తు వా 

రెవరేన్‌ సేవ్యులటంచుం దెల్పనాకొ? ఏమీ, నిన్ను పేక్షింతునా? ౧౩ 


ధనముల్‌ విద్యలు రాజకీయ పదవుల్‌ తథ్యంబు ననేర్స వేత 

దును; నిర్వంచిత భక్తి కేను వశమౌదున్‌; బిడ్డ! మక్చే 9మభా 

జను౯డై మన్నన కిక జాలిన మహల్చానాథు తందాన:నే 

మ్మిని సేవించిన రక్షణంబిడనె? ఏమీ, నిమ్న పెక్షింతునా? 1 


తొలి జన్మంపు బుణానుబంధమున భర్తుండై న నావాడు భూ 

తల మందెచ్చట నున్న రాయబనిచి, మత్చాదాశంయుందెసి, cag 

ములు లేముల్‌ పెడంబాపి, యు క్రవిధిం బ్రాపున్‌గాప్పునె బోధ మ 

ర్మిలి చంద్‌ “ర్కూరు నట్లు గూ ర్తుంజుమి; os: నిన్ను పేక్షింతునా? స 


నను నెందెస్‌ శరణొంది యోగ్యగకింగానన్‌లేక వ్యామోహ బు 
ద్ధినెవండేన్‌ బెడదారింబడ్డ, దగురీతిన్‌ శిక్షంగల్పించ్హి య 

త్యను కంపన్‌హితమున్‌ ఘటించుచు గణూదానుస్‌ బలెన్‌మోక్ష గా 
మినిం గావించెదః విశ్వసింపుమిది; ఏమీ, నిన్ను పెక్షింతునా? లే 


తొలిజన్మంపు బుణాను బంధమున నెందున్‌ జేరినన్‌ నాచు 2 

డల నాచెంతకుం జెర్చికొందు, విడనాడన్‌ యోగమున్‌ క్షేతమున్‌ 
గలుగన్‌ కేసి సముద్ధరింతును; కాకాదీకితున్‌ దిద్ది య 

ర్మెలి రక్షించినరితిం గక్ల్గొనవః _ ఏమీ, నిన్ను పేక్షింతునాః 4 


శీ సాయీబాబా అభయ (పదానములు, సూక్తులు, 


వ్యామోహంబును స్వార్ధచింతన మమత్వాహంకృ తుల్‌ నాదు లీ. 
లా మాధుర్య కథా సుథారసముం |గోలన్‌ వై ళమేడిందు; నే 


_పీమన్‌ నీ భరముల్‌ వహింతుం బరితృప్తిన్‌గూర్చు నిందందు, మా 


హేమాద్చంతును [బోచుటల్‌ గనవె? ఏమీ, నిన్ను పేక్షింతునాః 


కమరీతిన్‌ నిగమాదులన్‌ జదివినన్‌ గష్టి సంచి అష్టా రగ యో 
గములన్‌ సాధనంజేయంజాలినను, సా కాద్దెవమౌ సద్దురూ 


వ 
త్త మ కారుణ్య రీ కణ మహడా a లట కో 
ఇచా ర 
నె? మదిన్‌నిల్పు సని చరిత 6 ౦. శా. నీను స పెక్షించ నాలి 


పకృతి | పేరిత వాంఛితార్థ రతినేస్‌ _బార్థించు నా వాని కో 
రికలస్‌దిర్చి హెతంబుంగూర్తు, బరమ [శేయస్కరంబటైన దా 
రికిందార్తు న్‌, మఖుమెన నేస్‌విడ, ంగృతార్టిభూతుంగావింతు సు 
మ్మి! కపర్తే చరితంబునన్‌ గనవె? - ఏమీ, నిన్నుపేక్షింతునా?. 


నను _పేమించుచు సర్వభూత హృదయాంతర్వర్తి ౧గానన్ను గ 
న్లొను నాభక్తున కేను జిక్కుంబడుచుందున్‌; వాండెపో (పీమి; పా 
కృన పుణ్యాతిశయున్‌ పురందరుని వృత్తంవీవు నాలింపం బో 
వె? ననున్‌జేరిన చీమనేన్‌ విడువ; ఏమీ, నిన్ను పేక్షి ంతునా? 


ఇతరుల్‌ వాకొను వాక్కులూ కొనక నీ హృత్సీమ నన్నిల్చి, నీ 
కృతులన సమ్మతి మై నొరర్పుమిక సీయీ వారికిన్‌ నికు సు 
స్టితింగల్చించి సముద్ధరించెదను; నాచే వృ త మాలింప వె? 
పింతమున్‌ గూర్చనె! తోడు నీడనయి; ఏమి, నిన్నుపేక్షింతునా? 
“గురు నీయేడు గడంచునమ్ము, మీలనీకు న్‌గల్లు సర్వంబుస. 


ద్దంరు కారుణ్య కటాక్ష లబ్బమని సంకుష్టిన్‌గనస్‌ జూడు” మే 
వెఅపున్‌ గినవు; హు కటుహితాభీష్టంబులన్‌ గూ "ర్చి ని 


గ్ర) రవున్‌ జేర్చెద - విశ్వసింపుమిది; ఏమీ, నిన్ను పేక్షింతునా? 


F- 14) 


45 


(Cr 


il 


348 శ్రీ సాయినాథ బోధామృతము 


సరత త్స్వజ్ఞని సాధుసత్పురుషుంగొల్వన్‌ తత్కృపావీక్షణం 
పురహస్యంబది స్వానుభూ తమయగున్‌; మూఢుల్‌ - వరపిత్వయుల్‌; 
పెర 'జాయగాములి తోడనేమిపని; వీ, వి, దు వృత్త౦బు నం 
దెటుంగన్‌ బే యస్నె? మద్విధానముల; Da నిన్ను పిక్షింతునా? 


మది నిర్వంచితభకి నన్ను భజియింవన్‌నేర్సు నావానికే 
కొదవల్‌ కల్లవు; వానిభారముల.గై కొందున్‌; వృథాచింతన 


గదురన్‌ వ్యాకుల మందనేపని? _ నిమోన్కర్‌ వృతృమ-న్‌ నిల్పుమి 


హృది, సుశేయ పథంబునీకిడుదు; ఏమీ, నిన్ను పేక్షింతునా? 


కృతులన్‌ లాఘవగౌరవంపు తలంప్తవె గిలింసనకే స్వార్గమే 

గతి నిన్‌ జేరంగనిక, పేేమం బఠుపం? *జూడుమీ! జీవసం 

తతి; “అబ్దుల్‌ ' చరితంబునేమజకు స్వాంతంబందు; నీపా9పునై 
కృ తకృత్యున్‌ బొనరింతు; నమ్ముమిది; ఏమీ, నిన్ను పేక్షింతునా? 


క్షితి నీకర్త తలేని కామితము లాసింపంగరా; దే నాసం 

గితి నా నిల్చు కొవంగనెర; వనురక్తిన్‌ నన్ను జింతింపు! స 
ద్లతింజేకూర్చెద; నిల్చు'నాపయిని యోగక్షేమ భారంబు; నీ. 
యితరాలోచనలెల్ల మానుమింక: ఏమీ,' నిన్ను పేక్షింతునో? 


కల్కి యీజాతి మతాదులన్నిటను లోకస్వామితా నొక్కండై. 
వెలయున్‌; భక్తులు నామరూవ పదముల్‌ వెర్వేఅం గల్పిర్యతు; [తో 
వలు వేరై నను గమ్య మెక, మిది విస్పష్టంబు; సిజబాటన 

ర్మిలి నీవేగుట _శేయమౌనననెః ఏమీ, నిన్ను పేక్షింతునా? 


నను గుర్తింపంగ లెక వి భమతుండై నన్‌ నాకు సంబంధియౌ 
జను నేనేదటింజెర్చుకొందు, నింక _వెషమ్యానురాగాల రెం 
టిని. బోకార్చుదు. జక్కదిదైదను; భాశేన్‌ రామదాసా నుయా 
యిని, రక్షించిన చందమున్‌ గనవె? ఏమీ, నిన్ను పేక్షింతునా? 


శాం 
ఆ) 


24 


26 


e( 


ma 
cD 


శ్రీ సాయిబాబా అభయ పిదానములు, సూక్తులు, 49 


నను సేవించుచు నాదు నామము ననన్య _శద్ధ్దస్వాంతంబునన్‌ 
మననంబున్‌ బొనరించు న్నాశితుల, సంబంధీయులౌ వారి చెం 
తన నేనుంద్కు హితం౦బుం గూర్చుదును; చందాబాయినిన్‌ [(బేమనో 


మిన వృత్సంబు సమాలకింప వొకొ? ఏమీ, నిన్ను పెక్షింతునా? ద్ర 


(పతిమన్‌ జ్మితపటంబునందునను సంభావించినన్‌ లేక, |పొ 

రత దేహంబునంగొల్సినన్‌ సమము; నాయీ సర్వ, భూతాత్మక 

స్థితి మా(ంబెద విస్మరింపకు మినన్‌ సేవింప! “బాలాబువా” 

యితి వృత్తంబునం బోధంజేయనొకొ? ఏమీ, నిన్ను పేక్షింతునా? 30 


దురహంకార దురాగహంబులవి శ/తుల్‌ వాని, (బోకార్సి, యె 

త జినిన్‌ లౌకికవాంఛలన్‌ దవిలి కుందన్‌బోక, వైరాగ్య వి 

స్పురణన్‌ నిర్మల భక్తి సేయు, మిట బాపూసాహెబున్‌ జోగు నా 
యిరవున్‌ జేర్చి యను గ్రహింప నాక ఏమి నిన్ను పేక్షింతునా? dl 


అనురాగంబున భక్తి తత్పరత నీవర్చించునే స్వల్ప మై 

నను సర్మపీతినిం గొందు! జీవచయమున్‌ నన్నట్టులీవాదృతిన్‌ 

దనుపన్‌ జూచెదవెని మేలిడుదు: మాతార్కాడ్‌ కుటుంబంబునో 

మిన వృత్తంబు సమాలకింపవొకొ? ఏమీ, నిన్ను పేక్షింతునా? లేడి 


అవతారంబులు సద్దురూత్త ములు పత్యక్షంబునౌ చైవ, మ 

ట్లవుటన్‌ సందియముల్‌ త్యజించి, చిరమత్యాసక్తి నేకైక అ 

క్ష్యవిధిన్‌ గాల్వుమి, నమ్మియోరిమి, పికులంబాడెకర్‌ పంటు ల౦ 
దెవరిస్‌గాదని తోసిపుచ్చితిన? ఏమీ, నిన్ను పేక్షింతునాః 9 


చలచిత్త ౦బు6 ద్యజింపు మివింకను విశ్వంబందు (బహ్మజ్ఞులా 

కల రెందెందజొ; వారభిన్నులని, యేకంబంచు గుర్తింపు) మె 

వ్వలనన్‌ నీగురుదేవునే కనుమి; ఆవస్తే యుదంతంబు నం 

డెశిపిరస్‌ దెల్చనేె సత్యతత్స షమిట, Yen నిన్ను పిక్షింతునా? 94 


250 శ్రీ సాయీనాథ బోధామృతము 


కలుముల్‌ లేములు, సౌఖ్యదుఃఖములు (పొక్కర్మాను సారంబుగాం 
గలుగున్‌ జీవికిం గాని నేన్‌ శితునకై కల్పించు మార్గాలు మో 
హలతాచ్చేద కరంబులౌను, నరసింహన్వ్యామి నృ త్రాంతమం 

దెలమిన్‌ దెల్పనె? మద్విధానముల; ఏమీ, నిన్నుపేక్షింతునాః ల్‌ 


—:[o ji— 


కృతి సమర్పణము 





జలనిధి జలముల(గొని యా 
జలనిధికిన్‌ దర్పణంబొనంగునటుల నీ 
పలికిన పలుకులందెలుగున. 
బలికి సమర్చింతు, సాయివా 


సిన! క్రొరగా ్‌ 


UE” NE 





అంజలి 


శ్రసాయినాథ కథారసమునుు విశ్వమంతటం దావ బెట్టినాండు, 
సాయామపవిరాజ సత్చూక్తు లభయ్మపదానబొధలం [(బజన్‌ దనిపినాండు, 
సాయిబాబా విశి్ఞావతారాంచిత, వృత్త మెల్లర క3టింగించినాండు, 
సాయీాశ పదభ క్రి _ జాతిమతాది వై షమ్యదూరంబని చాటినాండు, 


అఖిల భారతసాయి సంఘాధినేత 

సాయి సద్దురు వ్యాసుండ్కౌ స్వామి _ వీ. వి, 
నారసింహుని దివ్యపాదారవింద 

ములకు భ_క్తిమె నిత్యమంజలి ఘటింతు, 


మాల ద చాలు టట త యం త తతా అట కతత 


మంగళ హారతి 


శ్రీరామసౌయి! సిద్ధ్దావతార! - (శితజనమందార ! 
ద్వారకామాయీోా భవనవిహారాః _ భవభయ పరిహార ! 
హారతి కప్పురహారతి_ మంగళ -_ హారతినర్సి తు. 
కారుణ్యమున జీవాళినిం బోతు- కరములజోడింతు. 
నీబిడ్డలమిదెః నీవదరజపహు:న- నెమ్మిని_వాలెదము 

బాబా? ఆసల పొల్పడంజెయక-- పరమపద రకుడువుః 

ఎవరెవ రెటులాాశయింతురొ వారి- నీవటులేలుదువు. 
వివరింప నీ మహ_త్త్వమపారము- విశ్వాధారుండవు. 
నీనామతరణి నిశ్చయముగ భవ_నిరధి దాటించు 
దీనజనంబుల దిక్కువు సాయో_ దేవా! కరుణించు! 

సగుణ బహ్మముగ. జగతి. బొడమితి- సాయీ! హరివీవ. 
అగణిత నిగమాగమాదులేన్‌ ని_న్నరయంగ శేరవు. 
శరణాగతదిన రక్షకుడవను- శపధంబు నిల్పుము ! 

వరదా వరదాయ రకరముతుటసి = (పణతున న్నోముము ! 
అనయము నీశుభ పదసెవన భా_గ్యంబును మాకిడుము ! 
హనూమచాతకమును సాయీవన - దాంబువులం దన్పుము! 


౩ 


తో॥ నీరాజనంబు నీకిదె.సాయీ: - నితాంతజగదాధార ! 
ద్యారకమాయో భవనవిహారాః! న్వా| శిత జనమండార ; 


ల మాక 


త్ర కీ పి "పట _ 522 10! 
తృశ్రీ పిింటర్ను, బాపట్ల _ 528 101, 


గ్ర 


శ్రి 
క్ర 


షె 
హన కం 


a 


= నిలయము. ప పిచురణములు: 


. శ్రీ బాపట్ల హనుమంతరావుగారి రచనలు, 


wae నిన్ను పేక్తింతునా? 
శ్రీ షీక్టి సాయిబాబా జీవిత చరిత) - భక్తుల అనుభవములు 
ఫ్‌ 


సంపుటములు 1200 పుటలు. రు, ల0/- 
2, శ్రీసొాయీ అనుసరణము 954 పుటలు రు, !2/- 
ఏ, శ్రీసాయీబాబా పూజా స్త్రవములు 88 వుటలు రు. 5/- 
4, శ్రీరామా! ఆపదుద్దారకా! (శతకము రు 1/= 
ఏ. శ్రీ హనుమాన్‌ చాలీసా! క్ర స 
6. శ్రీ సాయిదేవ శతకము త | j= 
7. శ్రీవేంకటేశ్వర సుపిభాత గీతములు మరియు శ్రీలక్ష్మీ 
నారాయణ స్తోత) మంజరి, OE 
క. శ్రీమద్భగవద్దికామృతము Bree 
9. సాయీబాదా కూడ దేవుడేనా? ఉన్న దేవుళ్ళు చాలకనా? 
(సందేహ నివృ త్తి) రు, 8/- 
10, తశ్రీసాయీ సుభాషితములు రు. 8/- 
11. శ్రీహనుమ గీతికా తారావళి Sy lye 
12, శ్రీసాయీశాథ బోధామృతము 492 పుటలు రు, £0/_ 
(తవాలా ఖర్చులు ఉచితము 
వితులకు:- - 


బాపట్ల వేంకట పార్థసారధి 


శ్రీనాయీ నిలమయమ్‌, చెరువు (౧.0) 
. గుంటూరు జిల్లా; PIN 522113. 


